అమృత భారతి 


తెలుగు సాహిత్య, సామాజిక పరిణామాలపై 
వ్యాస సంకలనం 


(1972-2022) 


నంపాదకులు 
డా॥ వి.జయరాములు 


(ర. సంఖ్య 1/64) 
తెలంగాణ సారస్వత పరిషత్‌ భవనములు 
తిలక్‌ రోడ్‌, హైదరాబాద్‌ - 500 001 


AMRUTHA BHARATHI 

A Collection of Essays on the changes occurred during 
1972 - 2022 in Social, Economical and Political 
spheres and also in different aspects of 

Telugu language and literature 


'AAJADI KA AMRUTH MAHOTSAV' Publication 


© YUVA BHARATHI 

(ప్రచురణ సంఖ్య : 200 

(వథమ ముదణ : 14 ఆగస్టు 2022 

ముద్రణ సహాకారం : “పుస్తకశిల్సి” తాళ్లపల్లి మురళీధర గౌడు 


ముఖచిత్ర రూపకల్పన : నవ్య ప్రింటర్స్‌ 
మోతీనగర్‌, హైదరాబాద్‌ - 500 114 


డి.టి.పి & లే అవుట్‌ : మను గ్రాఫిక్స్‌ 
చిక్కడపల్లి, హైదరాబాద్‌ 


ముద్రణ : కర్శక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
విద్యానగర్‌, హైదరాబాద్‌-500 044 


(ప్రతులకు : యువభారతి 
తెలంగాణ సారస్వత పరిషత్‌ భవనములు 
తిలక్‌రోడ్‌, హైదరాబాద్‌ - 500 001. 
చరవాణి : 98499 09896 


93913 73684 


వెల : రూ. 200/- 


ప్రచురణ పూర్వ విరాళం చెల్లించిన సాహితీ బంధువులకు 
రూ.100/-కే అందించబడింది. 


3rd Floor, 

0/0. Commissioner 
(Endoments) 
Boggulakunta, Abids 
Hyderabad - 500 001 


Dr. K.V.RAMANA CHARY, IAS (R) 
ADVISOR TO GOVERNMENT 

(Culture, Tourism, Endowments, 

Youth & Media Affairs) & 


CHAIRMAN 
Telangana Brahmana Samkshema Parishad 


అమృత భారతి 


“యట్టూరా అవరించుకొని ఉన్న 

బీకటిని తిట్టుకుంటూ 

ఊరికే కూర్చోవడం కంటే 

ఎంత చిన్న దీపాన్నయినా 

వెలిగించడం మంచిది” 
అన్న సదాశయంతో ముందుకు సాగుతున్న సుప్రసిద్ధ సాహితీసంస్థ “యువభారతి”. 

యువభారతి ప్రచురించిన గ్రంథాలన్నీ సాహితీమిత్రులకు, యువతకు ఎంతో 

ఉపయుక్తమై విస్తారమైన సాహిత్యాధ్యయనానికి దోహదపడుతున్నాయన్నది అక్షరసత్యం. 
ముఖ్యంగా మహతి” అనే గ్రంథం - స్వాతంత్రానంతరం పాతికేళ్ళ సాహిత్య ప్రస్థానంపై 
వచ్చిన ఒక విశేష వ్యాసాల సంకలనం - ఈనాటికీ పాఠకుల మదిలో మధురానుభూతిని 
అందిసోంది. 

ఆ 'మహతికి కొనసాగింపుగా - యువభారతి “అమృతభారతి” పేరిట గత 
యాభై సంవత్సరాల సాహిత్య ప్రస్థానంపై ఈ గ్రంథాన్ని ముద్రించేందుకు పూనుకోవడం 
ఎంతో ముదావహం. భారతదేశం అంతటా “స్వాతంత్ర్య అమృతోత్సవం” నిర్వహింప 
బడుతున్న ఈ తరుణంలో...... 

ఈ “అమృతభారతి” గ్రంథం ఆవిష్మరింపబడటం మరింత సంతోషదాయకం. 

ఈ మహత్తర కార్యానికి పూనుకున్న యువభారతికి అభినందనలు. 

ఈనాటి యువతరానికి ఈ (గంథం వారి సాహితీ పిపాసను తీర్చటానికి ఎంతగానో 
ఉపకరిస్తుందన్న ఆశతో... 

శుభాకాంక్షలతో... 


Gఫికకుక) 


(3.వి.రమణ) 


పద్మభూషణ్‌ 

డా॥ కె.ఐ.వరప్రసాద్‌ రెడ్డి 
వ్యవస్థాపకుడు, చైర్మన్‌ 
శాంతా బయోటెక్సిక్స్‌ 
హైదరాబాద్‌ 


“'యువభారతికి అభినందన హారతి 


ఒక జాతి సమున్నతికి ప్రమాణాలు - ఆ జాతి యొక్క సంస్కృతి, సంప్రదాయం, 
సాహిత్యం. ఉత్తమ సాహిత్యంతోనే విద్య, విజ్ఞానం, ఆధ్యాత్మికత, సామాజిక బాధ్యత 
కలిగిన పౌరసమాజం ఏర్పడుతుంది. ఆ జాతి పురోగమనానికి ప్రథమంగా సాహిత్యమే 
విశిష్ట పాత్ర పోషిస్తుంది. 

ఆ సాహిత్యంలో అనేక ప్రక్రియల ద్వారా అటు చరిత్ర, భవితవ్యానికి క్రియాశీలక 
నిర్ణయాలు, మనోల్లాసానికి కాల్పనిక కథలు, కవితలు మనకు అందుతున్నాయి. సాహిత్య 
స్థాయిని సమగ్రంగా కాపాడుకుంటే ఆ జాతికి మంచి భవితవ్యం వుందని నా ప్రగాఢ 
విశ్వాసం. 

సమాజ శ్రేయస్సుకు సమున్నత ప్రమాణాలు గల సాహిత్యం అవసరమని గుర్తించి, 
కొందరు సాహితీ ప్రష్టల పూనికతో 1963 విజయదశమి నాడు “యువభారతి” అన్న 
ఒక సంస్థ పురుడు పోసుకుంది. మహానుభావులు ఆనాడు ఈ సాహిత్య పరిపుష్టి గురించి 
ఆలోచన జేసి సమాజ శ్రేయస్సు కోసం, సమాజ పురోభివృద్ధి కోసం ఒక ఉన్నత 
ప్రమాణమైన సాహిత్యానికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకోవటం మన తెలుగుజాతి 
అదృష్టం. 'యువభారతికి ఇప్పటికి షష్టిపూర్తి అవుతుంది. 

ఈ శుభ సందర్భంలో గతంలో 1972లో “యువభారతి” ప్రచురించిన “మహతి” 
అన్న [గ్రంథానికి కొనసాగింపుగా, ఆ తరువాత కాలంలో అంటే 1972 నుండి నేటి 
వరకు సాగిన అనేకానేక సాహితీ ప్రక్రియలు, వాటి పురోభివృద్ధి, వాటిలో వచ్చినటువంటి 
అనేక మార్చులు, చేర్చులు అవన్నీ గ్రంథస్థం చేయడానికి “అమృత భారతి” అన్న పుస్తకాన్ని 
వెలువరించడానికి “యువభారతి” పూనుకున్నది. 1947 నుండి 1972 వరకు 'మహతి'లో 


4 


సాహితీ ప్రక్రియల పురోగమనం గురించిన సంపూర్ణమైన వ్యాసాలు మనల్ని సాహితీ 
స్పర్శతో అలరించాయి. కానీ ఈనాడు “మహతి” పుస్తకాలు కొత్త తరానికి అందుబాటులో 
లేవు. ఆ మహతి” పునర్ముద్రణకు పూనుకున్న యువభారతికి నా అభినందనలు, 
కృతజ్ఞతాపూర్వక నమస్మారాలు. 

1972 నుంచి 2022 వరకు జరిగినటువంటి సాహితీ పురోగతిని సమీక్షించడానికి 
యువభారతి “అమృత భారతి” అన్న పుస్తకాన్ని తీసుకురావడం చాల మంచి ప్రయత్నం. 
ఇది తెలుగును మరచిపోతున్న తెలుగు జాతి అదృష్టం. 

ఇటువంటి ఆలోచనలు కలిగిన మహానుభావులకు నా శిరసాభివందనం. ఈ 
ప్రచురణ ద్వారా తెలుగుజాతికి తమ భాష పట్ల మరింత గౌరవాన్ని (యేమను 
పెంచుతున్నందుకు 'యువభారతిని మనస్పూర్తిగా అభినందిస్తూ... 


-వరప్రసాద్‌ 
14 ఆగస్టు 2022 (వరప్రసాద్‌ రెడ్డి) 


విజ్ఞానం ద్వారా మాత్రమే నీకు బలమైన తార్మిక చింతన, 
నిజాయితీ, బుద్ధి కుశలత లభిస్తాయి. 


విజ్ఞానం ద్వారా మాత్రమే సాటి మనిషి పట్ల ప్రేమ, అతని శ్రమ 
పట్ల గౌరవం ఏర్పడుతుంది. 
లీ 


ఖత 


విజ్ఞానమనే జ్యోతి విస్తరించిన కొలదీ, అజ్ఞాన, అంధ విశ్వాస 
తిమిరాలు దూరమవుతాయి. 
(0) 


OS 


జ్ఞానలబ్టీ కన్నా మానవుడికి పరమానందం మరొకటి లేదు. 
జ్ఞానం దుఃఖాన్ని నిర్మూలించి కాంతిని, శాంతిని ప్రసాదిస్తుంది. 


“పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ” 
డా. ఆచార్య ఫణీంద్ర 
అధ్యక్షులు, “యువభారతి” సాహితీ సాంస్కృతిక సంస్థ 


అమృతోత్సవోపాయనం 


ఫారతావని నిరంకుశ (బ్రిటిష్‌ పాలనా నిగళాలను త్రెంచుకొని, స్వాతంత్రం 
సాధించుకొన్నాక డెబ్బది యైెదు వసంతాలు పూర్తి కావస్తున్న వేళ ఇది. దేశమంతా 
ఒక్కటె ఆనందంగా అమృతోత్సవాలు జరుపుకొంటున్న శుభ తరుణం ఇది. 

ఒక దేశ సౌభాగ్యం వెల్లివిరియాలంటే, ఆ దేశ ప్రజల సంస్కృతి, సౌమనస్యం, 
స(త్రవర్తన, సర్వ మానవ సౌభ్రాతృత్వం, సదాశయ సాధన వంటి సల్లక్షణాలన్నీ 
పరిరక్షించబడేందుకు మార్గదర్శనం నెరపే సత్సాహిత్యం పరిఢవిల్లవలసి ఉంటుంది. 
అటువంటి సత్సాహిత్య ప్రచారానికై కంకణం కట్టుకొన్న మా “యువభారతి” సంస్థ ఆ 
ఉద్దేశ్యంతో భారత స్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా “మహతి” అనే బృహత్‌ గ్రంథాన్ని 
ప్రచురించిన విషయం పాఠక లోకానికి విదితమే. ఆ గ్రంథం - ఆనాటి ఆ పాతికేళ్ళ 
స్వాతంత్ర్యానంతర తెలుగు సాహిత్య ప్రస్థానంపై లబ్ధి ప్రతిష్ట కవి, పండిత, విమర్శక, 
పరిశోధకుల చేత వ్రాయబడిన వ్యాసాలతో పాఠక లోకాన్ని అలరించింది. అది ఆనాటి 
నుండి ఈనాటి వరకు బృహత్తరమైన అద్భుత గ్రంథంగా సాహితీ ప్రియుల 
మన్ననలనందుకొంటూనే ఉంది. ఆ బృహత్‌ (గ్రంథం తెలుగు భాషా సాహిత్యాల స్నాతకోత్తర 
విద్యార్థుల పాలిట కల్చ్పవృక్షంగా నిలిచింది. ఎందరో యువతీ, యువకుల సాహిత్య 
పరిశోధనలకే గాక, ఉన్నత్రోద్యోగార్జులై వ్రాసే అర్హతా పరీక్షలకు కావలసిన తెలుగు 
సాహిత్య విశేషాలు ఆ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి. 

ఇక ఇప్పుడు ఈ అమృతోత్సవాల సందర్భంగా, ఆ “మహతి” కి కొనసాగింపుగా, 
ఆ తదుపరి ఏబదేండ్ల కాలంలో, అంటే 1972 నుండి ప్రస్తుత 2022 సంవత్సరం 
వరకు దేశంలోని సామాజిక, రాజకీయ పరిణామాలతో బాటు, తెలుగు సాహిత్యంలోని 
వివిధ ప్రక్రియలు, ఇతర నవీన అంశాలతో వచ్చిన మార్పులు, చేర్పులతో కూడిన 


6 


ప్రస్థానంపై ఈనాటి ప్రసిద్ధ కవి, పండిత, విమర్శక పరిశోధకుల చేత వ్యాసాలు వ్రాయించి, 
“అమృత భారతి” పేరిట వ్యాస సంకలనంగా అందించడానికి పూనుకొని, అతి తక్కువ 
సమయంలో కృతకృత్యులం కావడం ఆనంద దాయకమైన విషయం. ఆ విశేష కృషి 
ఫలితమే మీ హస్తాలలో ఉన్న ఈ పుస్తకం. 

ఈ “అమృత భారతి” (గ్రంథంలో సుప్రసిద్ధ సామాజిక వేత్త, “లోక సత్తా” అధినేత 
శీ జయప్రకాశ్‌ నారాయణ గారు కడచిన ఏబదేండ్లలో దేశ సామాజిక, రాజకీయ, 
ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తూ విశిష్టమైన వ్యాసాన్ని విరచించి అందించారు. వారికి 
మా సంస్థ పక్షాన అనేక ధన్యవాదాలను సమర్పించుకొంటున్నాం. సాహిత్య ప్రక్రియలలో 
భాగంగా పద్య కవిత్వ ప్రస్థానంపై థ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు, గేయ కవిత్వ ప్రస్థానంపై 
డా. వడ్డేపల్లి కృష్ణ గారు చక్కని వ్యాసాలను అందించారు. వచన కవిత్వంపై డా. ఎస్‌.రఘు 
గారు విస్తారమైన విశ్లేషణతో వివిధ కవితా రీతులను వివరించారు. కడచిన ఏబదేండ్లలో 
పుంఖానుపుంఖాలుగా వెలువడి, పాఠకులకు చేరువైన కథలు, నవలల గురించి డా. 
ముక్తేవి భారతి గారు, శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు బహువిధాంశాలను ప్రస్తావిస్తూ 
వ్యాసాలను రచించి అందించారు. సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య ఎస్‌. వి. రామారావు 
గారు తెలుగు సాహిత్య విమర్శ ప్రస్థానాన్ని విశదీకరించారు. జాతీయ వాద సాహిత్యంపై 
సుప్రసిద్ధ కవి, విమర్శకులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, బాల సాహిత్యంపై ఆ 
రంగంలో విశేష కృషి సలిపిన డా. పత్తిపాక మోహన్‌ గారు సాధికారికమైన వ్యాసాలను 
అందించడం ముదావహం. ప్రముఖ కవి శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ గారు రచించిన 
వ్యాసంలో తెలుగు సాహిత్యంలో గత మూడు నాలుగు దశాబ్దాలలో విరివిగా వెలువడిన 
మినీకవితా రూపాలను గూర్చి వివరించబడింది. ఈ వ్యాస కర్తలందరికీ మా సంస్థ 
పక్షాన, నా పక్షాన కృతజ్ఞతాంజలులను సమర్పిస్తున్నాను. 

గత 60 సంవత్సరాలుగా సాహిత్య సేవ చేస్తున్న మా యువభారతి కృషిని 
ప్రశంసిస్తూ, ఈ గంథం వెలువరిస్తున్న సందర్భంగా అభినందన సందేశాలు పంపించిన 
మా గౌరవ సభ్యులు డా! కె.వి.రమణాచారి గారికి మరియు డా॥ కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి 
గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు. 

ఈ వ్యాసాలు పుస్తక రూపంలో రావడానికి కృషిచేసిన మా యువభారతి వ్యవస్థాపక 
సమావేశకర్త ఆచార్య వంగపల్లి విశ్వనాథంగారికి, సంపాదకులు డా!। బి. జయరాములు 
గారికి, ఉపాధ్యక్షులు ఎ. నాగేశ్వరరావు గారికి, కార్యదర్శి జీడిగుంట వెంకట్రావు గారికి, 


7 


సమావేశకర్త మలపాక పూర్ణచంద్రరావు, కోశాధికారి ఆమాతి రవీంద్ర గారితో సహా 
ఇతర యువ భారతి సభ్యులందరికీ, గ్రంథ ముద్రణ సహకారం అందించిన “పుస్తక 
శిల్పి” తాళ్లపల్లి మురళీధర గౌడు గారికి, డి.టి.పి. నిర్వహించిన మను గ్రాఫిక్స్‌ కుడుపూడి 
భాస్కర్‌రావు గారికి, ముఖచిత్రాన్ని రూపొందించిన నవ్య ప్రింటర్స్‌ వారికి, తక్కువ 
సమయంలో పుస్తకాన్ని అందంగా ముద్రించి సకాలంలో అందించిన కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
వారికి కృతజ్ఞతలు. 


ఈ (గంథం ఈనాటి తెలుగు సారస్వత విద్యార్థులకు అధునాతనాంశాల ప్రస్థానాల 
పరిశోధనాధ్యయనాలకు పట్టుగొమ్మగానే గాక, రాబోవు తరాల యువతకు, సాహితీ 
ప్రియులకు అత్యంత పఠనోపయుక్తమై రాణిస్తుందని మా విశ్వాసం. భారత స్వాతంత్ర్య 
అమృతోత్సవాల సందర్భంగా మా యువభారతి సంస్థ అందిస్తున్న ఈ విశిష్ట (గంథం 
యువ సాహిత్యకారుల పాలిట ఉపాయనంగా భాసిల్లాలని మా ఆకాంక్ష! 


ది. 8 ఆగస్టు 2022 - ఆచార్య ఫణీంద్ర 


ధనం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం చెడితే మందులు 
సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాని వ్యక్తి తన శీలగుణ 
సంపదని కోల్పోతే సమస్తమూ కోల్పోయిన వాడవుతాడు. 
©, 


౪9 


నిరాడంబరమైన జీవనం, ఉన్నతమైన, ఉత్తమమైన, ఆదర్శవంతమైన 
ఆలోచనలు గల వ్యక్తులను మాత్రమే సమాజం గౌరవిస్తుంది. 


A 
౪9 


మనసులో ఉండే మంచి భావాలు మాటలుగా, మాటలు చేతలుగా, 
చేతలు అలవాట్లుగా క్రమేపీ మారడం వల్ల మానవునికి శీలం పెరిగి 
మేలు కలుగుతుంది. 
©, 


భం 


ఇతరుల తప్పులు దిద్దటానికి ముందు నీ తప్పులను నీవు దిద్దుకో. 


డా॥ వి.జయరాములు 
ప్రధాన సంపాదకులు 
యువ భారతి ప్రచురణలు 


సాహిత్య, సామాజిక, పరిణామ ప్రతిఫలనమే 
'అమృత భారతి” 


మన భారతావనికి స్వాతంత్ర్య వచ్చి ముప్పాతిక సంవత్సరాలు. దేశమంతటా స్వాతంత్ర్య 
అమృతోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న వేళ ప్రతి భారతీయుడిలో ఒక 
నూతనోత్సాహం, మదినిండా ఆనందసందోహం. స్వాతంత్ర్యం వచ్చి పాతిక సంవత్సరాలు 
గడచి రజతోత్సవాలు జరుపుకునేవేళ యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ తెలుగుజాతి 
గర్వపడేలా మనభాష, మన సాహిత్యం, మన సమాజం, మన సంస్కృతి దర్పణం పట్టెలా, 
తెలుగు తీరుతెన్నులు ప్రతిఫలించేలా నూరుమంది రచయితలతో నూరు వ్యాసాల 
బృహ।ద్దంథం “'మహతిని వెలువరించింది. పలువురు ప్రముఖుల మన్ననలందుకుంది. 
అది నేటికీ భవిష్యత్తరాలకి ఉపయుక్తమైన ఒక పరామర్శ గ్రంథం (Reference Book) 
నిలచించి. 

1972 తర్వాత మనదేశంలో (రాష్ట్రంలోను) సామాజిక, ఆర్థిక, రాజకీయ 
భాషాసాహిత్య రంగాల్లో అనేక మార్పులు సంభవించాయి. యువభారతి గత ఆరు 
దశాబ్దాలుగా తెలుగుభాషా సాహిత్యాలకు ఎనలేని సేవచేస్తూ 199 ప్రామాణిక గ్రంథాలను 
వెలువరించడమే గాక, కొన్ని వందల సమావేశాలేర్చరచి భాషా సాహిత్యాలపై తెలుగు 
ప్రాంతంలో, అన్య ప్రాంతాల్లో సుప్రసిద్ధులైన కవి, పండిత, విమర్శకులందరిచేతా ఉ 
పన్యాసాలిప్పించింది. వ్యాసాలు వ్రాయించింది. “లహరి” పరంపరలాంటి విశిష్టమైన 
కార్యక్రమాలను నిర్వహించి “యువభారతికి యువభారతే సాటి” అనిపించుకొంది. ఇప్పుడు 
స్వాతంత్ర్య అమృతోత్సవాల వేళ నాటి 'మహతికి కొనసాగింపుగా నేడు “అమృతభారతి” 
పేర పదకొండు వ్యాసాలతో చక్కటి సమీక్షావ్యాస సంకలనాన్ని వెలువరిస్తూంది. 

ఈ “అమృతభారతి'లో 1972 తర్వాత అంటే స్వాతంత్ర్య రజతోత్సవాల తర్వాత 
నేటి అమృతోత్సవాల వరకు ఐదు దశాబ్దాల (అర్ధశతాబ్టి) కాలంలో మన సమాజంలోను, 
తెలుగు భాషలోని వివిధ సాహిత్య సాహిత్య ప్రక్రియలలోను సంభవించిన అనేక 
పరిణామాలను క్రోడీకరించి, విహంగవీక్షణంగానైనా రచింపచేసి తెలుగువారికందించాలనే 
సత్సంకల్పంతో యువభారతి దీక్షబూనింది. తత్భలితమే ఈ “అమృతభారతి. తెలుగుతల్లికి 
సేవ సాహిత్య పరివస్య చేయడమే యువభారతికి ఆనందం, ఉత్సాహం, ఉత్సవం. 


9 


“అమృతభారతి'లోని మొదటి వ్యాసం డా॥ జయటప్రకాశ్‌నారాయణగారు వ్రాసిన 
“సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు”. దీనిలో ప్రధానంగా మన సమాజంలో 
“లింగవివక్ష తగ్గడం, ఫెడరల్‌ బలపడడం, ఆర్థిక సంస్మరణలు జరిగాయి. రాయకీయ 
పార్టీ వ్యవహారాలు, ఎలక్షన్లలో డబ్బు పంపకం, తాయిలాల ప్రభావం, పసలేని స్థానిక 
ప్రభుత్వాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం అనే అంశాలను చర్చించి, మన దేశానికి 
రాబోయే పాతిక సంవత్సరాలు చాలా కీలకమైనవని నిగ్గుతేల్చారు. 

రెండోవ్యాసం శ్రీ బులుసు వేంకటేశ్వర్లుగారు వ్రాసిన “పద్యకవితా ప్రస్థానం”. 
హాస్య కూడా గింజుకుంటుందని కొందరు, పుంజుకుంటుందని మరికొందరు భావించారు. 
కాని ఈ యాభైయేళ్లుగా పద్యం నిత్యసముజ్జ్వలంగా ప్రవహిస్తూనే ఉందని ఘంటాపథంగా 
తేల్చారు బులుసువారు. “ఆంధ్రపద్య కవితాసదస్సు” ద్వారా ఆధునిక యుగంలో 
ఉత్తేజం పొంది అనేకమంది కవులచేత కావ్యాలు, మహాకావ్యాలు, లఘుకావ్యాలు 
రచింపబడ్డాయని తమ వ్యాసంలో పేర్కొన్నారు. ప్రముఖకవులు వారి గ్రంధాలనేకం ఈ 
(గ్రంథంలో పొందుపరచడం విశేషం. ఊట్ల కొండయ్యగారి నాటి “చాకిరేవు” మొదలుకొని 
మల్లెమాల, విహారి, ఆయాచితం నటేశ్వరశర్మ, రాధాశ్రీ, మనస చెన్నప్ప దాకా కవులను 
పేర్మొని, అవధానాలు, అవధానులు, శతకకర్తలను కూడా పేర్కొన్నారు. ఇలా సాగిన 
“పద్యకవితా ప్రస్థానం” చదివి పద్యప్రియులంతా మురిసిపోవడం ఖాయం. 

డా॥ వడ్జెపల్లి కృష్ణగారు “గేయ కవితా ప్రస్థానం” అనే వ్యాసంలో తనతో 
ప్రారంభించి, అనేకమంది గేయ కవులను వారి గేయ కవితలనుదాహరిస్తూ గజళ్లు, 
రుబాయీలను పరామర్శించి, చివర అనేకమంది గేయకర్తల పేర్లను పేర్కొన్నారు. 
విప్తవగేయకర్తలైన వంగపండు, సుబ్బారావు పాణిగ్రాహిలాంటి వారెందరో గేయసాహిత్యాన్ని 
సుసంపన్నం చేశారని వ్యాసం ముగించారు. ఇది మూడో వ్యాసం. 


ఇక నాలుగోవ్యాసం “వచన కవితా ప్రస్థానం”. దీన్ని రచించినవారు డా॥ 
ఎస్‌. రఘు గారు. వచనకవిత వివిధ ఉద్యమాలకు, నాదాలకు, ధోరణులకు ఎలా 
ఆలవాలమైందో విశ్లేషించారు. “తెలుగు వచనకవితోద్యమానికి బలమైన చారిత్రక, రాజకీయ 
నేపథ్యం ఉంది” అని మొదలుపెట్టి విప్లవకవిత్వం, ప్రీవాద కవిత్వం, దళితవాదకవిత్వం, 
మైనారిటీవాద కవిత్వం, బి.సి.వాద కవిత్వం, తెలంగాణప్రాంత అస్తిత్వవాద కవిత్వం, 
వ్యక్తివాద ధోరణి, సినారె, శీలావీర్రాజు, ఎన్‌. గోపి మొదలుకొని యాకూబ్‌ (కవిసంగమం) 
దాకా వచనకవితా పరిణామాన్ని చక్కగా విశ్లేషించారు. 

“కథా సాహిత్య ప్రస్థానం” అనే వ్యాసాన్ని డా॥ ముక్తేవి భారతిగారు రచించారు. 
ఇది ఐదో వ్యాసం. తెలుగులో సాంఘిక, రాజకీయ, ప్రేమ, ఉద్యమ హాస్య కథలతో 
పాటు వైజ్ఞానిక, మాండలిక, బాలకథా సాహిత్యం కూడా వచ్చిందన్నారు. 1976 నుంచి 
85 దాకా విప్లవ కథలొచ్చాయని, అల్లం రాజయ్య, బి.ఎస్‌.రాములు లాంటి ఎందరో 


10 


రచయితలు కథలు రాశారని అన్నారు. అవసరాల రామకృష్ణారావు (1988), 
ఎ. ఎన్‌. జగన్నాథశర్మ (2007) మొదలుకొని చాలామంది కథారచయితల కథలను పేర్శొని, 
బాలసాహిత్య రచయితలను, కథలు వ్రాసిన అనేకమంది రచయికత్రులను గురించి 
వివరించారు. చివర చాలామంది కథారచయిత్రుల రచయితల పేర్లు పేర్కొని “తెలుగు 
సాహిత్యంలో లెక్కకు మించిన కథా రచయితలు, రచయిత్రులు ఉన్నారు” అని 
ముక్తాయింపునిచ్చారు. 

ఆరో వ్యాసం తెలుగు నవలకు సంబంధించిన శ్రీ కస్తూరి మురళీకృష్ణగారు 
రచించిన “నవలా సాహిత్య ప్రస్థానం” అనేది. 1972 నుంచి నేటిదాక తెలుగు నవలా 
రచనలో వచ్చిన పరిణామాన్ని రచయిత ఒక విహంగ వీక్షణం చేశారు. చాలామంది 
నవలాకారులు సినిమాను దృష్టిలో పెట్టుకొని రచనలు చేసేవారని ప్రారంభించి, తర్వాత 
అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన నవలారచన రంగనాయకమ్మ మొదలైనవారు చేశారని 
చెబుతూ కె. రామలక్ష్మి, మాలతీ చందూర్‌, వాసిరెడ్డి సీత్రాదేవి మొదలుగా అనేకమంది 
నవలా రచయిత్రులను, రచయితల పేర్లను ప్రస్తావించి, ప్రవాసభారతీయుల రంగప్రవేశాన్ని 
వివరించారు. నవలలను విశ్లేషిస్తూ పౌరాణిక నవలలు, సైన్స్‌ఫిక్షన్‌, సాంఘికసమస్యల 
రచనలు మొదలగు వాటిని వివరించి తెలుగు సాహిత్యంలో సృజనశీలురైన రచయితల 
ఆధిక్యం మళ్లీ రావాలని ఆకాంక్షిస్తూ వ్యాసం ముగించారు. 

డా॥ ఎస్వీ రామారావు గారి “తెలుగు సాహిత్య విమర్శ ప్రస్థానం” ఏడో వ్యాసం. 
మొదట “విమర్శ ప్రక్రియా విమర్శలో తమ సిద్ధాంత గ్రంథం పేర్మొని, తర్వాత డా॥ 
కోవెల సంపత్ముమారాచార్య, డా॥ జి.వి. సుబ్రహ్మణ్యం, వడలి మందేశ్వరరావు గార్లతో 
ప్రారంభించి విమర్శగ్రంథాలు వ్రాసిన వారి కృషిని పేర్ళొన్నారు. ఆ తర్వాత ప్రాచీనసాహిత్య 
విమర్శ, ఆధునిక సాహిత్య విమర్శ, వచనసాహిత్య విమర్శ, జానపద సాహిత్య విమర్శ, 
సంస్కృతసాహిత్య విమర్శ, పీఠికలు, వ్యాఖ్యానాలు, సాహిత్య చరిత్రలు అనే విభాగాల 
క్రింద వచ్చిన “సాహిత్య విమర్శ” పరిణామాన్ని విశ్లేషించారు. 

“తెలుగు సినీగీత ప్రస్థానం” అనే ఎనిమిదో వ్యాసం డా॥ వి.వి.రామారావు 
రచించారు. వేటూరి “అలలు కదలినా పాటే” అనే పాటతో వ్యాసం ప్రారంభించి, ఈ 
50 సంవత్సరాలలో 5,476 చిత్రాలు విడుదలయ్యాయని, సినిమాకు 6 పాటలనుకున్నా 
మొత్తం 32,000 పైచిలుకు పాటలుంటాయని ఈ అర్ధశతాబ్టిలోని సినారె (శివరంజని 
పాట) పాటలను విశ్లేషించారు. దీనికి ముందు సంక్షిప్తంగా సినిమాచరిత్రను తెలిపారు. 
తర్వాత దాశరథి, శ్రీశ్రీ, వేటూరి, కొసరాజు, జాలాది, దాసం గోపాలకృష్ణ, దాసరి, 
సిరివెన్నెల, వెన్నెలకంటి, జొన్నవిత్తుల, కులశేఖర్‌, రామజోగయ్య, యాదగిరి, కందికొండ, 
అందెశ్రీ, భాస్మరభట్ల, అనంత్‌శ్రీరాం, ఇ. ఎస్‌. మూర్తి, మౌన్యశ్రీ మల్లిక్‌ మొ॥ అనేకమంది 
రచయితల పాటలలోని సాహితీ విలువలను స్థాలీపులాక న్యాయంగా విశ్లేషించారు. 


11 


తొమ్మిదో వ్యాసం “బాల సాహిత్య ప్రస్థానం”, రచయిత డా॥ పత్తిపాక మోహన్‌గారు. 
న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి గార్లతో ప్రారంభించి తురగా జానకీరాణి, దాసరి 
బాలసుబ్రహ్మణ్యం, రావూరి భరద్వాజ, వసుంధర, వెంకటసూర్యరామారావు, సినారె, 
దాశరథి, యశోదారెడ్డి, రెడ్డి రాఘవయ్య, డా॥ నన్నపనేని మంగాదేవి, డా॥ జె. భాగ్యలక్ష్మి 
డా॥ భూపాల్‌, మల్లాది వెంకటకృష్ణమూర్తి, వడ్డేపల్లి కృష్ణ, అమ్మిన శ్రీనివాసరాజు, 
ముష్టిదొరల రాములు, గీతాసుబ్బారావు మొ! అనేకమంది బాలసాహిత్య సృజనకారులను 
ప్రస్తావించారు. 20వ దశకంలో డా॥ వి.ఆర్‌. శర్మ, చిల్లర భవానీదేవి లాంటి వారిని 
పేర్కొన్నారు. ఇలా దశాబ్దాలవారీగా కృషిచేసిన బాలసాహిత్యకారులను పేర్కొని, తన 
పేరునూ (ప్రస్తావించి, వీరంతా బాలల వికాసం కోసం సృజన సాగించినవారని 
విశ్లేషణాత్మకంగా వివరించారు. 
పదో వ్యాసం శ్రీ సబ్బని లక్ష్మీనారాయణగారి “తెలుగు సాహిత్యంలో మినీ కవితా 
రూపాలు”. దీనిలో హైకూలు, నానీలు, నానోలు, రెక్కలు, ఏకవాక్య కవితల గురించి 
వ్రాశారు. వాటిని రచించిన కొందరు కవుల కవితలను సోదాహరణంగా విశ్లేషించి 
చూపారు. 
చివరి వ్యాసం “తెలుగు కవిత్వం - జాతీయ దృక్పథం” అనేదాన్ని డా॥। కసిరెడ్డి 
వెంకటరెడ్డి గారు రచించారు. దీనిలో జాతీయభావ వికాసం, జాతీయవాద వికాసం అనే 
ఉపశీర్షికల కింద చక్కటి విశ్లేషణ సాగించారు. చివర జాతీయవాద రచయితలైన రఘుమన్న 
పొద్దుటూరి ఎల్లారెడ్డి, కుంచకూరి బుచ్చిలింగం, బాబూ దేవీదాస శర్మ, అయాచితం 
నటేశ్వరశర్మ, అవధాని భానుప్రకాశ్‌ మొ॥ అనేకమందిని పేర్కొని ఇక సీసపద్యాలతో 
అమృతమూర్తుల పేర అవుసుల భానుప్రకాశ్‌ రచించిన దేశభక్తి కావ్యాన్ని పేర్ళొని, దానిలో 
ఒక సీసంతో వ్యాసం ముగించారు. 
ఇలా ఏకాదశ వ్వాస సంపుటిగా “అమృత భారతి” వెలువడుతూంది. ఈ సంపుటి 
మన సమాజంలో, తెలుగు సాహిత్యంలో ఈ యాభై సంవత్సరాల్లో జరిగిన పరిణామ 
రీతులను స్టూలంగానైనా కళ్లకు కట్టినట్లు దర్శింపచేస్తుందనడంలో సందేహం లేదు. 
తెలుగువారంతా దీని ఆదరిస్తారని భావిస్తున్నాను. రచయితలందరికీ మనసా, వాచా 
ధన్యవాదాలు. 
-బి జయరాములు 
సంపాదకుడు 


12 


10. 


11. 


అను క్రమణిక 


సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు 
- డా. జయ(వకాష్‌ నారాయణ్‌ 
పద్య కవితా ప్రస్థానం 

- బులుసు వేంకటేశ్వర్లు 

గేయ కవితా ప్రస్థానం 

- డా. వడ్డెపల్లి కృష్ణ 

వచన కవితా ప్రస్థానం 

- డా. ఎన్‌ రఘు 

నవలా సాహిత్య ప్రస్థానం 

- దా ముక్తేవి భారతి 

కథా సాహిత్య ప్రస్థానం 

- కస్తూరి మురళీక్టృష్ణ 

తెలుగు సాహిత్య విమర్శ ప్రస్థానం 
- ఆచార్య ఎన్వీ రామారావు 
తెలుగు సినీ గీత ప్రస్థానం 

- డా. వివి. రామారావు 

బాల సాహిత్య ప్రస్థానం 

- దా. వత్తిపాక మోహన్‌ 

తెలుగు సాహిత్యంలో మినీ కవితా రూపాలు 
- నబ్బని లక్షీనారాయణ 
తెలుగుకవిత్వం - జాతీయదృక్పథం 
- ఆచార్వ కసిరెడ్డి వెంకటరెడ్డి 


13 


15 


31 


42 


57 


93 


107 


126 


144 


157 


178 


194 


పుస్తకాలు దీపాలవంటివి. వాటి వెలుతురు మీలో మాలిన్యమనే 
చీకటిని తొలగిస్తాయి. 


రీ 
9 


విభిన్న సంస్కృతుల మధ్య వారధులు నిర్మించడానికి సాధనాలు - 
మంచి పుస్తకాలు. 


రీ 
9 


సాహిత్యం ప్రజలను జ్ఞానవంతులుగా చేస్తుంది. వారు ఇంతకుపూర్వం 


కన్నా బాగా జీవించడానికి తోడ్పడుతుంది. 


OO 
ళం 


పుస్తకాలను చదివి సరిపెట్టుకోకు. మనుషులను కూడా చదవడం 
నేర్చుకో. ముఖ్యంగా నిన్ను నువ్వు చదువుకో. 
శీ 


ళం 


ఒక గొప్ప పుస్తకం చదివినప్పుడు ఒక కొత్త స్నేహితుడు దొరికినంత 
సంబరం, దాన్ని మళ్లీ చదివితే చిరకాల మిత్రుడిని కలిసిన 
ఆనందమూ కలుగుతాయి. 


రీ 
9 


మంచి పుస్తకంలోని మంచి ఆలోచనలు మనకు నిరంతరం (ప్రేరణను 
అందిస్తాయి. అలా కలిగిన ప్రేరణకు మంచి స్నేహితులు 
ప్రోత్సాహాన్నిస్తారు. ప్రోత్సాహం లేని ప్రేరణ పునాదుల్లోనే పడి 
ఉండిపోయే ప్రమాదం ఉంది. 


ఫీ 
ళం 


పుస్తక పఠనాభిలాష కలవాడు ఎక్కడ ఉన్నా సుఖంగా 
జీవించగలుగుతాడు. 


సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు 
(1972-2022) 


దాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ 
email: drjploksatta@gmail.com 


అయిదు వేల సంవత్సరాల అవిచ్చిన్నమైన సంస్కృతి ఉన్న ఒక జాతికి యాభై ఏళ్ల 
కాలం చాలా స్వల్పంగా అనిపించవచ్చు. కానీ శరవేగంగా మారుతున్న కాలంలో అర్ధశతాబ్దం 
చాలా దీర్ణకాలం. 1970ల దశకం నాటికి మన సమాజంలో స్వతంత్ర పోరాట స్ఫూర్తి, 
ఆ పోరాటాన్ని ప్రేరేపించిన సార్వజనీనమైన మానవ విలువలు, కులమతాలను 
అధిగమించిన ఉదారవాద జాతీయవాదం... ఇవన్నీ ఇంకా కొనసాగుతున్నాయి. గత 
50 ఏళ్లలో కొంతవరకు ఆ స్వతంత్ర పోరాట జ్ఞాపకాలు, మానవ విలువల (ప్రభావం, 
అద్దుగోడల్ని తొలగించే జాతీయవాదం పలచబడ్డాయి. స్వతంత్ర పోరాట కాలంనాడూ, 
ఆ తర్వాత పాతికేళ్లపాటు బలంగా సాగిన సామాజిక సంస్మరణ ఉద్యమాల ప్రభావం 
గత యాభై ఏళ్లలో క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. అప్పటిదాకా కులవ్యవస్థ నిర్మూలన 
కోసం, మూఢనమకాల్ని అంతం చేయటం కోసం, మానవ హక్కుల్ని ముఖ్యంగా ప్రీల 
హక్కుల్ని కాలరాసే మత ఛాందసాన్ని రూపుమాపటం కోసం బలమైన ఉద్యమాలు 
నడిచాయి. 

కానీ గత అర్ధశతాబ్దంలో సామాజిక సంస్కరణల విషయంలో కూడా రాజ్యానికి, 
చట్టానికి పెద్దపీట వేయటం జరిగింది. చాలా రంగాల్లో విఫలమైనా, సామాజిక సంస్కరణల 
విషయంలో మన రాజ్యవ్యవస్థ నాడు, నేడు ఉదార వైఖరినే అవలంబిస్తున్నది. బాల్య 
వివాహాలను అరికట్టటంగానీ, వరకట్న నిర్మూలనగానీ, అస్పృశ్యతా నిర్మూలనగానీ, 
పుట్టుకతో చూపే వ్యవస్థాగతమైన వివక్షగానీ, వెట్టిచాకిరి నిర్మూలనగానీ, మహిళలకు 
గర్భస్రావ హక్షుగానీ, మహిళలకు ఆస్తిహక్కుగానీ, గృహహింస నిరోధంగానీ ఎన్నో మంచి 
చట్టాలు సత్సంకల్పంతో వచ్చాయి. కానీ కేవలం కొద్దిరంగాలలో మాత్రమే చట్టాలు 
గణనీయమైన ఫలితాలను ఇచ్చాయి. మిగిలిన రంగాలలో బలమైన సామాజిక ఉద్యమాలు 


అమృత భారతి + 15 


లేకపోవటంతో చట్టం, రాజ్యం చేపట్టే చర్యలు కేవలం సత్సంకల్పానికి నిదర్శనంగా 
నిలిచినాయి తప్ప, అనుకున్నంత ఫలితాలనివ్వలేదు. అయితే ఆధునిక శాస్త్ర సాంకేతిక 
విజ్ఞాన ప్రభావం వలన మూఢనమ్మకాలు కొంతవరకు సడలినాయి. అలాగే పెరుగుతున్న 
పట్టణీకరణ వల్ల, మారుతున్న ఆర్థిక వ్యవస్థ వల్ల కులవ్యవస్థలో కట్టుబాట్లు చాలావరకు 
సడలినాయి. కానీ ఓవంక ఇప్పటికీ అత్యధిక వివాహాలు, దాదాపు 95% కులం లోపలే 
జరపటం, రెండోవంక రాజకీయం ప్రజలను సమీకరించటానికి కులాన్ని ప్రధాన సాధనంగా 
వాడటం.. కారణాల వల్ల రాజకీయంగా, ఆర్థికంగా కులం స్పృహ పెరిగింది. కులాల 
కతీతంగా రాజ్య నిర్మాణం జరగకుండా కులం ప్రాతిపదికగా రాజకీయం నడుస్తున్నది. 


తగ్గుతున్న లింగవివక్ష 
విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాలలో లింగ వివక్ష చాలావరకు తగ్గింది. మధ్యతరగతి 
వర్గాల బాలికలు/యువతులు విద్యాభ్యాసంలో అన్ని స్థాయిల్లోనూ బాలురు/యువకుల 
కంటే ముందున్నారు. అవకాశాలిస్తే, మహిళలు సమాజంలో అన్ని రంగాలలోనూ 
రాణించగలరని నిత్యం రుజువవుతున్నది. కానీ ఆ అవకాశాలు ఇప్పటికీ కొన్ని రంగాలకి, 
కొన్ని వర్గాలకి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఉదాహరణకి, రాజకీయంలో ఇప్పటికీ 
మహిళల పాత్ర నామమాత్రమే. గత అర్ధశతాబ్దంలో మహిళలకి కాలక్రమేణా చట్టబద్ధంగా 
ఆస్తిహక్కులు సంక్రమించినా, ఇంకా కొనసాగుతున్న సంప్రదాయాల కారణంగా ఈ 
హక్కు అందరికీ వాస్తవ రూపం ధరించటం లేదు. 

అన్నిటినీ మించి గత ఇరవై ఏళ్లలో కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం 
గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు 35% ఉండగా, ఈ భాగస్వామ్యం ఈనాడు 
20% కంటే తగ్గిపోయింది. మత ఛాందసాన్ని రాజ్యానికి పునాదిగా చేసుకున్న సౌదీ 
అరేబియా లాంటి దేశాల కంటే మన దేశంలో ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం 
ఇంకా తక్కువ. మన పొరుగున ఉన్న దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఇరాన్‌, 
మలేషియా, ఫిలిప్పీన్స్‌, థాయ్లాండ్‌, ఇండొనేషియా లాంటి దేశాల కంటే మన దేశంలో 
ప్రీల భాగస్వామ్యం తక్కువగా ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం. మన 
సమాజం, రాజ్యం ఇందుకు కారణాలను లోతుగా ఆలోచించి వెంటనే పరిష్మారాల్ని 
అమలు చేయకపోతే, వచ్చే 25 ఏళ్లలో పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉంది. 


16 +- అమృత భారతి 


పెరుగుతున్న పట్టణీకరణ వల్ల సంప్రదాయంగా వస్తున్న సామాజిక కట్టుబాట్లు 
కొంతవరకు సడలిపోయాయి. అయితే గ్రామాల్లో మౌలిక సదుపాయాలలేమి, ఎక్కడికక్కడ 
ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరించి స్థానిక పట్టణీకరణను ప్రోత్సహించే ఏర్పాటు లేకపోవటం 
వల్ల గ్రామ ప్రాంతాల నుంచి సుదూరమైన నగరాలకు పొట్ట చేత పట్టుకుని తరలిపోవాల్సి 
వస్తోంది. కొద్దిపాటి చదువు, నైపుణ్యం, ఎదగాలనే తపన ఉన్నవారంతా దూరప్రాంతాలకు 
వలసలు పోవటంతో చాలా గ్రామాలు క్రమంగా నిర్దనం కావటమే కాకుండా, [గ్రామీణ 
సమాజానికి ప్రగతిశీల నాయకత్వాన్నిచ్చే వ్యక్తులు కరువయ్యారు. గ్రామాలకి, పట్టణాలకి 
మధ్య అంతరం విపరీతంగా పెరుగుతున్నది. 

గామీణ సమాజం కేవలం పార్టీ/వర్గ రాజకీయాల వేదికగా మారిపోయింది. 
నివసించే ప్రాంతాన్ని బట్టి ఒకే దేశం గ్రామీణ, నగర భారతాలుగా విడిపోయింది. 
కాలానుగుణంగా కుటుంబ వ్యవస్థలోను, వైవాహిక సంబంధాలలోనూ కొన్ని మార్పులు 
వచ్చినా చాలావరకు కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది. అందుకే ఎంత బీదరికం ఉన్నా 
అత్యధికులైన పిల్లలు కుటుంబంలో పెరుగుతున్నారు. పట్టణ ప్రాంతాలలో నేరప్రవృత్తి 
కొంత మేరకు పెరిగినా, మన దేశంలో ఉన్న బీదరికం, విద్యా వ్యవస్థలో బలహీనత, 
చట్టబద్ధపాలనలో వైఫల్యం - ఈ మూడింటి నేపథ్యంలో ఇప్పటికీ మన సమాజంలో 
ప్రపంచంతో పోలిస్తే నేరాలు చాలా అదుపులో ఉన్నాయి. అందుకే సమాజాన్ని 
ఆధునికీకరిస్తూనే, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవటం మన సమాజ భవిష్యత్తుకి అవసరం. 

గత 50 ఏళ్లలో రాజకీయంలో ఉన్న అపశ్రుతులు, అధికారమే లక్ష్యంగా చేపట్టిన 
విధానాలు కొన్ని విధాలుగా సమాజాన్ని బాగా బలహీనపరిచాయి. ఒకప్పుడు బీదరికంలో 
ఉన్నా ఆత్మగౌరవం, స్వావలంబన మన ప్రజల నినాదాలుగా ఉందేవి. రాజకీయ వ్యవస్థ 
ఓట్ల వేటలో ప్రజల శక్తిసామర్థ్యాలను పెంచకుండా, తాత్కాలికమైన తాయిలాలకు 
ప్రాధాన్యత ఇవ్వటం ప్రజల్ని చాలావరకు పరాధీనుల్ని చేసింది. తమ కాళ్ల మీద తాము 
నిలబడాలనే తపన కలిగి, ఎంతటి కష్టంలో ఉన్నా పౌరుషంతో బతికిన సమాజం.. 
కాలక్రమంలో సంఘటిత కృషిని, స్వావలంబనను మరచిపోయి ప్రతి చిన్న పనికీ ఎవరో 
వస్తారని, ఏదో చేస్తారని, తమ పన్నుల డబ్బుతో పోషించే తాము ఎన్నుకున్న ప్రభుత్వం, 
తమకేదో చేసిపెడుతుందని ఎదురుచూడటం మొదలు పెట్టారు. విజయవంతంగా కుటుంబ 
నియంత్రణ, ఇక ఆధునిక యుగంలో సమాజాన్ని సమూలంగా మార్చే రెండు మౌలికమైన 
ఆయుధాలు ఆరోగ్యం, విద్య కొంతవరకు ఆధునిక ఆరోగ్య వ్యవస్థ ఫలితాలు మన 


(ప్రజలకు అందినాయి. 


అమృత భారతి + 17 


1972లో ఒక మహిళ తన జీవితకాలంలో సగటున 5.4 మంది పిల్లలకి 
జన్మనిచ్చేది. గత యాభై ఏళ్లలో సమాజంలో అవగాహన పెరగటంతోపాటు కుటుంబ 
నియంత్రణ పద్ధతులు సమర్థంగా అందటంతో సంతానోత్పత్తి గణనీయంగా తగ్గింది. 
ప్రస్తుతం దేశం మొత్తంలో సగటున ఒక మహిళ జీవితకాలంలో ఇద్దరు పిల్లలకు 
జన్మనిస్తున్నది. దక్షిణాది రాష్టాల్లోనైతే, ఈ సంఖ్య ఇంకా తగ్గి 1.6 దగ్గర ఉన్నది. 1970ల 
దశకంలో ఆలోచనాపరులందరూ జనాభా విస్ఫోటం గురించి విపరీతంగా కలత 
చెందేవారు. ఒక వైద్య విద్యార్థిగా జనాభా విస్ఫోటం కారణంగా దేశ భవిష్యత్తు గురించి 
ఎంత ఆందోళన చెందానో ఇప్పటికీ గుర్తున్నది. 

కానీ ఈ రంగంలో తొలుత కొన్ని తప్పటడుగులు వేసినా కాలక్రమేణా అనుభవం 
నుంచి పాఠాలు నేర్చుకుని మన సమాజం గణనీయమైన ఫలితాలు సాధించింది. ఆనాడు 
జననాల రేటు 1000 జనాభా 38.7 ఉండగా, ఈనాడు అది 17. 16కి పడిపోయింది. 
అలాగే ఆనాడు మరణాల రేటు 1000 జనాభాకి 16.54 ఉండగా, ఈనాడు అది 
7.38కి పడిపోయింది. ఈ కారణంగా జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గటంతోపాటు 
సగటు జీవనకాలం పెరిగింది. 1972లో మన దేశంలో ఒక పౌరుడి సగటు జీవనకాలం 
48. 72 సంవత్సరాలుండగా, ఇప్పుడది 70.19 సంవత్సరాలకు పెరిగింది. 1972లో 
మన జనాభా 58 కోట్లుండగా, 2022లో అది 140 కోట్లు దాటింది. బహుశా మరో 
30 ఏళ్ల కాలంలో మన దేశ జనాబా 160 కోట్లకు చేరుకుని, అప్పట్నుంచి క్రమంగా 
తగ్గుతుంది. 2100 నాటికి మన దేశ జనాభా 109 కోట్లకు తగ్గుతుందని అంచనా. 
అయితే అందరికీ ఆరోగ్యం ఇంకా సుదూరమైన లక్ష్యంగానే మిగిలిపోయింది. 

ఇప్పటికీ ప్రతి ఏటా ఐదున్నర కోట్ల మంది ప్రజలు సరైన ఆరోగ్యం అందక 
భీదరికంలోకి జారిపోతున్నారు. అంటే, సరైన ఆరోగ్యాన్ని అందరికీ జేబులో ఖర్చు లేకుండా 
అందించగలిగితే చాలా కొద్దికాలంలోనే బీదరికాన్ని పూర్తిగా నిర్మూలించగలం. కాని 
మనకి అవకాశాలున్నా ఇంకా ఆ ప్రయత్నం జరగటంలేదు. 


ఎమర్జెన్సీలో అణచివేత 

గత 50 ఏళ్లలో మన దేశ రాజకీయంలో సంభవించిన అత్యంత కీలక పరిణామం 
1975లో విధించిన అత్యయిక పరిస్థితి. తొలి 25 ఏళ్ల స్వతంత్రంలో ప్రజాస్వామ్య 
పునాదులు కొంతమేర బలపడ్డ మాట వాస్తవం. కానీ 1972 నాటికి దేశంలో ప్రజలు 
ఎదుర్కొంటున్న రాజకీయ, పాలనా వైఫల్యాల ప్రభావం రాజకీయం మీద స్పష్టంగా 


10 +- అమృత భారతి 


కన్పించటం మొదలైంది. పెరుగుతున్న అవినీతి, దుష్పరిపాలన, అధికార కేంద్రీకరణ, 
నిరుద్యోగం, బీదరికం ఇవన్నీ ప్రజల్లో అసహనాన్ని ఆగ్రహాన్ని పెంచాయి. అయితే 
తొలి 25 ఏళ్ల అనుభవాల్ని బేరీజు వేసుకుని పొరపాట్లను సరిదిద్దే సంకల్పంగానీ, 
సామర్థ్యంగానీ రాజకీయ వ్యవస్థకు కొరవడ్డాయి. ఒక నిర్మాణాత్మకమైన చర్చను, 
ఆచరణసాధ్యమైన పరిష్కారాలు, సంస్కరణలు, విఫలమైన విధానాల్లో సవరణలు ఇవేమీ 
చేపట్టకపోవటంతో ప్రజల ఆగ్రహాన్ని అణచివేయటం ఒక్కటే పాలక వ్యవస్థకు మార్గమైంది. 
ఆ కారణంగా 1975 జూన్లో దేశంలో అత్యయిక పరిస్థితిని విధించి, ప్రాథమిక హక్కులను 
కాలరాసి, రాజకీయ ప్రత్యర్థులందరినీ జైళ్లలో పెట్టి, దేశం మొత్తాన్నీ ఒక అతిపెద్ద 
జైలుగా మార్చేశారు. 

గత 50 ఏళ్లుగా ఆనాటి అత్యవసర పరిస్థితి ప్రభావం, పరిణామాలు మన 
రాజకీయ వ్యవస్థని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. 19 నెలల చీకటి రోజుల తర్వాత 
1977 పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో అత్యవసర పరిస్థితి అంతమై ప్రజలకు మళ్లీ 
స్వేచ్చ లభించింది. కానీ మౌలిక రాజకీయ సంక్షోభాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంగానీ, 
నిజమైన ప్రజాస్వామ్య సంస్మరణల్ని చేపట్టే ప్రయత్నంగానీ జరగలేదు. ఆటగాళ్లు 
తాత్మాలికంగా మారారుగానీ, ఆట నియమాలు అవే కొనసాగాయి. దాంతో రాజకీయ 
సంక్షోభం ముదురుతూ వస్తోంది గానీ, ప్రజాస్వామ్యం బలోపేతం చేసే దిశగా అడుగులు 
పడటం లేదు. 


సొంత ఆస్తులుగా మారిన పార్టీలు 


1970ల దశకం నాటికే ఆనాడు అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత 
ప్రజాస్వామ్యం మరుగున పడింది. కాలక్రమేణా పార్టీలలో వ్యక్తిస్వామ్యం, నియంతృత్వం, 
పార్టీలు ప్రజల ప్రజాస్వామిక వేదికలుగా కాకుండా కొందరు వ్యక్తుల, కుటుంబాల సొంత 
ఆస్తులుగా చెలామణి కావటం దాదాపు అన్ని పార్టీలకూ వ్యాపించింది. ఈనాడు ఇక 
దేశంలో అత్యధిక పార్టీలు ఏమాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా నడుస్తున్నాయి. 
పార్టీలోకి ప్రవేశం లేదా బహిష్కరణ, పార్టీల నాయకత్వం ఎంపిక, పార్టీ వనరుల సమీకరణ, 
వినియోగం, పార్టీ తరవున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ పూర్తిగా 
అప్రజాస్వామికంగా, పార్టీ అగ్రనాయకుల ఇష్టానుసారంగా నేటికీ జరుగుతూ వస్తున్నాయి. 
అంతర్గత ప్రజాస్వామ్యంలేని పార్టీలు సమాజంలో ప్రజాస్వామ్యాన్ని నడపలేవు. 


అమృత భారతి + 19 


పార్టీ అ(గనాయకుల ఇష్టానుసారమే పార్టీలో సభ్యుల ఎదుగుదల, అలాగే ఎన్నికల్లో 
పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక నిర్ణయమైతే, సమాజహితాన్ని కోరే సమర్భులకి రాజకీయంలో 
స్థానముండదు. నాయకుల అడుగులకి మడుగులొత్తేవారు మాత్రమే అలాంటి రాజకీయంలో 
మనగలరు. కాలక్రమేణా ప్రజలకు రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. 
పార్టీల వ్యవస్థ కొందరు వ్యక్తుల అక్రమ ధనార్జనకి మార్గమవుతుంది. పార్టీలు సమాజ 
ప్రయోజనం కోసం కాకుండా కొందరు వ్యక్తులు అధికార దాహాన్ని తీర్చుకునే 
వేదికలవుతాయి. అధికారం ప్రజల ప్రయోజనాలని నెరవేర్చే సాధనంగా కాక, సొంత 
ప్రయోజనాలను నెరవేర్చుకునే లక్ష్యంగా మారుతుంది. మన దేశంలో రాజకీయ పార్టీల్లో 
ఈ అవలక్షణాలన్నీ స్పష్టంగా గోచరిస్తున్నాయి. గత 50 ఏళ్లలో పార్టీల్ని ప్రజాస్వామీకరించే 
ప్రయత్నం జరగలేదు. 

కాంగ్రెస్‌ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు పోటీగా, 
ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఈ ప్రాంతీయ పార్టీలు ఆయా 
రాష్ట్రాలలో బలమైన ప్రభావాన్ని చూపెట్టాయి. కానీ ఆ పార్టీల అంతర్గత నిర్మాణం, వాటి 
రాజకీయ సంస్కృతి పూర్తిగా కాంగైస్ను అనుకరించటంతో, ఉన్నకొద్దీ పార్టీలు ప్రయివేటు 
ఆస్తులుగా మారిపోయాయి. ఎన్నికల్లో నిజమైన పోటీ గుర్తింపుపొందిన పార్టీల మధ్యలోనే 
ఉండటంతో, ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గినా రాజకీయం తీరు, పరిపాలన తీరు మాత్రం 
యథాస్థితిగా కొనసాగుతున్నాయి. 


ఎన్నికలలో డబ్బు, తాయిలాల ప్రభావం 


ఓ వంక పార్టీల నిర్మాణం, నిర్వహణ చాలా లోపభూయిష్టంగా, అప్రజాస్వామికంగా ఉ 
౦డగా.. మనకు అనువుగాని ఎన్నికల వ్యవస్థ రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం 
చేసింది. బ్రిటన్లో ఉన్న ఎన్నికల పద్ధతిని, అందులో నియోజకవర్గాలవారీగా పోటీలో 
ఉన్న అభ్యర్థుల్లో అతి ఎక్కువ ఓట్లు పొందిన వారు ప్రాతినిధ్యం ఉండే వ్యవస్థని మనం 
అనుకరించటంతో, పార్టీలు రాజకీయంగా ఎంత దిగజారినా, వాటికి ప్రత్యామ్నాయాన్ని 
సృష్టించటం చాలా కష్టమైంది. మన ఎన్నికల వ్యవస్థలో ఒక్కో రాష్ట్రంలో రెండు పార్టీలకు 
మాత్రమే స్థానం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఓ 80-40% ఓట్లు వస్తాయన్న నమ్మకం లేకపోతే, 
ఆ పార్టీకి ఓట్లు పడవు, సీట్లు రావు. ఓట్లు వేసినా సీట్లు రావు కాబట్టి ఆ పార్టీ సిద్దాంతం 
పట్ల విశ్వాసం ఉన్నా నాయకత్వం పట్ల నమ్మకం ఉన్నా ఆ పార్టీకి ఓటు వేయటం వల్ల 


20 +- అమృత భారతి 


ఓటు వృధా అనే నమ్మకంతో ఓట్లు వేయరు. ఇలాంటి ఎన్నికల వ్యవస్థ ఉన్న ఏ 
దేశంలోనైనా ఇదే తీరు ఉన్నది. 

కానీ ఆ దేశాల్లో పార్టీల్లో బలమైన అంతర్గత ప్రజాస్వామ్యం, ప్రజల్లో చైతన్యం, 
అత్యున్నత ప్రమాణాలు బహిరంగ చర్చ, అధికార వికేంద్రీకరణ ఇవన్నీ బలంగా 
వెళ్లూనుకోవటంతో పెద్ద పార్టీలు అన్ని రకాల భావాలకీ వేదికలుగా ఉండి, నిజమైన 
అంతర్గత ప్రజాస్వామ్యంతో సమాజానికి మంచి మార్గాన్ని పరిపాలనని అందించగలుగు 
తున్నాయి. ప్రత్యామ్నాయ విధానాల్ని అందించగలుగుతున్నాయి. కానీ మన నియంతృత్వ 
పార్టీ వ్యవస్థ, మన ఎన్నికల విధానం ఈ రెంటి కలయిక, దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత 
ప్రమాదకరమైనది. ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక్క ఓటు తక్కువ వస్తే ప్రాతినిధ్యంలేని 
ఎన్నికల వ్యవస్థలో గెలిచే ఓట్లు రాబట్టటం కోసం ఓటర్లని ప్రలోభాలకి గురిచేయటం 
ఒక బీద దేశంలో అనివార్యమైంది. తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో, కర్ణాటకలో, 
కాలక్రమంగా మరిన్ని ఇతర రాష్ట్రాల్లో ఓట్లకు డబ్బులు పంచటం ఎన్నికల ప్రక్రియలో 
అంతర్భాగమైంది. బరిలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలూ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ 
చేస్తున్నాయి. డబ్బు పంచితే గెలుపు ఉంటుందన్న గ్యారంటీ లేదు కానీ, డబ్బు పంపకం 
లేకపోతే ఎన్నికల బరి నుండే నిష్మమించాల్సి ఉంటుంది. అంటే, డబ్బు పంపిణీ ఎన్నికల్లో 
పోటీ ఇవ్వటానికి కనీస అవసరంగా మారిపోయింది. దాంతో ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా 
ఖర్చు చేసి, ఎన్నికల్లో అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమార్జన చేసేవారికే 
రాజకీయంలో అవకాశం దొరుకుతుంది. జనహితం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలనే 
సంకల్పం ఉన్నా అది అసాధ్యమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో నెగ్గటానికి కావలసిన 
లక్షణాలు వేరు, ఎన్నికయ్యాక నిజాయతీ అయిన, సమర్థమైన పాలన అందించటానికి 
కావలసిన లక్షణాలు వేరు అనే పరిస్థితి ఏర్పడింది. 

ప్రభుత్వాలు ఎప్పుడైతే మంచిపాలన అందించలేకపోతున్నాయో ప్రజల్లో అసంతృప్తి 
జ్వాలలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్ని మచ్చిక చేసుకుని ఓట్లు పొందటానికి 
రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న మరో మార్గం ప్రజలిచ్చిన పన్నుల డబ్బుతో ప్రజలకు 
కావలసిన ఉమ్మడి సేవల్ని అందించకుండా, వ్యక్తులకి, కుటుంబాలకి తాత్మాలికమైన 
తాయిలాల్ని అందించటం. ఆ విధంగా ఓట్లు పొందటం మన ఎన్నికల రాజకీయంలో 
అంతర్భాగమైపోయింది. సమాజం ప్రభుత్వ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నది.. అందరికీ 
కావలసిన ఉమ్మడి అవసరాలను తీర్చటం కోసం. అలాకాకుండా వ్యక్తులకి తాత్మాలికంగా 
తృప్తినిచ్చే పథకాలను చేపట్టటం రాజకీయం పరమావధి కావటంతో, ఉచితంగా ఆహారం, 


అమృత భారతి + 21 


విద్యుత్‌, మంచినీరు, నెలనెలా రకరకాల పథకాల పేరుతో బ్యాంకు అకౌంట్లలో డబ్బు 
జమ - ఇలా వివిధ రూపాలలో ప్రజాధనమంతా జీతభత్యాలకి, తాత్కాలికమైన తాయిలాలకి 
మాత్రమే పరిమితమవుతోంది. 

ఏ సేవలు సమాజ మనుగడకి, బీదరికాన్ని తొలగించటానికి, ప్రతి బిడ్డా 
ఆత్మగౌరవంతో ఎదగటానికి అవసరమో, ఆ సేవల్ని చాలావరకు విస్మరించటం 
జరుగుతోంది. బీదరిక నిర్మూలన, నాగరిక సమాజ నిర్మాణం, ప్రతి బిడ్డకూ ఎదిగే 
అవకాశం, ఆర్థిక (ప్రగతి కావాలంటే సమాజంలో చట్టబద్ధపాలన, మౌలిక సదుపాయాల 
కల్పన, మంచినీళ్లు, మురుగునీటి పారుదల, వరదనీటి పారుదల లాంటి జీవనావసరాల 
ఏర్పాటు, కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా ప్రతి బిడ్డ ప్రతిభనూ వెలికితీసే అత్యున్నత 
ప్రమాణాల విద్య, సొంత ఖర్చు అవసరం లేకుండా అత్యున్నత ప్రమాణాల ఆరోగ్యం 
ఇవన్నీ అత్యవసరం. మన రాజకీయంలో, పరిపాలనలో వీటన్నింటినీ చాలావరకు 
విస్మరించారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు తాత్మాలికమైన తాయిలాల్ని ఎరగా 
ప్రయోగించి ప్రజల్ని మభ్య పెట్టటం, బీదరికాన్ని శాశ్వతంగా కొనసాగించటం, భీదలంతా 
ఎల్లకాలం ప్రభుత్వాల మీద, పార్టీల మీద ఆధారపడేలా చేయటం ఇవన్నీ రాజకీయ 
వ్యూహాలలో అంతర్భాగమయ్యాయి. 

దాని ఫలితంగా బీదరికం ఇంకా కోట్లాది జీవితాల్ని పీడిస్తూనే ఉంది. ఆర్థిక 
ప్రగతి కుంటుపడింది, పుట్టిన పుట్టుక కోట్లాది బిడ్డల భవిష్యత్తును శాసిస్తున్నది. ఆధునిక 
అవకాశాలు బీదలకు కరువవటంతో, బీదరికం కొనసాగటంతోపాటు కుల వ్యవస్థ వల్ల 
జరిగిన నష్టం పిల్లలకు సరైన అవకాశాలు అందకపోవటంలో ఇంకా కొనసాగుతూనే ఉ 
ది. ఓట్ల కొనుగోలు, తాయిలాలు చాలకపోతే వైవిధ్యభరితమైన భారతీయ సమాజంలో 
కులం, మతం, ప్రాంతం, వర్గం పేరుతో వైషమ్యాలని పెంచి విభజన సృష్టించి దాన్ని 
ఓటుబ్యాంకులుగా మార్చుకోవటం ఆనవాయితీ అయింది. ఈ విధంగా డబ్బుతో ఓట్ల 
కొనుగోలు, తాత్మాలిక తాయిలాలు, వైషమ్యాలను పెంచటం ఈ మూడూ మన ఎన్నికల 
రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. సమాజానికి, రాజకీయాలకు తీరని హాని చేస్తున్నాయి. 


పేలవమయిన స్థానిక ప్రభుత్వాలు 


ఇక గత 50 ఏళ్లలో కన్పించే మరో ప్రస్ఫుటమైన అంశం అధికార కేంద్రీకరణ. స్వతంత్రం 
వచ్చాక తొలి ఇరవై ఏళ్లలో కొంతమేర స్టానిక ప్రభుత్వాల ఏర్పాటుకి, వాటిని బలోపేతం 
చేయటానికి ప్రయత్నాలు జరిగాయి. రాజ్యాంగబద్ధంగా తొలి నుంచీ మూడో అంచే 


22 -- అమృత భారతి 
0) 


ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా, 1960ల దశకంలో చాలా రాష్ట్రాల్లో బలమైన 
స్థానిక ప్రభుత్వాలు ఏర్పడి, మంచి నాయకుల్ని ముందుకు తెచ్చాయి, ప్రజలకు మంచి 
సేవల్ని అందించాయి. కానీ గత 50 ఏళ్లలో స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేయటం 
జరిగింది. 1970ల నుంచి 1990ల దాకా- కేరళ, కర్ణాటక వంటి కొన్ని చోట్ల తాత్మాలిక 
మినహాయింపులు తప్ప, చాలా రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాల్ని నిర్వీర్యం చేయటం జరిగింది. 
అంతకు ముందు సమర్థంగా నడివిన స్థానిక ప్రభుత్వాలను రద్దు చేయటం, ఎన్నికల్ని 
వాయిదా వేయటం, ఒకవేళ ఎన్నికలు జరిగినా ఏమాత్రం అధికారం, వనరులు లేకుండా 
చేయటం రెండు దశాబ్దాల పాటు జరిగింది. 1990ల దశకంలో రాజ్యాంగాన్ని సవరించి 
మూడో అంచె ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధమైన ఉనికి అందించే ఏర్పాటు జరిగింది. 
కానీ స్థానిక ప్రభుత్వాల నిర్మాణం గురించి అవసరాన్ని మించిన సవివరమైన ఏర్పాట్లని 
రాజ్యాంగం చేసిందిగానీ, ఆ ప్రభుత్వాల పాత్రని విస్పష్టంగా నిర్వచించటంలో, వాటికి 
వనరుల్ని అధికారాన్ని కట్టబెట్టటంలో, ప్రజలకు జవాబుదారీచేయటంలో రాజ్యాంగ 
ప్రకరణాలు విఫలమయ్యాయి. దాంతో స్థానిక ప్రభుత్వాలు జీవచ్చవాల్లా మిగిలిపోయాయి. 


పేరుకి ఎన్నికలు జరిగినా, ఏమాత్రం వనరులు, అధికారాలు, బాధ్యతలు లేని 
ఉత్సవ విగ్రహాలుగా స్థానిక ప్రభుత్వాలు మిగిలిపోయాయి. ఈ అపరిమితమైన అధికార 
కేంద్రీకరణ, బలహీనమైన, నిరర్ధ్థకమైన మూడో అంచె ప్రభుత్వాలు మన ప్రజాస్వామ్యాన్ని 
మరింత బలహీన పరిచాయి. ఓటు అంటే ఏమిటో (ప్రజలకు అర్థం కాని పరిస్థితి. 
ఓటుకు, ఆ ఓటు వేశాక ఫలితానికి సంబంధించి తెలియకుండా, పెట్టే ఎన్నికలకు- 
అందే సేవలకు మధ్య పొంతన లేకుండా, అధికారం ఒకరి చెంతన, బాధ్యత మరొకరి 
చెంతన ఉంటే.. ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేయటానికి, వ్యక్తి స్వేచ్చకి, నిరసన 
ప్రదర్శనలకి పరిమితమవుతుంది. 


బలపడ్డ ఫెడరల్‌ వ్యవస్థ 

అయితే ఈ 50 ఏళ్లలో రాజకీయం ఎంత దిగజారినా, కొన్ని రంగాల్లో మన ప్రజాస్వామ్యం 
గణనీయంగా బలపడింది. తొలి 25ఏళ్లలో కేవలం కొందరు భూస్వాములకు, మోతుబరి 
రైతులకి, సమాజంలోని అగ్రకుల పెద్దలకి మాత్రమే పరిమితమైన రాజకీయం క్రమంగా 
సమాజంలో అన్ని వర్గాల ప్రజలకీ విస్తరించింది. ఈ ప్రజాస్వామీకరణ జరగటంతో 
ఎన్నికైన ప్రతినిధులు విధిగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటం, ఎంతోకొంత 


అమృత భారతి + 23 


సామాన్య ప్రజలకు ప్రభుత్వ పథకాలని అందించటం రాజకీయ మనుగడ కోసం 
అవసరమైంది. అలాగే రెండవ మంచి పరిణామం యూనియన్‌, రాష్ట్ర సంబంధాల 
వరకు మన ఫెడరల్‌ వ్యవస్థ బలపడింది. స్వతంత్రం వచ్చాక దాదాపు 40 ఏళ్లపాటు, 
రాష్ట్రాలు చాలా బలహీనంగా యూనియన్‌ ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం 
కొనసాగింది. సంకుచిత రాజకీయ కారణాలతో 100 పర్యాయాలుపైగా రాష్ట్రాల్లో ఎన్నికైన 
ప్రభుత్వాలని రద్దు చేసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రపతి పాలన విధించటం 
జరిగింది. ప్రతి చిన్న విషయానికి రాష్ట ప్రభుత్వాలకు రాజకీయంగా, ఆర్థికంగా 
అవరోధాలు కల్పించటం, జాప్యం చేయటం ఆనవాయితీ అయింది. అయితే 1990ల 
దశకం నుండి సమాఖ్య వ్యవస్థ బాగా బలపడింది. బొమ్మయ్‌ కేసులో సుప్రీంకోర్టు 
తీర్చుతో 356వ అధికరణాన్ని ప్రయోగించి రాష్ట ప్రభుత్వాన్ని రద్దు చేయటం దాదాపు 
అంతరించిపోయింది. 1991లో ఆర్థిక సంస్మరణల్ని చేపట్టి లైసెన్స్‌ -పర్మిట్‌-కోటా రాజ్యాన్ని 
చాలావరకు అంతం చేయటంతో రాష్ట్రాలు సొంతంగా తమ ఆర్థిక ప్రగతికి బాటలు 
వేసుకునే అవకాశం కలిగింది. కాలక్రమేణా ఆర్థిక సంఘాలు హేతుబద్ధమైన ప్రతిపాదనతో, 
యూనియన్‌-రాహ్షైల మధ్య వనరుల విభజన చేపట్టటంతో అనునిత్యమూ యూనియన్‌ 
ప్రభుత్వాన్ని రాష్ట్రాలు అర్ధించాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రజలకు ఆర్థిక 
స్వేచ్చ, పోటీ వ్యవస్థ రావటంతో పెట్టుబడుల కోసం యూనియన్‌ ప్రభుత్వం మీద 
ఆధారపడాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రాలు తరచూ తమంతట తాము పెట్టుబడులను 
ఆకర్షించి ఆర్థికాభివృద్ధి కోసం పోటీపడుతున్నాయి. 

ఇలా వివిధ కారణాలుగా యూనియన్‌, రాష్ట సంబంధాలు గతంతో పోలిస్తే 
మెరుగుపడ్డాయి. ఉదాహరణకు, సుదీర్ణకాలం యూనియన్‌, రాష్ట్రాలు చర్చలు జరిపి 
పరోక్ష పన్నుల్ని దేశం మొత్తంలో ఏకం చేసి దేశం మొత్తాన్ని ఏకమార్మెట్లా చేయటం 
కోసం జి.ఎస్‌.టి (వస్తు, సేవల పన్ను) విజయవంతంగా ప్రవేశపెట్టాయి. ఇది బలవంతంగా 
కాకుండా, అన్ని రాష్ట్రాల సమ్మతితో, వారి పూర్తి ఆమోదంతో జరిగింది. పెరుగుతున్న 
సహకార సమాఖ్య స్ఫూర్తికి ఇదొక మంచి నిదర్శనం. ఇంకా సమాఖ్య వ్యవస్థలో 
అపరిష్కృతంగా ఉన్న సమస్యలున్నాయి. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొత్తగా 
ఒక బలమైన, ఆరోగ్యకరమైన సమాఖ్య వ్యవస్థ నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టి, 
దాన్ని కొనసాగించిన ఏకైక దేశం భారత్‌. ఇన్ని భాషలు, సంప్రదాయాలు, వైవిధ్యాలు 
ఉన్న దేశంలో ఇలాంటి నిజమైన ఫెడరల్‌ వ్యవస్థ నిర్మాణం కావటం దేశ దీర్హకాల 
మనుగడకి, ప్రజాస్వామ్య వికాసానికి, ఆర్థిక భవిష్యత్తుకి దోహదకారి అవుతుంది. 


24 -- అమృత భారతి 
లి 


ఆర్థిక సంస్కరణలు 
ఇక ఆర్థిక వ్యవస్థ. 1970ల దశకం నాటికే స్వతంత్రానంతరం మన దేశం అనుసరించిన 
ఆర్థిక నమూనా పరిమితులు, వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఆర్థిక వ్యవస్థ 
మొత్తం ప్రభుత్వం గుప్పెట్లో పెట్టటం, ప్రజలకు ఆర్థిక స్వేచ్చ లేకుండా చేయటం, లైసెన్స్‌- 
పర్మిట్‌ విధానం స్థాపన, ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యం ఇవన్నీ దేశంలో వస్తువులు, సేవల 
కొరతను పెంచాయి, బీదరికాన్ని కొనసాగించాయి, ఆర్థిక ప్రగతిని కుంటుపరిచాయి, 
దేశంలో అవినీతిని ప్రోత్సహించాయి, సమాజంలో ప్రతి సమూహాన్నీ దెబ్బతీశాయి, 
ప్రపంచంలో భారత్‌ ప్రతిష్టను దిగజార్పాయి. 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనతా 
ప్రభుత్వ విజయం ప్రజలు కోల్పోయిన స్వేచ్చను తిరిగి ఇచ్చిందిగానీ, రాజకీయ, ఆర్థిక 
వ్యవస్థని మార్చలేదు. దాదాపు అదే కాలంలో 1978లో చైనాలో డెంగ్‌ జియావోపెంగ్‌ 
నాయకత్వంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి, ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు. ఆ 
అనుభవం నుండి కూడా భారత్‌ నేర్చుకోలేదు. ఆ తర్వాత 14 సంవత్సరాలకు తీవ్రమైన 
ఆర్థిక సంక్షోభం దేశాన్ని చుట్టుముట్టటంతో ఆపద్ధర్మంగా, అనివార్యంగా దేశం ఆర్థిక 
సంస్కరణల్ని చేపట్టవలసి వచ్చింది. ఓ వంక దేశంలో వస్తువులు, సేవల కొరతలు, 
దుబారా ఖర్చులు, అదుపులేని లోటు బడ్జెట్లు, మరోవంక విదేశీ మారక నిల్వలు 
అంతరించిపోవటం, నిత్యావసరాల దిగుమతి కూడా సాధ్యంకాకపోవటం ఇవన్నీ తీవ్ర 
సంక్షోభానికి దారితీశాయి. 

నాలుగు దశాబ్దాలకు పైగా చవిచూసిన రాజకీయ వైఫల్యం, విధానాల వైఫల్యం 
పర్యవసానంగా ఈ సంక్షోభం తలెత్తింది. 1991లో పరిమితంగానైనా చిత్తశుద్ధితో కొన్ని 
ఆర్థిక సంస్మరణల్ని చేపట్టారు. చేపట్టిన మేరకు విజయవంతంగా అమలు చేశారు. ఒక 
బీద దేశంలో, ప్రజాస్వామ్యంలో ఆర్థిక సంస్మరణల్ని చేపట్టటం చాలా కష్టతరం. ఆర్థిక 
క్రమశిక్షణను పాటించటం, పెట్టుబడుల్ని పోటీని పెంచటం, అనుత్సాదక సబ్సిడీలను 
తగ్గించటం వీటివల్ల తాత్కాలికంగా కొంతమందికి నష్టం చేకూరుతుంది, కష్టం 
కలుగుతుంది. కానీ ఈ చర్యల్ని చేపట్టకపోతే దేశం నిరంతరం వీదరికంలో కూరుకుపోయి, 
ఆర్థిక ప్రగతి మందగిస్తుంది. ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని చూస్తే 
ఆర్థిక సంక్షోభం దేశాన్ని, సమాజాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో మనకు 
అర్థమవుతుంది. 


అమృత భారతి + 25 


కానీ మన ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా 1991 నుంచి ఇప్పటి వరకు 
వివిధ పార్టీల ప్రభుత్వాలు పరిమితుల మేరకయినా ఆర్థిక సంస్మరణల్ని చిత్తశుద్ధితో 
దీర్ణకాలంలో అమలు చేయగలిగాయి. అందుకు కావలసిన సంకల్పం, ఆర్థిక క్రమశిక్షణ, 
విధానాల్ని సమర్థంగా అమలు చేయటం కోసం అవసరమైన నేర్పరితనం కొంతవరకైనా 
1991 నుంచి ప్రభుత్వాలు, పాలనా యంత్రాంగం, ఆర్థికవేత్తలు, ఆర్థిక సంస్థలు 
ప్రదర్శించగలిగాయి. అందుకే 1990వ దశకం తర్వాత దేశ ఆర్థిక ప్రగతి సగటున 
గతం కంటే గణనీయంగా పెరిగి వస్తువులు, సేవల కొరతలు పోయి, అందరికి 
అందుబాటులోకి వచ్చాయి, నాణ్యత పెరిగింది. టెలికాంరంగంలో మన దేశం చూసిన 
విప్లవం ఈ విధానాల అమలులో మన విజయానికి తిరుగులేని దృష్టాంతం. అలాగే 
జాతీయ రహదారుల నిర్మాణంగానీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనగానీ, 
పారిశ్రామికీకరణగానీ, కంప్యూటర్లు ఇంటర్నెట్‌ సేవల రంగాల్లోగానీ మన దేశంలో 
గణనీయమైన ఫలితాల్ని గత 80 ఏళ్లుగా సాధించింది. ఇంకా ఎన్నో రంగాల్లో ఆర్థిక 
సంస్మరణల్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ముందుచూపుతో, సమర్థంగా, లాఘవంగా 
ఈ సంస్మరణల్ని చేపడితే ఒక తరం కాలంలో చైనా స్థాయిని చేరుకోవటం సాధ్యం. 
నాలుగు దశాబ్దాల క్రితం చైనాకి సమజఉజ్జీగా ఉన్న భారత్‌ ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థలో 
కేవలం ఐదో వంతులో ఉంది. ఈ అంతరాన్ని అధిగమించి, మన సంపదను పెంచి, 
బీదరికాన్ని తొలగించి, అందరికీ అవకాశాల్ని కల్పించటం మన సమాజం ముందున్న 
ప్రథమ కర్తవ్యం. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని విజ్ఞతతో ముందడుగు 
వేస్తే ఈ ఫలితాల్ని ఒక తరం కాలంలోనే సాధించటం సాధ్యం. 


చితికిపోయిన గ్రామీణ ఆర్దిక వ్యవస్థ 
థ థ్‌ 


అలాగే వ్యవసాయరంగంలో 1970 దశకంలోనే దేశం కొన్ని గొప్ప విజయాల్ని సాధించింది. 
స్వాతంత్ర్యం వచ్చిన తొలి 20 ఏళ్లలో విదేశాల నుంచి ఆహారం అందకుండా, మన 
ప్రజల ఆకలిని కూడా తీర్చటం సాధ్యంకాని పరిస్థితి ఉంది. అయితే 70ల దశకంలో 
యూనియన్‌, రాష్ట ప్రభుత్వాలు, వ్యవసాయ శాస్రవేత్తలు, అంతర్జాతీయ సమాజం, మన 
రైతులు కలిసి చేపట్టిన సంఘటిత కృషి వల్ల స్వల్పకాలంలోనే హరిత విప్లవాన్ని సాధించి 
దేశంలో ఆహార కొరతని తీర్చగలిగాం. ఆహార రంగంలో స్వయంసమృద్ధి గత 45 
ఏళ్లుగా దేశానికి ఒక బలమైన రక్షాకవచంగా నిలిచింది. అయితే కాలక్రమేణా 


26 +- అమృత భారతి 


వ్యవసాయరంగం పాత్ర ఆర్థిక వ్యవస్థలో తగ్గుతూ వస్తోంది. వ్యవసాయం మీద ఆధారపడ్డ 
వ్యక్తుల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తోంది. దాంతో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ 
ఉన్నకొద్దీ చితికిపోతోంది. 

పరిశ్రమలు, సేవల రంగాలు ఆశించినంతగా పెరగకపోవటంతో కోట్లాదిమంది 
గామీణులకి ఆ రంగాల్లో ఉపాధి కల్పించటం సాధ్యం కావటం లేదు. ఆ కారణంగా 
ఒక వంక సుదూరంగా ఉన్న నగరాలకి లక్షలాది మంది నిరుపేదలు వలసలు పోవటం, 
మరోవంక వారికి సరైన నైపుణ్యాలు, ఆర్థిక వ్యవస్థలో తగిన ఉపాధి అవకాశాలు 
లేకపోవటంతో నగరాల్లో దుర్భర దారిద్ర్యం తాండవిస్తున్నది. వస్తూత్పత్తి రంగంలో భారత్‌ 
ఇంకా వెనకబడే ఉంది. ఇటీవల అందివస్తున్న అవకాశాల్ని ఉపయోగించుకోవటం 
శరవేగంగా ఉత్పత్తి పెరగటానికి, దేశ ఆర్థిక ప్రగతికి, నిరుద్యోగ నిర్మూలనకు అవసరం. 


విద్య, ఆరోగ్య రంగాలలో తీవ్ర వైఫల్యం 

మరోవంక విద్య, ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురై రెండు రంగాలూ అత్యంత దీనావస్థలో ఉ 
న్నాయి. గతంతో పోలిస్తే విద్య గణనీయంగా విస్తరించింది. ఇప్పుడు సమాజంలో అన్ని 
వర్గాల్లోనూ దాదాపు పుట్టిన ప్రతి బిడ్డకీ పాఠశాల విద్య అందుతోంది. 26 కోట్ల మంది 
పాఠశాల స్థాయిలోను, 8 కోట్ల 60 లక్షల మంది ఉన్నత విద్యారంగంలోనూ విద్యాభ్యాసం 
చేస్తున్నారు. విద్యారంగంలో వనరులు పుష్కలంగా ఖర్చు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, 
తెలంగాణల్లో ప్రతి పాఠశాల విద్యార్థి మీద ప్రభుత్వాలు రూ. 65,000 - 90,000 దాకా 
ఖర్చు పెడుతున్నాయి. కానీ విద్యాప్రమాణాలు గణనీయంగా పడిపోయాయి. అత్యధికులైన 
బాలలకి కనీస ప్రమాణాల విద్య అందటం లేదు. మొక్కుబడి చదువులే తప్ప నూటికి 
80 మంది విద్యార్థుల ప్రతిభ వికసించటం లేదు. పాఠ్యాంశాలను వల్లెవేసి పరీక్షలు ఉ 
త్తీర్ణులవటం తప్ప, విషయాలని కూలంకషంగా అర్థం చేసుకుని ఆ 
పరిజ్ఞానాన్ని నిత్యజీవితంలో వినియోగించే శక్తిసామర్థ్యాలు కొద్దిమందికి మాత్రమే 
పట్టుబడుతున్నాయి. ప్రతిభని అన్ని వర్గాల వారికీ ప్రకృతి సమానంగా పంచుతుంది. 
కానీ ఆ ప్రతిభ వికసించి ఆ వ్యక్తికి, సమాజానికీ ఉపయోగపడాలంటే సరైన విద్య 


మొక్కుబడి చదువుల వల్ల నిజమైన విద్య అత్యధికులకి అందక జాతి 
జన్యుసంపదలో నూటికి 80 పాళ్లు వృధా అవుతున్నది. కుటుంబానికి ఆర్థిక స్తోమత, 


అమృత భారతి + 27 


తల్లిదండ్రులకు విద్యానైపుణ్యాలు, పట్టణాల్లో నివాసం ఉన్న సందర్భాల్లో ఆ కుటుంబాల 
పిల్లలకి మంచి విద్య అవకాశాలు దొరుకుతున్నాయి. మిగిలిన కుటుంబాల్లో విద్యకి, 
నైపుణ్యాలకి, ఆర్జన శక్తికి, అవగాహనకి ఏమాత్రం సంబంధం లేకుండాపోయింది. ఈ 
విద్యావ్యవస్థలోని ఘోరవైఫల్యం వల్ల తీవ్రమైన పరిణామాల్ని సమాజం ఇప్పటికే 
చవిచూస్తున్నది. కులవ్యవస్థ ద్వారా సంక్రమించిన పుట్టుకతో వచ్చిన అసమానతల్ని 
తొలగించాలంటే విద్య ఒక్కటే మార్గం. ప్రకృతి అన్ని వర్గాలకీ సమానంగా ప్రతిభాపాటవాల్ని 
పంచినా, బీదరికం కారణంగా, తల్లిందండ్రుల అవిద్య కారణంగా, కులవివక్షకు గురైన 
కుటుంబాల పిల్లలకి మంచి ప్రమాణాల విద్య అందకపోతే... ఆధునిక ప్రపంచంలో 
తరతరాలుగా బీదలు పిల్లలు ఖీదలుగా మిగిలిపోతారు. బిడ్డల ప్రతిభాపాటవాల్ని బట్టి, 
క్రమశిక్షణను బట్టి కాకుండా... పుట్టుకను బట్టి అత్యధికుల భవిష్యత్తు నిర్ణయమవుతుంది. 

ఆ విధంగా కులం వల్ల వచ్చిన వెనుకబాటుతనం, బీదరికం నిరంతరం 
కొనసాగుతాయి. మరోవంక ఉత్తుత్తి చదువుల వల్ల ప్రతిభ వికసించకపోవటంతోపాటు, 
సమాజాన్ని గురించిన లోతైన అవగాహన, పౌరసత్వ భావన కొరవడతాయి. దాంతో 
మొక్కుబడి చదువులు కాగితం మీద కనిపిస్తున్నా వారి జీవితాల్లో ఆ విద్య ప్రభావం 
మచ్చుకైనా కానరాదు. కులమతాల పేరుతో సమాజంలో విభజనలు తేవటం సులభం. 
అలాగే పౌరసత్వ భావనలు లేక అటు రాజ్యాంగ విలువలకి, ఇటు నిజమైన ఆధునికీకరణకి 
సమాజంలో అత్యధిక వర్గాలు దూరమైపోతాయి. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, ఉత్తుత్తి చదువుల 
వల్ల డి(గ్రీ కాగితాలు చేతికందుతున్నాయిగానీ, సమాజంలో సంపద పెంచే శక్తి 
కొరవడటంతో ఉపాధికల్పన అసాధ్యమవుతున్నది. చదువుకున్నామన్న భావనతో, శారీరక 
శ్రమ లేకుండా, సమాజానికి ఏ వస్తువుల్ని సేవల్ని అందించే సామర్థ్యం లేకుండా 
ప్రభుత్వమో, మరొకరో కూర్చోబెట్టి నెలజీతాలిస్తారన్న భ్రమలు పెరిగిపోతాయి. అది 
సమాజంలో రాజకీయ, పాలనా సంక్షోభానికి దారితీస్తుంది. 

అలాగే నిరర్ధ్థకమైన చదువులు, సంపద ఉత్పత్తికి కావలసిన నైపుణ్యాలు 
లేకపోవటం, పెరుగుతున్న ఆశలకి-అందుతున్న అవకాశాలకి విస్తరిస్తున్న అగాధం.. 
ఇవన్నీ పట్టణ యువతలో కొందరిని నెరప్రవృత్తికి, శాంసామార్గానికి పురికొల్పుతాయి. 
విద్యావైఫల్యం వల్ల ఉత్పన్నమవుతున్న ఈ సమస్యను ఇప్పటికే మనం ఆధునిక భారతంలో 
ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో స్పష్టంగా గమనించవచ్చు. ఇటీవల ఎట్టకేలకు ఒక 
హేతుబద్ధమైన విద్యావిధానాన్ని రూపొందించారు. కానీ విద్యాప్రమాణాల్ని గణనీయంగా 


28 +- అమృత భారతి 


పెంచి, ఓ వంక పిల్లల మీద ఒత్తిడిలేకుండా, మరోవంక వివేచనా శక్తిని, సామర్ధ్యాన్ని 
పెంచే విద్యను అందించటం మన పిల్లల భవిష్యత్తుకి అత్యంత కీలకం. 

అలాగే ఆరోగ్య రంగంలో మన ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు ప్రపంచంలోనే 
అత్యల్పం. మనకు డాక్టర్లు, నర్సులు అవసరమైన సంఖ్యలో ఉన్నారు. ప్రపంచస్థాయిలో 
వైద్య నిపుణులు ఈ దేశంలో అందుబాటులో ఉన్నారు. ప్రపంచం మొత్తానికి బెషధాల్సి, 
టీకాల్ని మన దేశంలో ఉత్పత్తి చేసి పంపిణీ చేయగలుగుతున్నది. ఆధునిక వైద్య పరీక్షల్లో 
మనం ఎవరికీ తీసిపోం. కానీ ప్రభుత్వాలు ఉన్నత ప్రమాణాల ఆరోగ్య వ్యవస్థని ప్రాథమికం 
నుండి తృతీయ స్థాయి దాకా ప్రజల మీద ఆర్థిక భారం లేకుండా అందరికీ అందించటంలో 
విఫలమయ్యాయి. దీంతో దేశంలో ప్రతి ఏటా 5 కోట్ల 50 లక్షల మంది కేవలం అనారోగ్య 
కారణంగా కొత్తగా బీదరికంలోకి జారిపోతున్నారు. కోట్లాదిమంది ఉత్పాదకత తగ్గిపోయి 
ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకోలేకపోతున్నారు. విద్యను, ఆరోగ్యాన్ని సమూలంగా 
ప్రక్షాళన చేసి అందరికీ ఉత్తమ ప్రమాణాల సేవల్ని కుటుంబాల మీద భారం లేకుండా 
అందించటం మన దేశ ఆర్థిక భవిష్యత్తుకి అత్యంత కీలక అవసరం. 


వచ్చే 25 సంవత్సరాలు కీలకం 


గత 75 ఏళ్లలో మన దేశం ఎన్నో గొప్ప విజయాల్ని సాధించింది. ప్రపంచంలో ఎక్కడా 
లేనన్ని బహుళ భాషలున్న సమాజాన్ని ఏకం చేసి, భాషా వైవిధ్యాన్ని ఏ విధంగా 
సామరస్యంతో సమన్వయం చేసుకోవాలో ప్రపంచానికే మార్గాన్ని చూపాం మనం. బీదరికం, 
అవిద్య తాండవిస్తున్న దేశంలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్చని 75 ఏళ్లు కాపాడుకుని వర్థమాన 
ప్రపంచంలో ఆదర్శంగా నిలవగలిగాం. ప్రపంచంలో ఎక్కడా చూడనంత వైవిధ్యాన్ని 
మూటగట్టుకున్న మనం, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్శొని దేశ ఐక్యతని, 
స్వావలంబనని సాధించగలిగాం. ఆహార రంగంలో స్వయంసమృద్ధిని సాధించి, పదుల 
కోట్ల మంది ప్రాణాల్ని నిలబెట్టగలిగాం. జనాభా విస్ఫోటాన్ని అదుపుచేసి సమీప భవిష్యత్తులో 
జనాభా పెరుగుదలను అరికట్టే స్థాయిని చేరుకున్నాం. ఇవన్నీ సాధిస్తూనే కొరతలు ఎదురైనా 
ఆర్థిక ప్రగతి ఫలాల్ని కొంతవరకైనా సమాజానికి అందించగలిగాం, విసృత సేవలని 
ప్రజలకు అందించగలిగాం. జీవన ప్రమాణాలు క్రమంగానైనా మెరుగుపడుతున్నాయి. 
ఇంకా దుర్భర దారిద్ర్యం మనల్ని పీడిస్తున్నా గతంతో పోలిస్తే బీదల జీవన స్థితిగతుల్ని 
మెరుగుపరచగలిగాం. దేశంలో గత 30 ఏళ్లలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు, నిర్మించుకున్న 


అమృత భారతి + 29 


బలమైన ఫెడరల్‌ వ్యవస్థ, పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని అందుకునే చొరవ, 
ప్రపంచంలో మెరుగుపడిన ఆర్థిక, విదేశీ సంబంధాలు ఇవన్నీ మన దేశ భవిష్యత్తుకి 
ఒక బలమైన పునాది వేశాయి. ఎక్కడ బలమైన పాఠాలు నేర్చుకున్నామో, ఎక్కడ పొరపాట్లు 
సరిదిద్దుకున్నామో, ఎక్కడ హేతుబద్ధ ఆలోచనతో, దీర్హకాల దృక్పథంతో పక్షప్రాతాల్నిి 
పార్టీల్ని పక్కనపెట్టి వ్యవహరించామో.. అక్కడ మంచి ఫలితాల్ని సాధించాం. ఇంకా 
ఎన్నో రంగాల్లో పొరపాట్లు దొర్లుతున్నాయి. మన పార్టీల నిర్మాణం, ఎన్నికల వ్యవస్థ, 
రాజకీయ సంస్కృతి దేశ ప్రజానీకానికి తీవ్రమైన నష్టం కలగచేస్తున్నాయి. ఇప్పటికీ 
ఆర్థిక రంగంలో కొనసాగుతున్న పిడివాదనలు, సాంప్రదాయ, ఛాందస ధోరణులు మన 
ఆర్థిక ప్రగతికి అవరోధంగా నిలుస్తున్నాయి. తాత్మాలిక రాజకీయ అవసరాల కోసం 
సమాజాన్ని ముక్కలుగా చేయటం వంటి ధోరణులు మన ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. 
గతానుభవం నుండి పార్టీలు నేర్చుకుంటే, ప్రపంచంలో ఇతర దేశాల, సమాజాల చరిత్ర 
సారాన్ని ఆకళింపు చేసుకుంటే మన అవసరాలకనుగుణంగా పరిన్ఫితులు 
చక్కదిద్దుకునేటువంటి శక్తిసామర్థ్యాలు, నైపుణ్యం, వనరులు, సాంకేతిక సామర్థ్యం మనకు 
పుష్కలంగా ఉన్నాయి. ఆధునిక యుగంలో, ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ప్రతి బిడ్డకీ 
పుట్టుకతో నిమిత్తం లేకుండా ఎదిగే అవకాశాల్ని ఇవ్వటం, ఆ బిడ్డలో నిబిడీకృతమైన 
శక్తిసామర్చాల్ని వెలికితీయటం, నివారించదగ్గ క్లేశాల్ని ప్రతి మనిషి నుంచి దూరం చేయటం 
ఈనాటి ప్రపంచంలో సుసాధ్యం. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయ, ఆర్థిక 
వ్యవస్థల్లో కావలసిన మార్పుల్ని వేగంగా చేపడితే 2047ల నాటికి స్వతంత్ర భారతావనికి 
వందేళ్లు నిండేనాటికి మన సమాజంలో ప్రతి కుటుంబం కలల్నీ సాకారం చేయగలం. 
ప్రవంచానికేల ఆదర్శంగా, అగ్రస్థానంలో, వైవిధ్యభరితమైన, సామరస్యమైన, 
సుసంపన్నమైన, శాంతియుతమైన భారత్‌ నిర్మాణాన్ని సాధించే అవకాశం మనకుంది. 


(హైదరాబాద్‌, జులై 19, 2022) 


(వ్యాసకర్త: (ప్రజాస్వామ్య వీఠం (ఎఫ్‌డిఆర్‌), లోక్‌నతా వ్యవన్థావకులు,) 


30 = అమృత భారతి 
0) 


పద్య కవితా ప్రస్థానం 
(1972-2022) 


బులుసు వేంకటేశ్వర్లు 
99491 75899 


తెలుగు పద్యంతోటే సాహిత్యానికి శ్రీకారం చుట్టబడింది. పద్యం ఎవరో అన్నట్టు పాతబడి 
పోనూ లేదు. పతనమూ కాలేదు. నిత్య సముజ్ఞ్జ్వలంగా గడచిన ఈ యాభై యేళ్లుగా 
ప్రవహిస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే తెలుగు పద్యం ఇప్పుడు విశ్వవ్యాప్తం అయింది 
కూడా! 

1970-80 దశకంలో పద్యం తీవ్ర నిరసనలకు గురి అయ్యింది. కవి 
సమ్మేళనాల్లో- పత్రికల్లో -రేడియో - దూరదర్శన్‌లలో ఎక్కడా పద్యానికి చోటు లభించేది 
కాదు. పద్యం చచ్చిపోయిందని - దానిలో కవిత్వమే లేదని తీవ్ర వాదాలు చుట్టుముట్టాయి. 
పద్యం వ్రాయడంలో చేయి తిరిగిన కవులు కూడా ఆ ప్రచారానికి బెదిరి వచన కవితలు 
గిలికిన రోజులవి. 


అటువంటి గడ్డు రోజుల్లో మహోదయులు శిష్టా వేంకటరావు- కొండేపూడి 
సుబ్బారావు, నండూరి రామకృష్ణమాచార్యులు కలిసి “ఆంధ్ర పద్యకవితా సదస్సు’ స్థాపించి 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటించి కవుల్ని ఉత్తేజపరిచెరు. పద్య కావ్యాల పోటీలు 
పెట్టారు. రాష్ట్ర మహాసభలు జరిపి శ్రీ బోయి భీమన్న ఖ సి.నా.రె. శ్రీ జి. వి.సు బ్రహ్మణ్యం 
వంటి దిగ్గంతులచే ఉపన్యాసములు ఇప్పించేరు. నవ కవులకు కొత్త ఊపిర్ల పోసాయి ఈ 
ఉద్యమం లక్ష్యాలు!! 

ఆనాటి రచనల పోటీల్లో ఊట్లకొండయ్యగారి “చాకిరేవు” కావ్యం విలక్షణ వస్తువుతో 
మంచి సందేశంతో ప్రథమనస్థానాన నిలిచింది. తరతరాలుగ మానవజాతి కశ్ళల వసనాలను 
తలను మోస్తున్న రజకజాతిని వీరు భూభారం మోస్తున్న ఆదిశేషునితో పోల్చారు. ఆ 
రజక దంపతులు లాటరీలో తమకు వచ్చిన పదివేల రూపాయల్ని ఊరి గ్రంథాలయ 


అమృత భారతి + 31 


నిర్మాణానికి విరాళం ఇవ్వడం కావ్యవస్తువు. ఆ తరువాత వచ్చిన కావ్యాల్లో బడుగుజీవి 
కథానాయకుడు అయినాడు. నవ్యవస్తు స్వీకారము పద్యకృతులకు ప్రాణనాడి అయినది. 


శ్రీఊట్ల వారిదే మరోమంచి ఖండకావ్యం “వాన వచ్చి- వరద వచ్చె” సాహిత్య 
ప్రియుల మెప్పు పొందింది. 


ఒక ఖండకావ్యం మజిన్నో కావ్యావతరణలకు ప్రేరకం కావడం ఒక విచిత్రం. 
1980ల నుండి కవులు ఖండకావ్యాలు ఎక్కువగా (ప్రకటించారు. శ్రీబేతవోలు 
రామబ్రహ్మంగారి 'కొత్తగోదావరి వచ్చింది. ఆ కావ్య ప్రేరణతో ఎందరో కవులు తమ 
కవితల్ని (ఎప్పటినుంచో దాచినవి!) తీసి ఖండకావ్యాలు ప్రచురించారు. “కొత్త గోదావరిలో 
గోదావరి, శీతాద్రి, యశోధర ఖండికలు మాధుర్య గుణ సంపన్నమై తెలుగువారికి 
ఇష్టమైనాయి. డా॥ తిరుమల శ్రీనివాసాచార్య రచించిన 'కావ్య పుష్కరిణి ఒక ప్రసిద్ధ 
ఖండకావ్య సంపుటి. 

వర్తమాన సమాజేతివృత్తంతో ఆనాడు వచ్చిన లఘుకావ్యం శ్రీగరికిపాటి 
నరసింహారావుగారి 'బాష్ప్రగుచ్చం”. ఇది కార్గిల్‌ వీరుల సంస్మరణ వస్తువైన కావ్యం. 
“ఆధునిక మహాభారతం” వీరిదే మరో లఘుకృతి. వీరే ఆ పిదప 'సాగరఘోషు మహాప్రబంధ 
నిర్మాణం చేసారు. నీటి కాలుష్యం నుండి నీతి కాలుష్యం వరకు వర్ణించిన ఈ కవి దీనిని 
పర్యావరణ కావ్యంగా రూపుదిద్దారు. 

శ్రీఅనుమాండ్ల భూమయ్యగారు తెలుగునాట విలక్షణ భావుకుడైన కవి. వారి 
“జ్వలిత కౌసల్య” ఇతిహాస వస్తువును స్వీకరించి స్రీ హృదయ సంవేదనను వ్యక్తపరచిన 
కావ్యం. వీరిదే మరో కావ్యం 'వేయినదుల వెలుగు’. తేటగీతులు ఆటవెలదులతో 5 
విభాగాలుగా వెలువడిన ఈ కావ్యాన్ని శేషేంద్ర మాతృప్రబంధమని కొనియాడారు వీరి 
“వెలుగు నగల హంసి, 'అగ్ని వృక్షము, “చలువపందిరి మొదలగు కావ్యాలు పద్యం 
నడకలోన భావుకతయందు విలక్షణత చూపిన కావ్యాలు. “మకర హృదయము” గజేంద్ర 
మోక్షము ఆధారంగా మకరము యొక్క హృదయ వేదనను ఊహాత్మకంగా అక్షరస్థం 
చేసిన వినూత్న సృష్టి, వ్రాసిన ప్రతి కావ్యంలోనూ సామాజిక దృష్టి వస్తువును మెరిపించడం 
అనుమాండ్ల భూమయ్య మార్గమని చెప్పవచ్చును. “అరుణాచల రమణీయము”, “అమృత 
సేతవు”, “ప్రవర నిర్వేదము” వీరి ఇతర రచనలు. 


1991లో వచ్చిన వేముగంటి నరసింహాచార్యులు వారి “భావతరంగిణి” ఒక 
మంచి లఘుకావ్యం. రాయప్రోలువారి కవిత్వస్ఫూర్తికి వీరి పలుకుబడి దగ్గరగా ఉంటుంది. 


32 +- అమృత భారతి 


రాళ్ళబండి కవితాప్రసాద్‌ గారి 'కాదంబిని” త్రిపురసుందరీ స్తుతిగా వచ్చిన లఘుకావ్యం. 
తరువాత ప్రణవ గిరిధామ సార్వభౌమ” మకుటంతో వచ్చిన వీరి వద్యాలు కవిత్వపు 
కలకండలు! శ్రీమేడసాని మోహన్‌ గారి “పురుషోత్తముడు” వీరరసకావ్యం. భారతీయ 
సంప్రదాయ విశిష్టతను యుద్ధ మర్యాదలను నిర్వచించిన కావ్యమిది. 

1980ల్లో వచ్చిన నవ్యవస్తు విరాజితమైన కావ్యం “చంద్ర గ్రహణం”. కావ్య 
రచయిత్రి కొలుకులూరి స్వరూపరాణిగారు. ఆర్యభట్టతో చంద్రుడు తన గోడు 
వెళ్ళబోసుకోవడం ఇతివృత్తం. కావ్యంలో స్రీజాతి వ్యధలను రసోచితంగా వర్ణించారు. 
'ప్రీవాదము ఇంకా కాలూనుకొనని తెలుగునేలపై స్రీ ధిక్కార స్వరం వినిపించిన వారు 
స్వరూపరాణిగారు. 

చక్రవర్తుల లక్ష్మీనరసమ్మగారి “రామదాసు” - ‘కవితా ధనుస్సు”- అక్షర తర్పణం- 
శాంతిభిక్ష మొదలైన కావ్యాలు తెలుగు పద్య ప్రియుల్ని అలరించాయి. 

పల్నాటి యుద్దాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి సుమారు పదకొండువందల గీత 
పద్యాల్లోనే ఒక వీరరస కావ్యంగా మలచిన మహాకవి డాక్టర్‌ కోడూరి ప్రభాకరరెడ్డిగారు. 
ప్రొద్దుటూరు నివాసులైన వీరు చేయి తిరిగిన పద్య రచయిత. కావ్యంలో సంభాషణలు, 
వర్ణనలు అన్నీ తేటగీతుల్లోనే సాగించడం- ఎక్కడా బిగి తగ్గని పోహళింపు కావ్యానికి 
ప్రాణమైంది. కావ్యం పేరు “పల్నాటి భారతం”, వీరు ఇంకా అనేక పద్యకావ్యాలు వ్రాసి 
తెలుగు తల్లిని అర్చిస్తూనే ఉన్నారు. 

మల్లవరపు జాన్‌గారు జాషువా మార్గానుయాయులు. మధురకవి. అతుకుల 
బతుకులు, కాంతిరేఖలు, భావవిపంచి వీరి రచనలు. వీరి పద్యం ప్రసన్నంగా 
దర్శనమిస్తుంది. 

శ్రీ నండూరి రామకృష్ణమాచార్యుల వారి ప్రగతిగీత - కవితాప్రభాస 1990 
తరువాత వచ్చినవే. పద్య కవిత్వ ఉద్యమాన్ని శిఖరస్థాయికి తీసుకువెళ్ళిన మనీషి వీరు. 
సుమారు రెండువేల పద్యాలతో వచ్చిన వీరి “ఆలోచనము” ఒక బృహత్‌ పద్య సంపుటము. 
సామాజిక దృష్టి- అభ్యుదయ కాంక్ష- సంస్మరణ ప్రీతి - మేళవింపుతో విశ్వవీణా తంత్రుల్ని 
మీటిన కావ్యం ఇది. 

చామర్తి కృష్ణమూర్తిగారి గుహ రాఘవం - కాలవాహిని - వేంకటేశ్వర శతకం 
సుందరమైన కల్పనలకు అందమైన పద్యాలకు పుట్టిళ్లు. గుహరాఘవం - రామాయణ 
కథలోని గుహుని భక్తిని నిసర్గ సుందరంగా వర్ణించిన కావ్యం. 


అమృత భారతి + 33 


పద్యం ఎక్కడా కుంటుపడకుండా - తెచ్చి పెట్టుకున్న యతిప్రాసలకి 
లోనుకాకుండా సహజసుందరంగా పద్యరచన చేయు కవుల్లో రసరాజు గారిది ఒక 
విలక్షణ మార్గం. వస్తువులో నవ్యత, మధురమైన శైలి వీరి కృతులకు సహజాభరణాలు. 
రసభారతి, వేదిక మొదలగు ఖండకావ్యాలు పాఠకుల్ని అలరించేయి. ఇటీవల వచ్చిన 
వీరి 'మేఘరంజని” పద్య కావ్యం తాన్‌సేన్‌ సంగీతజీవితాన్ని వ్యాఖ్యానించిన మధుర 
పద్య సమాహారం. 

కరణం బాలసు( బ్రహ్మణ్య పిళ్ళే గారి రచన “విషాద మాధవి” స్త్రీవాద దృక్పథాన్ని 
నేపథ్యంగా స్వీకరించిన కావ్యం. మహాభారతంలోని “మాధవి” కథను విస్తరించి పురుషాధిక్య 
ప్రపంచంలో ఆమె మానాభిమానాలు ఎట్లా మంటగలసిపోయినవో వర్ణించిన కావ్యం. 
పిళ్ళేగారి పద్యరచన నాణ్యతో దర్శనీయం. 


సమాజంలోని అసమానతల్ని ప్రశ్నిస్తూ, మానవతకు పట్టం కట్టిన కావ్యం ఆచార్య 
తిరుమలగారి “మణిపుష్పకం”. ఈ వ్యాసకర్త అయిన బులుసు వేంకటేశ్వర్లు “మువ్వ 
ఖండకావ్య సంపుటిని, ‘చినుకులు’ అనే సభారంజన పద్యాల సంపుటిని, “శివాలాపము” 
అనే శతకాన్ని రచించారు. “మువ్వ గ్రంథంలోని 'నైనా సాహ్ని' ఖండిక ఆనాటి సమకాలీన 
సమస్యను కరుణ రసాత్మకంగా చిత్రించి, పాఠకుల మెప్పు పొందారు. “నీల మోహనం” 
కృతిని ఉతృష్టమైన భావుకతతో గోపికాకృష్ణుల ప్రణయానుబంధాన్ని వైవిధ్యభరితంగా 
వర్ణించి మన్ననలందుకొన్నారు. 

డా.ఆచార్య ఫణీంద్ర గారు వృత్తిరీత్యా విజ్ఞానశాస్త్ర వేత్త వీరి పద్యరచనకు సామాజిక 
సందేశం ప్రాణమైఉంటుంది. వీరి “మాస్మోస్మ తులు” తెలుగులో తొలి విదేశ యాత్రా 
పద్యకృతిగా ప్రశంసలందుకున్నది. వీరు “ముకుంద శతకం- ముద్దుగుమ్మ - 
పద్యప్రసూనాలు వంటి రచనలలో పద్య సరస్వతిని అర్చించారు. “వరాహ శతకం” - 
అధిక్షేప, వ్యంగ్య, హాస్య పద్యకృతి. తెలంగాణ సంస్కృతి, (ప్రజల స్నేహశీలత, ఆ 
ప్రాంతానికి జరిగిన అన్యాయాలు నేపథ్యంగా వెలయించిన వీరి “తెలంగాణ 
మహోదయం” కావ్యం తెలంగాణకు హారతి పట్టిన అక్షరదీప్తిగా ప్రముఖుల ప్రశంసలు 
పొందినది. ఇది ఒక ఉద్యమ కావ్యం. ఇటీవలే సమకాలీన సామాజికాంశాలను ముక్తక 
పద్యాలుగా మలచిన సంపుటిగా “మౌక్తికం” [గ్రంథాన్ని వెలువరించారు. 

శ్రీ ఎస్‌.వి. రాఘవేంద్రరావు గారి “వసివాడు పసిమొగ్గలు” బాల కార్మికుల 
వెతల్ని అక్షరబద్ధం చేసిన నవ్యకృతి. శ్రీ ఎస్‌. వి.రాఘవేంద్రరావుగారు సుప్రసిద్ధకవి. 
వీరింకా “కాలుష్యపు కోరల్లో”, “పుడమితల్లి” కావ్యాలు సామాజిక నిబద్దతతో రచించారు. 


34 +- అమృత భారతి 


సర్వమత సమానత్వం పునాదిగా వచ్చిన ఖండకావ్యం శ్రీ సి.బి.వి.ఆర్కే శర్మగారి 
“శ్రీజనాబ్‌సర్‌”. 

పద్యం ఎప్పటికప్పుడు తన గమనాన్ని మార్చుకొంటూనే ఇప్పుడు ప్రజాహిత 
మార్గంలో, సామాజిక దర్పణంగా ప్రవహిస్తోంది. భక్తి శతకాల పేరున వస్తున్న వందలాది 
శతకాలలో మకుటం మాత్రం దైవపరంగానూ, తక్కిన పద్య హృదయం అంతా 
సమాజపరంగానూ, చెప్పబడుతున్నాయి. (ప్రస్తుత రాజకీయాలు - సంప్రదాయాలు - 
మాతృభాష - ప్రీశక్తి - విద్య- జీవితపు విలువలు - ఆధ్యాత్మికత - దొంగ బాబాలు - 
లంచం- ఎయిడ్స్‌ - కరోనా.... ఇలా శతకసాహిత్యం బ్రహ్మాండాంత సంవర్ధితమై 
విజ్బంభిస్తూనే ఉంది. “శతకము పాయని కవి యిల - శతమున కొక్కండు నుండజాలడు” 
- అన్నట్లు ఉంది శతకప్రిక్రియ. కొన్ని అవిస్మరణీయమైన శతకాలు లేక పోలేదు. ఎక్కువ 
అత్యాధునిక శతకాలు ఆటవెలది- తేటగీతుల్లో వచ్చినవే! యువకవులకు ఆటవెలది 
ప్రాపుగా నిలిచింది. 

శ్రీఅసువుల భానుప్రకాష్‌ గారి సంపాదకత్వంలో ఆరువందలకు పైబడి కవులచే 
సుమారు రెండు వేలమూడు పద్యాలతో వచ్చిన బృహత్‌సంకలనం “పద్య ప్రభంజనం”. 
ఇది యొక అపూర్వ కృషి, దీనియందు దేశభక్తి, భారతీయత, సంస్కృతి మొదలగు 
అంశములు వర్ణింపబడ్డాయి. శ్రీఅసువుల భానుప్రకాష్‌గారు స్వయంగా విరచించి 
ప్రకటించిన కావ్యం - 'అమృతమూర్తులు”. 75 మంది స్వాతంత్ర యోధులపై 
75పద్యాలతో విలసిల్లిన కావ్యం కవితాపరంగా, వస్తువుపరంగా విశిష్టమైనది. కవి 'దొరవేటి” 
రచించిన “అంజలి”, 'శ్రమదేవో భవి ఖండకావ్యాలు పలువురి మెప్పు పొందాయి. 
నారుమంచి అనంతకృష్ణగారు అనేక శతకములతో పాటు అనామకుడు” సామాజిక 
పద్య ప్రబంధము వెలయించారు. చక్కని పద్యరచన! శ్రీమాదిరాజు బ్రహ్మానందరావుగారి 
“వింటూ ఉంటే చెబుతూ ఉంటా” మూడుభాగాల ముక్తక చాటు పద్య సంకలనాలు 
పాఠకాదరణ పొందాయి. 


విశాఖ నివాసులు డా॥డి.యస్‌. గణపతిరావు గారి “దివ్యలోచనాలు” “చందమామ” 
లఘుకృతులు చమతానానికి పెన్నిధులు. ప్రతి పద్య చమత్మారం వీరి రచనల్లో చూడగలం. 
2005 లో వెలువడిన “తరువోజ” పద్య సంకలనం విశిష్టమైంది. అద్దంకి 
శాసనంలో కనిపించిన 'తరువోజు జాతిచ్చందం. ఈ పద్యంలోనే 10రిగురు కవులు 
800 తరువోజుల్లో స్పందించారు. సంకలనంలో మూడువంతులు పైగా రచనలు సామాజిక 


అమృత భారతి + 35 


నేపథ్యంలో వచ్చినవే. దీనిని ప్రకాశం జిల్లా రచయితల సంఘం వారు ప్రచురించారు. 
వస్తువు, భాష వర్ణనల్లో సవ్యతను పొదుపుకున్న పద్య సంకలనం “తరువోజ”. 

గడచిన యాభై సంవత్సరాలలోనూ తెలుగు భాషకు ప్రత్యేకమనదగిన 
మహాప్రబంధాలు అసంఖ్యాకంగా వచ్చాయి. శ్రీఅద్దంకి కేవశరావు గారు నాలుగువేల 
పద్యాలతో బుద్ధచరిత్రను 'తథాగతుడు పేరున ప్రకటించారు. భారత సంగ్రామచరిత్ర 
వస్తువుగా “స్వాతంత్ర్యసిద్ధి” మహాకావ్యాన్ని శ్రీ వేమూరి రామనాథం గారు రచించారు. 
ఆచార్య భీమశంకరగారి “రసస్రువు” వెయ్యి పద్యాల ప్రబంధం. కవి ఈ కావ్యంలో 
ఛందస్సులో అనేక ప్రయోగాలు చేశారు. శివానంద మందహాసం, ఆత్మీయ కవితా కదంబం 
వీరి ఇతర రచనలు. యార్లగడ్డ సుబ్బారావు గారి కాకతీయ వైభవం - మల్లెల గురవయ్యగారి 
శీతారామ రాజకీయం” -భూతపురి సుబ్రహ్మణ్యశర్మగారి కృష్ణభారతం (శ్రీకృష్ణదేవరాయల 
చరిత్ర)- గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాగస్తిగారి “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” - ప్రబంధాలు 
తెలుగువారి గతచరిత్రలోని పౌరుష మహాగ్నుల్ని సాంస్కృతిక యశోరేఖల్ని - 
త్యాగమాధుర్యాల్ని తట్టిలేపినవి. మద్దూరి రామమూర్తిగారి “'ఆంధ్రభోజీయము కూడా 
కృష్ణరాయల పౌరుష కళాభిజ్ఞతలకు అద్దం పట్టిన కావ్యం. సత్యవోలు సర్వేశ్వర కవుల 
“కృష్ణరాయ విజయం” ఈ కోవకు చెందిన కావ్యమే. 

ఉత్పల సత్యనారాయణ గారి 'శ్రీకృష్ణ చంద్రోదయం” సాహిత్య అకాడెమీ పురస్మారం 
పొందినది. ఉత్తమ కవితాస్థాయి నిలిపిన కావ్యం. ఇటీవలే బేతవోలు రామ (బ్రహ్మంగారు 
పురాణేతి వృత్తాలను స్వీకరించి శ్యమంతకమణి ప్రబంధం ప్రకటించారు. ఈనాటి వైజ్ఞానిక 
ప్రయోగములు జలాంతర్జాములు, శతఘ్నులు మొ॥ వాటి కథాకాలమున చమత్మారముగా 
వర్ణించిన ప్రౌఢ ప్రబంధమిది. 

శ్రీరావికంటి వసునందన్‌గారి “హిడింబ” కావ్యం నవ్యమైంది. ఒక రాక్షస స్ర్తీని 
నాయికగా మంచి కావ్య రచన చేసి మనోహరమైన పద్యరచన సాగించారు కవి. రావికంటి 
వారు ఊర్మిళ- శకుంతల వంటి కావ్యాలు పాఠకుల ప్రశంసలు పొందాయి. 

తెలుగు ఛందస్సుపై ఎన్నో విమర్శ వ్యాసాలు వ్రాసిన శ్రీ కోవెల సంపత్ముమా 
రాచార్యుల వారి “ఆముక్త” లఘు కావ్యమే అయినా ఆధ్యాత్మికత అనుభూతి కలిసి 
ప్రవహించిన విశిష్ట రచన. పద్య నిర్మాణము క్రొత్తదనం చూపిన ఈ కావ్యంలో గోదా 
రంగనాథుల కళ్యాణము వర్ణింపబడింది. ఇదే వస్తువుతో కౌండిన్య తిలక్‌ (కలంపేరు - 
కుంతి) “మహా పరిణయం” అన్న కృతిని రసరమ్యంగా రచించారు. 


36 = అమృత భారతి 
లి 


మాండలిక యాసలో వచ్చిన చెజివు సత్యనారాయణ శాస్త్రిగారి చెజువువారి 
సుబ్బలక్ష్మి పద్యాలు జానపదభాషలో వచ్చిన చిన్న కృతి. 

డా॥సురగాలి తిమోతి జ్ఞానానంద కవి గారి “ధర్మాగ్రహం” సమాజంలోని మానవ 
అసమానతలపై ఆవేశంలో కలమెత్తి పిడుగులు కురిపించిన కావ్యం. 


తెలుగు పద్యం ఇతివృత్త పరంగా ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడుతున్నది. తనకు 
సహజమైన అలంకారిక శైలి. ప్రయోగశీలత - వైవిధ్యము- సౌందర్యము మొ॥ ఏ గుణాల్ని 
వదలలేదు- ఈప్రక్రియ. 

మహనీయులు - త్యాగధనుల జీవిత రేఖలు ఇతివృత్తముగా వచ్చిన పద్యకృతులు 
ఈ అర్ధశతాబ్టిలో శతాధికంగా వచ్చాయి. లలితకవి తాటిమాను నారాయణ రెడ్డిగారి 
“శేషారెడ్డి” అనే కావ్యం ఆపేరుగల త్యాగశీలి చరిత్రను 1446 పద్యాల్లో వర్ణించిన 
ప్రబంధం. శ్రీమొవ్వ వృషాద్రి పతిగారు పి.వి.నరసింహారావు గారి జీవిత - రాజకీయ- 
ప్రతిభా విశేషాలను “భారతజ్యోతి? పేరున ప్రబంధీకరించారు. కలువకొలను 
సూర్యనారాయణ గారు భగత్‌సింగ్‌ చరిత్రను కావ్యంగా మలిచారు. ప్రముఖకవి శ్రీ 
కడిమెళ్ళ వరప్రసాద్‌ గారు ఆంధ్రపురాణకర్త మహాకవి మధునాపంతుల సత్యనారాయణ 
శాస్రి జీవితరేఖల్ని “మధు జీవనము పేరున ఆరు ఆశ్వాసముల పద్యకావ్యంగా 
సంతరించారు. ఒక కవి మరొక మహాకవి జీవితాన్ని ప్రబంధీకరించిన ఈ సందర్భము 
వానమామలై వరదాచార్యులవారు పోతన చరిత్రమును రచించిన ఘట్టమును జ్ఞాపకం 
చేయుచున్నది. ఇదే సందర్భమున స్మరించుకోవలసినది కొమురం భీమ్‌ అసిఫాబాద్‌ 
జిల్లావాసి శ్రీ పెండ్యాల కిషన్‌శర్మగారు వానమామలై వరదాచార్యులవారి కవిత్వ జీవిత 
ప్రస్థానంపై అయిదు ఆశ్వాసాల “వరదాభ్యుదయము” కావ్యమును రచించారు. సలక్షణ 
పద్యరచనకు భావమాధుర్యమునకు నెలవైన ప్రబంధం ఇది. 

శ్రీఓరుగంటి వేంకటనరసింహంగారి “ఉషాపరిణయం పూర్తిగా ప్రాచీన ప్రబంధ 
లక్షణాలతో 2020లో వచ్చిన ప్రబంధం. ప్రకాశం జిల్లా రచయితల సంఘం వారు 
వెలువరించిన “పద్య ప్రకాశం”లో నాయని కృష్ణకుమారి, ఉండేల మాలకొండారెడ్ది, 
జె.బాపురెడ్డి, గాడేపల్లి సీతారామమూర్తి, శలాక, శిష్టా, నాగభైరవ వంటి మహామహుల 
రచనలు పొందుపరచబడినాయి. 

2007లో వచ్చిన కలపర్తి వేంకటేశ్వరరావు గారి “హరిత స్మృతులు” “పల్లెలు 
-పంటలు- వల్లీయుల ఆదరణ - నిరాడంబర జీవితాలను వర్ణించిన కావ్యం. 


అమృత భారతి + 37 


శ్రీకొండేపూడి సుబ్బారావుగారి “హనుమత్‌ ప్రబంధం” పౌరాణిక శాఖకు చెందిన ఉత్తమ 
కావ్యం. వీరిది పోతనశైలి. 


డాక్టర్‌ మాడుగుల అనిల్‌కుమార్‌గారి “శ్రీగిరిజాకళ్యాణం” విశేష వృత్తాలను 
ఎక్కువగా నడిపించిన లఘు ప్రబంధం. 2016లో వచ్చిన డాక్టర్‌ సుంకర వెంకమాంబ 
గారి “సంధ్యారాగం” శ్రీకృష్ణ ప్రేమను భావకవితా మార్గంలో క్రటించిన మార్మిక కథాకావ్యం. 
దీనిని శ్రీ రాచకొండ నరసింహశర్మ గారు ఆంగ్లీకరించారు. 

ఇతర భాషల్లోని చక్కని కవితలకు పద్యానుస్ఫజన చేయడం - తెలుగు పద్వాలను 
ఆంగ్లాది విదేశ భాషలకు అనువదించడం- ఈనాటి సాహిత్యపు పూలతోటలోని క్రొత్త 
గుబాళింపులు. ఈ కోవకు చెందిన ఉత్తమ కృతి “పలుకు చిలుక”. ఆంధ్రేతర భారతీయ 
భాషల్లోని ఉత్తమ ఖండికల్ని తెలుగు పద్యాలుగా అనుసృజన చేశారు డా॥॥ బేతవోలు 
రామబ్రంహ్మంగారు (1996). ఇప్పుడీ రంగమున చురుకుగా కలము కదుపుచున్నవారిలో 
డా॥ఎలనాగ, శ్రీనాగరాజురామస్వామి, గబ్బిట దుర్గాప్రసాద్‌, రానాశర్మ ప్రభృతులున్నారు. 
తెలుగు పద్యము ఎట్టి భావమునైనా పలికించుటకు సమర్ధమైనదని, మూలము కంటే 
మెటుగులు దిద్దుకొనగలదని మన కవులు నిరూపించుకున్నారు. 

శ్రీ జోస్యం విద్యాసాగర్‌ గారి “అమ్మి (2005) ఒక విలక్షణమైన కావ్యం. 
వచనమేమో అని భ్రమింపజేసే జాను తెలుగులో సాగిన పద్యాలు. మాతృమూర్తి 
హృదయావిష్మరణమే కావ్యేతివృత్తం. మహమ్మద్‌ హుస్సేన్‌గారి “ఇల్లాలు (1983) ఆధునిక 
నారీలోక సమాలోకనముగా స్ర్తీల అభ్యున్నతి లక్ష్యంగా వచ్చిన కావ్యం. ఈ కోవకు 
చెందిన కావ్యమే ఆకెళ్ళ బాలభానుగారి రచన (2020) “నారీ హృదయం”. కన్యావస్థ 
నుండి మాతృత్వ భాగ్యం పొందిన దాకా ప్రీ అనుభూతులు- సంతాన సంరక్షణలో తల్లి 
పాత్రను ఇతివృత్తంగా చెప్పిన కావ్యం. 

అచ్చమైన కవితకు భావుకతకు దర్పణాలైన లఘుకావ్యాలు తెలుగు సాహిత్యాన్ని 
సంపన్నం చేసినవి. శ్రీపేరాల భరతశర్మగారి “శారదానందలహరి”, శ్రీమదింగంటి 
పురుషోత్తమాచార్యుల వారి “గోదావరి”, శ్రీపరమాత్ముని దత్త ప్రసాద్‌ గారి “మధుశాల” 
మానాప్రగడ శేషశాయిగారి “ప్రసన్న భాస్మరము” పేర్కొనదగినవి. 

శ్రీ గుబ్బ ధర్మాజీరావు గారి “శ్రీ ఆర్థర్‌కాటన్‌” ఉదాహరణ. కావ్యం రసజ్ఞుల 
ప్రశంసలు పొందినది. శ్రీదుగ్గిరాల రామారావు గారి 'రాష్ట్రశ్రీ తెలుగునేలలోని విశిష్ట 
చారిత్రక స్థలముల రసవంతముగా పరిచయం చేసిన పద్యకృతి. దుగ్గిరాల వారి పద్యశైలి 
చెళ్ళపిళ్ళ వారి శైలిని పోలి ఉంటుంది. 


38 = అమృత భారతి 
లి 


శ్రీ కూచి సూర్యప్రకాశశర్మ గారి “భావగోపి” మధర భక్తి శృంగార రసభరితమై 
- శ్లేషలతో అందగించిన కావ్యం. 

ఆధునిక పద్య రచయితల్లో శ్రీఉన్నం జ్యోతివాసు గారి కావ్య ప్రణాళిక ప్రత్యేకత 
కలది. వీరి “ఎట్టి రెప్పలు” కంసుడు బాల్యమున అనాధగా తిరస్మరింపబడి, రాక్షసుడిగా 
మారిన వైనాన్ని తెలిపిన కావ్యం. పురాణేతి వృత్తాన్ని స్వీకరించి వర్తమాన భరత ఖండమున 
అనాధ శిశువుల్ని గూర్చి అనైతిక అధార్మిక మానవ ప్రవర్తనల ఫలితాల్ని వర్ణించిన 
కావ్యం ఇది. 

శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి గారి “తల్లీ! నిన్నుదలంచి” కావ్యం మాతృశ్రీ 
మమతాను బంధాల్ని మనోహరంగా వర్ణించిన కావ్యం. ఇదే పేరుతో నిశాపతి గారు 
కూడ ఒక కృతిని వెలయించి ఉన్నారు. 


శ్రీ గూడూరు విష్ణునందన్‌ గారి 'ధర్మదండము ఆది శంకరుల జీవిత ప్రస్థానం 
నేపథ్యంగా వచ్చిన ప్రౌఢ ప్రబంధం. శ్రీ చిట్టిప్రోలు కృష్ణమూర్తి గారు పేరొందిన పద్యకవి. 
వీరు తులసీరామాయణమును 'సాకేతము' పేరున పద్యకృతిగా అనువదించారు. చిటిప్రోలు 
వారి “పురుషోత్తముడు” కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కృతి పొందిన కావ్యం. 

బహుకావ్య నిర్మాత - పరిశోధకులు శ్రీ కపిలవాయి లింగమూర్తి గారు పాలమూరు 
జిల్లా కవిత్వానికి పట్టుగొమ్మ అంటూ పాలమూరు పలుకుబడుల్ని విశేష వృత్తాల్లో 
తెలియజేసారు. సమస్త సృష్టినీ భగవదవతారంగా రూపిస్తూ శ్రీవంకలపాటి 
రామచంద్రచౌదరిగారి 'సుధా స్రవంతి చవులూరించే లఘుకృతి. యామన బసవయ్య గారి 
“తథాగతుడు” బుద్దుని కరుణా హృదయాన్ని వర్ణించిన కావ్యం. 

అనంతపురం జిల్లా వాసులు శ్రీ దాదన చిన్నయ గారు అనేక పద్యకృతులు 
రచించారు. ఆంధ్రమహాభారత గాథ ఇతివృత్తంగా వీరు ఆరు ఆశ్వాసాల “శ్రీ విజయ 
భారతము” కావ్య నిర్మాణము చేసారు. అవధానిగా కీర్తిపొందిన పద్మశ్రీ ఆశావాది 
ప్రకాశరావుగారు ప్రచురించిన 'జయథ్రుతులు” వారి సభావెదికలపై కుసుమించిన 
కవితాప్రసూనాలు. 'మెరుపు తీగలు’, 'బెల్లపిల్ల రాయ చరిత్రం) ఇతర రచనలు. ఆశావాది 
గారి “వివేక పునీత నివేదిత” సిస్టర్‌ నివేదిపై రచించిన ఆధునిక కావ్యం. శ్రీపోసావేంకటేశు 
గారి 'మహారథి కర్ణి (1984) గొప్ప చంపూ కావ్యం. కర్ణుని ప్రభుభక్తి - దాతృత్వము - 
మాతృవాక్య పరిపాలన - మొ॥ సద్గుణములు ఇందు వర్ణింపబడినవి. శ్రీ చక్రాల లక్ష్మీకాంత 


అమృత భారతి + 39 


రాజారావు గారి “శ్రీరామకథా తరంగిణి” 109 విశేశ వృత్తాలతో అలరారిన ఐతిహాసిక 
ప్రబంధం. 

శ్రీఅమళ్లదిన్నె వేంకటరమణ ప్రసాద్‌ గారి భువన విజయ భువనం - మహర్షి 
వాల్మీకి - శ్రీరామ పట్టాభిషేకం పద్యనాటకాలు మిక్కిలి ప్రాచుర్యం పొందినవి. 2013లో 
వీరు ప్రచురించిన “ఏకలవ్య ప్రబంధం” అనే మూడు ఆశ్వాసాల కృతి సమకాలిక 
మహాకవుల - విమర్శకుల ప్రశంసలందుకొన్నవి. ఇతివృత్తం ఐతిహాసికమే అయినా 
ఏకలవ్యుని ఒక ఉదాత్త ధీరోదాత్త నాయకునిగా, మహా శివభక్తునిగా తీర్చిన కావ్యం 
ఇది. శ్రీరామడుగు వేంకటేశ్వరశర్మగారి “చెంచులక్ష్మీ కళ్యాణము” కూడా గొప్ప రచన. 
జానపదుల సంభాషణల్ని యధాతథంగా పద్యాల్లో నిబంధించిన కొత్త పోకడలు ఈ 
కృతిని చూడవచ్చును. 

శ్రీఆర్‌. ఎస్‌. సుదర్శనం గారి 'నిశాంతం” ఒక విలక్షణ తాత్విక మర్యాదతో వచ్చిన 
కృతి. 

2008లో వచ్చిన శ్రీకొలుకులూరి ఇనాక్‌గారి కావ్యం - 'ఆది ఆంధ్రుడు” రాజా 
వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఆస్థానంలో ఉన్న 'భుజంగరాయుడు” పేరుగల మాదిగ 
వీరుని కార్యనిర్వహణ సామర్థ్యము - ఆదర్భ్శజీవితం ఇందు 500 పద్యాలలో 
వర్ణింపబడ్డాయి. శ్రీ పువ్వాడ తిక్మనసోమయాజి గారి “ఆమ్రపాలి బుద్ధచరిత్ర నేపథ్యంగా 
వచ్చిన కృతి. సలక్షణ రసవత్‌ కవిత్వమునకు ఈ కావ్యం నెలవు. 

సి, హెచ్‌. బృందావనరావు గారి “శాంతి సందేశము” 82 శీర్షికలతో సుమారు 300 
పద్యాలతో తెలుగుభాషకు పట్టాభిషేకము చేసిన కావ్యం. శ్రీ ఎం. బుద్ధన్న గారు పద్యవిద్యా 
మర్శ్మములను స్వాయత్తము చేసుకొన్న కవి. వీరి “రాగ కింకిణి” లో అంబేద్మరునకు 
కవితా నీరాజనమిచ్చిన పద్యాలు రసరంజితములు. 

సినీ నిర్మాత మల్లెమాల కథారచయిత విహారిగారు “మరల నిదేల?” యనకుండా 
తమ పద్ధతిలో రామాయణ పద్యకావ్యాలను రచించారు. డా॥ అయాచితం నటేశ్వర 
శర్మ, డా॥ రాధశ్రీ, ఆచార్య మసన చెన్నప్ప, మరుమాముల దత్తాత్రేయ శర్మ, శంభుని 
కుమార్‌ ఇంకా ఎందరో- ఎందరో... పద్య కవితలను రచిస్తూ, సంపుటాలను 
ముద్రించుకొంటున్నారు. 

సుమారు ఇరవై సంవత్సరములుగా అష్టశత సహస్ర శతావధానములు విరివిగా 
జరుగుచున్నవి. వేలాదిగా తెలుగువారు ఈ 'సాహిత్యక్రీడి యందు ఆసక్తి చూపుచున్నారు. 


40 +- అమృత భారతి 


అవధానము తెలుగునకు (ప్రత్యేకమైనది. ఇతర భాషలకు లేని అలంకారమిది. 
అవధానములలో ప్రభుత వహించునది పద్యమే కదా! ఆ పద్య ప్రీతియే యువతరమునకు 
భావికాలమున సాహిత్య ప్రీతిని కలిగించును కదా! 


అవధానులుగా రాణించిన సోదరీమణులలో మడకశిర ప్రభావతిగారు, ఆకెళ్ల 
బాలభానుగారు, బులుసు అపర్జగారు, తంగిరాల ఉదయచంద్రికగారు, నాగశాంతి 
స్వరూపగారు - ప్రసిద్ధలు. ఇక సర్వశ్రీ మేడసాని మోహన్‌ - మాడుగుల నాగఫణిశర్మ 
- గరికిపాటి నరసింహారావు - నరాల రామరెడ్డి - గండ్లూరి దత్తాత్రేయశర్మ - 
డా॥జి.యం.రామశర్మ - యం.వి. పట్వర్థన్‌ - రాంభట్ల పార్వతీశ్వర శర్మ - శ్రీచరణ్‌ - 
గన్నవరపు లలితాదిద్య - ఆముదాల మురళి - నల్లాన్‌ చక్రవర్తుల సాహితీ - వంటి 
కవులు అవధానముల ద్వారా తెలుగు పద్యమును - తత్‌ ప్రకాశమును విశ్వవ్యాప్తము 
చేయుచున్నారు. శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌ గారు అచ్చ తెనుగు అవధానిగా 
ప్రసిద్ధులయ్యారు. 

గడిచిన అర్ధశతాబ్టిలో కూడా తెలుగు సాహిత్యమున పద్యము వివిధ ప్రక్రియల్లో 
నిత్యనూతనంగానే వికసించింది. ఛందస్సౌందర్యము - ప్రయోగశీలత - ధ్వని- చమత్మార 
మాధుర్యం - రస నిర్వహణ మొదలగు అంశములలో దేనికి లోటు రానీయని సాహిత్యసృష్టి 
జరిగినది. జరుగుచున్నది. 

బుషికల్పులు - మహానుభావులు నైన పూర్వ మహాకవులు నిర్మించి, పెంచిన 
తెలుగు సాహిత్యోద్యానము నేటికిని కొత్త చిగుళ్ళతో పచ్చగా కన్నుల పండువు 
సేయుచుండుట - మన భాగ్యము. 


అజరామర యశఃకాయులగు తెలుగు పద్య కవులకు నా ప్రణామములు! 


(వ్వానకర్త: పద్యకవి, విశ్రాంత ఉపాధ్యాయులు) 


అమృత భారతి + 41 


గేయ కవితా ప్రస్థానం 
(1972-2022) 


డా. వడ్డెపల్లి కృష్ణ 
92465 41699 


యువభారతి సంస్థ గతంలో 'మహతి' ద్వారా గేయకవితా ప్రస్థానాన్ని 1972 వరకు 
ప్రస్తావించి, ప్రచురణగా వెలువరించింది. ఆచార్య సి. నారాయణరెడ్డి, దాశరథి, బాపురెడ్డి 
గార్ల దాక గేయ రచనా వికాసాన్ని వివరించింది. ప్రస్తుతం ఆ తర్వాతి గేయరచనా 
ప్రస్థాన విస్తార విశేషాల్ని వెలువరించదలచింది. కావున “తెలుగులో లలిత గీతాలు” 
అనే అంశం మీద ప్రథమ ప్రామాణిక పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందిన కారణాన 
నన్ను ఈ శీర్షికతో రచన చేయాలని కోరడం జరిగింది. ఇది నాకు లభించిన సదకాశంగా 
భావిస్తూ గత 54 సంవత్సరాలుగా గల రచనానుభవంతో సద్విమర్శతో ఈ వ్యాసాన్ని 
వ్రాసే ప్రయత్నం చేస్తున్నాను. 

డా॥సి.నా.రె గారి అంతేవాసిగా 1968 నుంచే పత్రికాముఖంగా, 1969 నుంచే 
ఆకాశవాణి ద్వారా లలితగీతాల రచయితగా వాసికెక్కిన ఈ వ్యాసకర్తకే ఈ మలి గేయ 
కవితా ప్రస్థానంలో ప్రథమ స్థానం లభించడం అదృష్టమే! 

1971లో “కనరా నీ దేశం” పేరుతో వంద గేయాలతో ఈ వ్యాసకర్త తొలిగేయ 
సంపుటిని వెలువరించాడు. 


“కనరా నీ దోశం - వినరా నీ నందేశం 
కనులు తెరబి ఒక్ళసారి - కనరా నీ దేశం 
మననులోన మంచి నెంచి- వినరా నందేశం-” 


అన్నది అందలి తొలిగేయ పల్లవి. ఈ గేయాన్ని 1969 జనవరి లో ఆకాశవాణి 
“అలితగీతంిగా ప్రసారం చేసింది. ఆ తర్వాత 


42 -- అమృత భారతి 
0) 


“జగతి రథం జైకొడుతూ - ప్రగతి వథంపై పోనీ 
(ప్రగతి వథం పైన జగతి - వండు వెన్నెలై రానీ” 


అనే పల్లవి గల గేయాన్ని ఈ మాసపుపాట” గా 1972లో నెలంతా ప్రసారం 
చేసింది. కావున 'రాగరథం” పేరుతో వందకు మించిన గేయాలతో వడ్డెపల్లి కృష్ణ 1981లో 
ప్రచురించి వెలువరించాడు. మహాకవి దాశరథి అధ్యక్షతన ఆచార్య సి.నా.రె. ఈ గ్రంథాన్ని 
ఆవిష్మరించగా, విద్వద్విమర్శకులైన “యువభారతి” ప్రచురణల సంపాదకులైన డా॥జి. వి. 
సుబ్రహ్మణ్యం, డా॥ఇరివెంటి కృష్ణమూర్తిగార్లు గ్రంథ సమీక్ష చేన్తూ అభినందించడం 
ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం కృతిస్వీకర్తగా పాల్గొని ఆనందించడం ప్రతిష్టాత్మక విశేషం. 
1995లో తన సాహిత్య రజతోత్సవ సందర్భంగా “వడ్డేపల్లి గేయవల్లొ ని ఇదే 
వ్యాసకర్త రెండు వందలయాభై గేయాలతో మరో గేయ సంపుటిని వెలువరించారు. ఇందలి 
1. “మనమంతా బంధువులం మానవతా సింధువులం 
భారత పద్మంలో ఉదయించిన 
తీయని తేనియ బిందువులం!” 
2. పాడయిపోతున్న దోయి - పరిసర వాతావరణం 
మార్చుకో ఇకనైనా - మసలే నీ ఆవరణము!”- 
మొదలగు గేయాలు “ఈ మాసపు పాటొలుగానూ మారుమోగి తెలుగు 
విశ్వవిద్యాలయ గేయ సాహిత్య పురస్కారాన్ని లభింపజేశాయి. అంతేగాక 1992లో 
బాలసాహిత్య రాష్ట్రస్థాయి రచనల పోటీలో “చిరుగజ్జలు” పేరుతో వంద గేయాలు 
రచించగా తెలుగు విశ్వవిద్వాలయ బహుమతి కూడ ఈ వ్యాసకర్తకు లభించింది. ఇందలి 
“చెట్లు, వాతావరణ కాలుష్యం మొదలగు గేయాలు పూణె 'బాలభారతి” 3,4వ తరగతి 
తెలుగు వాచకాలను పాఠాలుగా స్వీకరించింది. 
వడ్డేపల్లి కృష్ణ రచించిన 
“మనమంతా ఒక్ళటనే - మంచి మనను పెరగాలి! 
జగమంతా ఒక్ళటనే - మంచిరోజు రావాలి!” 


అనే గేయం ఆకాశవాణి జాతీయ సామూహిక బృందగానం కోసం ఎన్నికై, 
1995లో సెప్టెంబర్‌ నెలంతా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల అనువాదాలతో 
సహా ప్రసారం కావడం అత్యంత విశిష్ట విశేషం! 


అమృత భారతి + 43 


ఈ వ్యాసకర్త వడ్డేపల్లి 9 గేయనాటికల్ని రచించి 1976 లో “వెలుగు మేడ” గా, 
గేయకథా కావ్యాల్ని రచించి 1978లో “వసంతోదయం”గా వెలువరించాడు. ఆ తర్వాత 
“మనసా! తెలుసా?” అనే గేయ ముక్తకాల్ని విలక్షణంగా, “వడ్డేపల్లి రూపకాలు” మరియు 
తెలంగాణ రూపకములు - త్రివిక్రములు” అనే 50కి మించిన సంగీత, నృత్య గేయ 
నాటికల్ని విశిష్టంగా వెలువరించి ఖ్యాతి గాంచాడు. ఇటీవల తన సాహిత్య స్వర్ణోత్సవం 
సందర్భంగా 'వడ్డేపల్లి లలితగీతాలు” పేరుతో 300 గేయాలతో మరో సంపుటిని తెలుగు 
గేయ కవితా ప్రస్థానానికి వెలుగుబాటగా అందించాడు. అందలి గేయం 

“ఓటమియే నీ రేవటి గెలుపుకు 
ఒక బాటను వేసేనులే! 

నీ నిరంతర సాధనతోనే 

నిజ విజయం కలిగేనులైే!....” 


అనేది “పాడుతా తీయగా” ఈటివి ప్రత్యేక కార్యక్రమంలో వర్ధమాన గాయనీ 
గాయకులకు స్ఫూర్తిదాయకంగా ప్రసారమై యస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రశంసలకు 
పాత్రమైంది. 
ఆచార్య తిరుమల : లలితగేయాలకు ప్రాచుర్యం కలిగించిన ఆధునిక కవులలో ఆచార్య 
తిరుమల కూడ చెప్పుకోదగిన కవి. ఆయన లలితగీతాలు అనేకం ఆకాశవాణిలో 
ప్రసారమయ్యాయి. 1980 ప్రాంతంలో “గేయనందిని” అనే సంపుటిని వెలువరించారు. 
అందులో ప్రథమగేయంగా సరస్వతీ స్తుతితో 
వాణీ! నిగమాగమ రూపిణీ! 
కరుణించవే చదువులిడి నలువచెలి!” 
అనే పల్లవి ఆగుపిస్తుంది. ఆ తర్వాత 
1. “పలికే శారద చంద్రవింబమా! మౌనమా?”... మరియు 
2. “దేశమే దేవాలయం -జ్ఞానమే దైవం” 
3. “నయనాలకు సుందర బిందువు 
హృదయాలకు ప్రమోద సింధువు” 
4. కోటి గొంతులు ఒక్కటైతే కొత్త పాట 
కోటి అడుగులు ఏకమైతే వెలుగుబాట 


44 -- అమృత భారతి 
0) 


అనే గేయాలు అందర్నీ ఆకర్షించి అలరిస్తాయి. 


డా. తిరుమల శ్రీనివాసాచార్యులు : ఆచార్య తిరుమల తదుపరి డా॥తిరుమల 
శ్రీనివాసాచార్యగారు మొదట్లో పద్యకవిగా రాణించి, ఆ తర్వాత “గంగా తరంగాలు” 
పేరిట అనేక గీతాల్ని రచించి సంపుటిగా వెలువరించారు. ప్రథమంగా “గేయ నాటికలు” 
అంశంపై ప్రామాణిక పరిశోధన చేశారు. ఆధునిక కాలంలో అనేక గేయ రూప 
“రుబాయీలను రచించి ఖ్యాతి గాంచారు. 
“గంగాతరంగాలు గేయ సంపుటిలోని మానవతా వాదం, జాతీయనినాదం కూడిన 

అనేక గేయాలు “ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. అందులో మొదట 

“అభినందనం ఓ అమర తరంగిణీ! 

అభివందనం ఓ అఖిల నదీమణీ! 

పాతకహారిణి - భీతి నివారిణి” 


అంటూ ఉత్తుంగ గంగాతరంగ స్తుతి చేశారు. ఆ తర్వాత 
“ఏమవుతుంది ఈ దేశం? 
ఎటు పోతుంది మనదేశం? 
ఎక్ళడ దాగెను సమైక్యభారత 
వీరజాతి నందేశం?” 
అంటూ దినదినం దిగజారుతున్న దేశ పరిస్థితిని ఎత్తిచూపారు. అంతేగాక 
“కులం కులం అంటేనే మనం కాకులం 
గుణం గుణం అంటేనే మనం లోకులం” 
అంటూ కుత్సిత కులవ్యవస్థను దుయ్యబట్టారు. 
“మననుంటే చాలులే మార్ధం ఉంది 
నరుడు - సాధనలో సాగితే న్వర్ధం ఉంది”- 
“మనస్సు వికనిస్తే, మనిషి మహర్షి అవుతాడు 
మనస్సు వ్రవపొస్తే, మనిషి మార్గదర్శి అవుతాడు” - 
అనే హిత ప్రబోధ గీతాలను సమాజానికి అందించి అందర్నీ ఆకర్షించారు. 
“లలితసంగీతం' ద్వారా ఆకాశవాణిలో అందరికీ చేరువై ఆడియోక్యాసెట్‌' కూడ విడుదల 
చేశారు. 


అమృత భారతి + 45 


కోపల్లె శివరాం : కోపల్లె శివరాం గారు ప్రత్యేకంగా గేయసంపుటిని ప్రకటించకపోయినా 
అనేక గేయాల్ని ఆకాశవాణి ద్వారా వెలువరించి అందర్నీ ఆకర్షించారు. అందులో 
ప్రధానంగా 
1. పరిమళించే మనసువుంటే,విరులు పూయగ నేటికి? 
మత్తు గొలిపే మాటలుంటే, మత్తకోకిల లేటికి? 
2. ప్రణయానికి చల్లదనం, విరహానికి వెచ్చదనం 
పంచి యిచ్చే వెన్నెలా, నీకున్నవి సమశీతోష్టపు కన్నులా? 
3. ఎపుడైనా ఎదురొస్తే- ఎవరు నువ్వు అనకు? 
గతమంతా గురొస్తే అదిరి కలతపడకు! 
4. ఎందుకే వచ్చావు ఓ కోకిలా? 
ఏమి తిని వచ్చావు వేపాకులా? 
అనే విలక్షణ విశిష్ట లలిత గీతాల్ని రచించి, సినీ గీతాల్ని కూడ రచించి 
రాణించగలిగారు. 
ఎం.కె.రాము : ఎం.కె. రాము గేయ రచనల్లో కొన్ని ఆకాశవాణి లో ప్రసారమై శ్రోతల్ని 
అలరించాయి. వాటిలో 
1. ఆలపించనా ఆనందగీతి 
మనసులోని మధురగీతి 
మమతలేవో కురియు రీతి 
2. నాట్యమాడవే నవమోహినీ 
నగు మోముతో - నవ భంగిమతో 
3. పదిమంది నడిచేది ప్రగతిబాట 
ప్రతి నోట పలికేది ప్రజలపాట 
4. ఆశయమే జీవితానికి గమ్యం 
సాధనమె విజయానికి సోపానం 
5. రాగమా! ఇది అనురాగమా! 


అనే గేయాలు అందరి హృదయాలకు హత్తుకున్నాయి. 


46 +- అమృత భారతి 


శారదా అశోకవర్ధన్‌ : శ్రీమతి శారదా అశోకవర్ధన్‌ గారు కూడ కొన్ని గేయాల్ని రచించి 
రాణించారు. వాటిలో 
1. మనసాయెరా మాధవా! నినుచూడ 
మదిలోన దరచేరి ముదమార - నినువేడ 
2. నా హృదయం ఒక దేవాలయం 
నీవే అందున వెలసిన దైవం 


3. ఏమని తెలుపను ఈ తీపి కలయిక 
ఎలా వుండను ఎవరికి తెలుపను 
అనే గేయాలు ఆకాశాణి ద్వారా ప్రసారమై అందర్నీ ఆకర్షించాయి. 
జొన్నవాడ రాఘవమ్మ : శ్రీమతి జొన్నవాడ రాఘవమ్మ కొన్ని గేయాల్ని రచించగా, అవి 
ఆకాశవాణి ద్వారా ప్రసారమై ఆమెకు ప్రాచుర్యం కలిగించాయి. వాటిలో 
1. పిల్లనగ్రోవి మెల్లన వూది - ఉల్లము దోచిన దెవరో? 
కనివిని ఎరుగని కమ్మని పిలుపుతో - కన్నులు మూసినదెవరో? 
2. శ్రీశేషాచలవాసా! దయచూపరా వేంకటేశా! 
ఆగ్రిత జనదీనరక్షా! దేవా! అమరవినుత శేషశయనా! 
3. ఎవరు పెంచిన కల్పతరులివి?ఎవరు తీర్చిన సోయగములివి? 
ఎచట చూచిన ఊహకందని అందమే కనువిందు చేసెను! 
4. నిన్ను కానని కనులు నాకు - ఉండినను ఫలమేలరా? 
ఎన్నిదినములు నీదు రాకను ఎదురు చూతుర మాధవా? 
అనేవి ప్రధానంగా అందరి హృదయాలకు హత్తుకున్నాయి. 
గంగరాజు సుశీలాదేవి : శ్రీమతి గంగరాజు సుశీలాదేవి సైతం కొన్ని మధురగీతాల్ని 
రచించగా అవి ఆకాశవాణి ద్వారా ప్రసారమై అందర్ని అలరించాయి. వాటిలో 
1. వెళ్ళి రావే తల్లి గౌరీ! వెళ్ళి రావే మళ్ళీ మళ్ళీ! 
వత్సరమ్మున కొక్క మారు వచ్చి ఉత్సవములను 'సేయవె! 
2. బ్రతుకంతా ఇది నీ కోసం 
నా ప్రతి అడుగూ నిను చేరుట కోసం! 
తనువున మనసున ప్రణయము ప్రాణము 


అమృత భారతి + 47 


నిలిపి నిరీక్షణ నీకోసం! 
అనేవి ప్రధానంగా నిలిచి అందర్నీ ఆకర్షించాయి. 


డా. వై.రామకృష్ణారావు : వై.రామకృష్ణారావు గారు 1985లో “రాగధుని” పేరుతో తన 
గేయాల్ని సంపుటిగా వెలువరించారు. అందులో కొన్ని 'ఆకాశవాణిలో ప్రసారమై ప్రజాదరణ 
పొందాయి ఉదాహరణకు 
1. ఇది మానవతా గీతం - ఇది మానవతా వేదం 
నవలోకం పయనానికి కదలిన తొలిపాదం 


2. మధుర వసంత విభావరిలో హృదయ లతాంతం విరిసినవీ 
నా చెలిపలుకుల మధురిమలో అనురాగ మరందము కురిసినదే 
3. మృదుల భావన మెదిలెనూ మధుర గీతిగ మోగెనూ! 
కలలదారుల వలపు వాడల గాలి జాలిగ సాగెనూ!.. 
చివరిగీతం “ఈ మాసపు పాటొగానూ మారుమోగింది. 
డా. ఎం. పద్మినీదేవి : డా॥ఎం. పద్మినీదేవి 1988లో “పారిజాతాలు” ఆ తర్వాత “స్పందన” 
లఘు గేయసంపుటాలను వెలువరించారు. అందులో చాలావరకు భర్తయగు చిత్తరంజన్‌ 
గారి “లలిత సంగీత” స్వర కల్పనతో ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. మచ్చుకు - 
1. విశాల నయనాంచలముల కాంతులు 
శంపాలతలై తురగలించగా.... 
వినీల కచభరమందు మల్లియలు 
తారకలై వికసించగా... 
2. ఇది నా సుందర స్వప్నం- ఇది నా ఆశల హర్యం 
ఇది నా జీవన లక్ష్యం - మాతృదేశమిది నా సర్వస్వం 
3. మనసు నిండితే పండుగ - మమత పండితే పండుగ 
మనిషి ఎడదలో మానవత్వం - మసలిననాడే పండుగ 
డా. గిడుగు రాజేశ్వరరావు : గిడుగు రాజేశ్వరరావు గారు 'రాగవీచికలు” పేరుతో 1992లో 
తన గేయసంపుటిని వెలువరించారు. వాటిలో 
1. ఆమని ఇదిగో వచ్చింది - అందాలెన్నో తెచ్చింది 
నందనవని ఆనందలహరిలో నవజీనమున తేలగా... 


48 +- అమృత భారతి 


2. నన్ను చూసి గలగలమని - నవ్వుదువటె యమునా? 
నిన్న రేయి నీ తటిపై - నీలమేఘ శ్యామునికై 
3. వెండిలా కరిగింది వెన్నెలా - వెల్లువై పారింది వెన్నెలా 
కొండపై, కోనపై - గోరింట పొదలపై.. 
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ : ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు తాను రచించిన గేయాల్ని 
“పాగడపూలు” పేరుతో 1986లో వెలువరించారు. వాటిలో - 
1. గడపలోనే ఆగి కలయ జూచేవేళ? 
కదలి నా దరిజేరి కౌగిలీయగరార! 
2. ఆకాశవీణపై ఉదయరాగం 
హృదయాకాశ వీణపై ప్రణయరాగం 
కనగలిగే కనులుంటే - వినగలిగే మనసుంటే... 
3. తేనెల తేటల మాటలతో మన 
దేశమాతనే కొలిచెదమా? 
భావం భాగ్యం కూర్చుకొని - ఇక 
జీవనయానం చేయుదమా? 
మొదలగునవి “ఆకాశవాణి” లలిత సంగీతం ద్వారా మారు మోగాయి. 
వోలేటి పార్వతీశం : వోలేటి పార్వతీశం గారు దూరదర్శన్‌ ప్రయోక్తగానే గాక కొన్ని 
గేయాల్ని రచించి 1990 ప్రాంతంలో “ఊహ నుంచి ఊపిరికి” అనే గేయసంపుటిని 
వెలువరించారు. వాటిలోంచి - 
1. నదిలా ఒక కథలా సాగాలీ జీవితం 
సుడులైనై వ్యధలైనా ఏవీ కావు శాశ్వతం 
2. పులకింతల పూల బుతువు విచ్చేసింది 
నేలకింత సరాగం పలిమేసింది 
3. శ్రుతి చేయనా రాగ విపంచి? 
పలికించనా మది నలరించి?... 
4. సాగుతోంది లోలోపల అంతరంగ మథనం 
అది సాగరాన ఎగిసిపడే ఉత్తుంగ తరంగం 
అనే గీతాలు దూరదర్శన్‌లో ప్రసారమై ప్రేక్షకుల నలరించాయి. 


అమృత భారతి + 49 


కలగా కృష్ణమోహన్‌ : కలగా కృష్ణమోహన్‌గారు సంగీతజ్ఞుడై లలితగీతాల్ని కూడ లక్షణంగా 
రచించి రాణించారు. వాటిలో - 
1. ఉదయమా వస్తావా? అలా వెళ్ళిపోదాం! 
నిదురించే హృదయాలను తట్టిలేపి వద్దాం!. 
2. బ్రతుకు చీకటి కొసలలో చిరుదివ్వెను వెలిగించు 
ఆ వెలుగులో ప్రతి మనసులో చిరునవ్వును వెలయించు 
3. మాట వెనుక మౌనంలా, మౌనంలో గానంలా 
కదిలేవు మెదిలేవు మదిని ప్రేమధ్యానంలా 
అనేవి ఆకాశవాణి “లలితసంగీతంి ద్వారా ప్రసారమై ఆడియో” గా కూడా 
విడుదలయ్యాయి. 
నిమ్మల అర్జున్‌ గౌడ్‌ : నిమ్మల అర్జున్‌గౌడ్‌ 2007లో కొన్ని గేయాల్ని రచించి 
“చైతన్యార్దునీయం” పేరుతో సంపుటిని వెలువరించారు. వాటిలో కొన్ని ఎన్నికై 
“ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. 
1. మరచిపోకుము మరచిపోకుము 
మాతృభూమిని దివ్యధాత్రిని 
2. మానవత్వము మహిని సంపద 
మనిషిగా జీవించ నేర్చుము 
3. అంటరానివారెవరురా? అ(గజాతి వారెవరురా? 
వారెవరూ? వీరెవరూ? అంతా ఒకటేను మనం 
4. మమత పూవులు మల్లెలుగా - మనసు మనసున పూయాలిగా! 
అనే గేయాలు ప్రాచుర్యం గాంచాయి. 
సుద్దాల అశోక్‌తేజ : సుద్దాల అశోక్‌తేజగారు 'నేలమ్మా నేలమ్మా” పేరుతో గేయసంపుటిని 
వెలువరించి మంచికవిగా పేరుగాంచారు. వాటిలో 
1; నేలమ్మ నేలమ్మ నేలమ్మా - నీకు 
వేనవేల వందనాలమ్మా! 


2. ఆకుపచ్చ చందమామ నువ్వేలే! 
నీకు మచ్చ లేడా లేనే లెవ్వులే! 


50 = అమృత భారతి 
0) 


3. చెట్టునురా -చెలిమినిరా! 
తరువునురా- తల్లినిరా! 
నరికివేయ బోకురా! 
4. ఆడకూతురా నీకు - అడుగడుగున వందనం! 
అనునిత్యం కరుగుతున్న - నీవు రక్తచందనం! 
అనే గేయాలు అత్యంత ప్రాచుర్యం గాంచి చలనచిత్రాల్లోనూ చోటు చేసుకున్నాయి. 
సుధామ : “ఆకాశవాణిలో ప్రయోక్తయైన సుధామ గారు వచన కవితలే గాక గేయాల్నీ 
రచించి “మనసు పావన గంగ” పేరుతో సంపసుటిని వెలువరించారు. వాటిలో 
1. మనసు పావన గంగ - మనసు గోదావరి 
మలినమంటని మనసె - మధుర కవితార్సురి 
2. ఎందుకిలా నా మదిలో - కడలిలాగ పొంగావు 
నెలరాజువు నీవైనా - ఎదను వలపు కురిశావు 
3. వలపు అనే మాటతోనె - వలపన్నిన దెవరో? 
వలవేసీ ననుపట్టీ - వలపించినదెవరో? 
4. తిమిరాలను ఛేదించే సమరాలే దీపాలు 
అజ్ఞానం అనైక్యతే - చీకటింటి శాపాలు 
అనే గేయాలు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారమై మిక్కిలి ప్రాచుర్యం 
గాంచాయి. 
డా॥ చిల్లర భవానీదేవి : డా॥చిల్లర భవానీదేవి ప్రధానంగా వచనకవితల్ని రాస్తూ ప్రసన్నంగా 
కొన్ని గేయాల్నీ రచించి, “కోయిలా పాడవే” అనే పేరుతో సంపుటిని వెలువరించారు. ఈ 
సంపుటిలోని 
1. కోయిలా పాడవే - కలలు తీరే వేళ 
అలనాటి ఆ స్వప్నం - అది నేడు తీరునే! 
2. అజేయస్వర్ణభారతం - మదీయ దివ్య నందనం 
తరంతరం నిరంతరం - ప్రచండ భవ్య కేతనం 


అమృత భారతి + ౨1 


3. చదువే బలము - చదువే వరము 
చదువే ప్రగతికి ముకురము 
అనే ఈతాలు చదువరులను అమితంగా ఆకర్షించాయి. 
తుమ్మూరి రాంమోహన్‌రావు : తుమ్మూరి రాంమోహన్‌రావు “ఎలకోయిల పాట” పేరుతో 
తన గేయాల్ని సంపుటిగా ప్రచురించి తెలుగు విశ్వవిద్యాలయ, గేయ సాహిత్య పురస్కారాన్ని 
కూడ సాధించారు. వాటిలో - 
1. పసిడి నవ్వుల పరిమళమా - పలుకు తేనెల పాశురమా 
చెలిమి చూపుల చందనమా - మిసిమి వెలుగుల మందిరమా 
2. పాడిపంటల నిచ్చు పల్లె మన తల్లిరా! 
పల్లె సీమల పచ్చదనము పెంచాలిరా! 
3. చెలిమి చెలిమిలో దోసిళ్లొగ్గి 
స్నేహామృతాన్ని తాగుదాం! 
4. ఎవరికి వారే యమునా తీరే ఈ లోకం! 
ఎవడి గోల వాడిదే ఎందుకురా శోకం? 
అనే గేయాలు అందర్నీ ఆకర్షించి అలరిస్తాయి - 
డా. ఆచార్య ఫణీంద్ర : ఆచార్య ఫణీంద్ర రచించిన 
1. మతమేదైనా - కులమేదైనా- 
మనలో మనకే భేదాలున్నా - 
మనిషి పుట్టెదొకలాగే! 
ఆపై గిట్టేదొకలాగే! (వ్రబోధ గీతం) 
2. తల ఎత్తి నిలుచుంది తల్లి భారతి! 
ఆమె పాదాల మోకరిల తరలి రండి! 
నిలువెత్తు కీర్తి అది - నిఖిల విశ్వమునందు! 
నీరాజనాలతో నిలుపరండి! 
కలకాల మా తల్లి ఘన యశస్సును పెంచ 
కడు దీక్షతో తపము సలుపరండి! (దేశభక్తి గీతం) 


౨52 +- అమృత భారతి 


8. ఇంతింత తిరుమణి కాపు - 
ఎంత వైభవమగు రూపు - 
వేంకట పతిపై చూపు - 
వెనుదిరుగదు - తిరు 
వేంకట పతిపై చూపు - 
వెనుదిరుగదు - (భక్తి గీతం) 
వంటి గీతాలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. ఇవిగాక ఫణీంద్ర రచించిన 
“కవితా రసగుళికలు, తెలంగాణ మహోదయం” గ్రంథాలలో మంచి గేయ కవితలున్నాయి. 
ముఖ్యంగా తెలంగాణ మహోదయం” (గ్రంథంలో ఉర్రూతలూగించే ఉద్యమగేయా 
లున్నాయి. 
యస్వీ సత్యనారాయణ క యస్వీ సత్యనారాయణగారు “పదనిసలు” పేరుతో అభ్యుదయగేయ 
సంపుటి 2015లో వెలువరించారు. వాటిలో 
1. ఉదయించు సూరీడ! ఉదయించవయ్యా! 
ఉదయించి హృదయాలు వెలిగించవయ్యా! 
2. పుడమితల్లి నెమ్మోమున - సిందూరం నాదేశం 
ప్రకృతిలో విరబూసిన - మందారం నా దేశం 
3. తరతరాల బంధనాలు - తెంచి పారవేసేద్దాం 
యుగయుగాల దోపిడీకి - యిక సమాధి కట్టేద్దాం 
మొదలగు ఉద్యమ స్ఫూర్తి గేయాలు అందర్నీ ఆకర్షించాయి. 
గద్దర్‌ (గుమ్మడి విఠల్‌రావు) : గుమ్మడి విఠల్‌రావు “గద్దర్‌ పేరుతో గాయక రచయితయై 
అనేక గేయాల్ని అలవోకగా ఆలపిస్తూ ఉద్యమస్ఫూర్తిని ఉన్నతంగా రగిలించారు. 
“విశాలసాహితి” ప్రచురించిన “బహుజన తత్వాలు”లో కొన్ని గేయాలు వెలుగు చూశాయి. 
వాటిలో - 
1. పొద్దు తిరుగుడు పువ్వు - పొద్దును ముద్దాడే! 
అడవిలో వెన్నేలమ్మా - ఆకుల ముద్దాడే! 
2. నా తల్లి తెలంగాణరా! తిరగబడ్డ భూమిరా! 
3. పొడుస్తున్న పొద్దుమీద - నడుస్తున్న కాలమా! 


అమృత భారతి + 53 


పోరు తెలంగాణమా! కోట్లాది ప్రాణమా! 
అనేవి బహుళ ప్రాచుర్యం గాంచాయి. 


డా॥నందిని సిదారెడ్డి : ఉద్యమ మార్గాల్లో వచన కవితల్ని ప్రధానంగా రచించిన డా॥నందిని 
సిధారెడ్డిగారు కొన్ని గేయాల్ని రచించగా అవి చలన చిత్రాల్లోనూ చోటు చేసుకుంటు 
న్నాయి. అందులో - 


1. నాగేటి సాల్లల్ల నా తెలంగాణా! 
నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణా! 


2. ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాల లూగేనా? 
ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా? 
3. ఇది చరిత్ర ఇది పవిత్ర జనవిముక్తి సమరం 
సాయుధ రైతాంగ పోరు సాహసమే అమరం 
అనేవి ప్రధానంగా ప్రజల్ని ఆకర్షించాయి. 
అందెశ్రీ : అందెశ్రీ కలమెత్తి రాయలేకపోయినా తన గేయాల్ని గళమెత్తి గానం చేశారు, 
అందర్నీ ఆకర్షించారు. వాటిలో 
1. మాయమై పోతున్న డమ్మా - మనిషన్నవాడు 
మచ్చుకైనా లేడు చూడూ! 


2. జయ జయహే తెలంగాణ - జననీ జయకేతనం 
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం 


అనేవి అందరికీ స్ఫూర్తిని కలిగించి, అతనికి మిక్కిలి కీర్తిని సాధించాయి. 


గూడ అంజయ్య ఏ గూడ అంజయ్య గూడ కలం బలం, గళం బలం తోడు కాగా అనేక 
గేయాల్ని రచించి రాణించారు. చైతన్యస్ఫూర్తిని జనాల్లో రగిలింపచేశారు. వాటిలో - 


1. ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా! 
పల్లె మనదిరా! (ప్రతి పనికి మనమురా! 


2. భద్రం కొడుకో! నా కొడుకో కొమురన్న 
జెరా భద్రం కొడుకో! 


3. అవ్వొనివా? నువ్వు అయ్యోనివా? 
తెలంగాణోనికి తోటి పాలోనివా? 


54 +- అమృత భారతి 


అనేవి చలనచిత్రాల్లోనూ చోటు చేసుకొని సంచలనం కలిగించాయి. 
గోరటి వెంకన్న : గోరటి వెంకన్న గారు జానపదాల స్ఫూర్తితో గొంతెత్తి ఆలపిస్తూ అనేక 
గేయాల్ని రచించారు. (1) ఏకనాదం (2) రేలపూతలు (3) అలచం[ద్రవంక (2010) 
(4) వల్లంకి తాళం అనే సంపుటాలను వెలువరించారు. వాటిలో - 
1. పల్లే కన్నీరు పెడుతోందో 
కనిపించని కుట్రల 
నా తల్లీ బందీ అయిపోతుందో 
కనిపించని కుట్రల 
2. వానొచ్చెనమ్మా - వరదొచ్చెనమ్మా 
3. గల్లీ సిన్నది - గరీబోళ్ళ కథ పెద్దది 
4. తెలుగు గంగ నీళ్లు - ఆలుగెల్లి పోతుంటే 
పలుగురాళ్ళు తేలి - పాలమూరు ఏడ్చింది 
మొదలగు గేయాలు తెలంగాణ అంతటా మారుమోగి ఆయనకు రాష్ట ప్రభుత్వ 
ఎమ్‌. ఎల్‌.సి. పదవిని కట్టబెట్టాయి. 'వల్లంకి తాళం’ గేయసంపుటి ఏకంగా కేంద్ర సాహిత్య 
అకాడమీ అవార్డునే సాధించి పెట్టింది. 
ఇలా “మహతి” తదనంతరం మలి గేయకవితా ప్రస్థానంలో సుబ్బారావు పాణిగ్రాహి, 
వంగపండు ప్రసాదరావు, జయరాజ్‌, గంటేడ గౌరునాయుడు, రౌతు వాసుదేవరావు, 
చెరుకు సత్యనారాయణ రెడ్డి వంటి ఎందరెందరో మంచి కవులు తమతమ గేయరచనలతో 
గేయ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. అజేయంగా నిలిచారు. 
గేయ కవితా ప్రస్థానంలో భాగంగా - గత 50 ఏళ్ళలో రుబాయీలు, గజళ్ళ 
పేరిట అనేక గాన యోగ్యమైన కవితలు వెలువడ్డాయి. ఉర్దూ సాహిత్య ప్రభావంతో డా॥ 
దాశరథి ఈ రెండు ప్రక్రియలను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా డా॥ 
తిరుమల శ్రీనివాసాచార్య గారు బహుళంగా రుబాయీ కవితా సంపుటాలను వెలువరించి 
విఖ్యాతి నొందారు. ఇటీవల ఏనుగు నరసింహారెడ్డి వంటి కవులెందరో రుబాయీకవితా 
సంపుటులను వెలువరించారు. 
గజళ్ళు గేయాల్లోనే సాగినా వాటి ప్రత్యేకత వేరు. మల్లూ (పల్లవి), కాఫియా 
రదీఫ్‌ (అంత్యప్రాసులు పాటిస్తూ, తఖల్లుస్‌ (కవి నామంతో కూడిన మక్తాతో కొనసాగడం 


అమృత భారతి + 55 


ఈ గజళ్ళ విశిష్టత. ఉదాహరణకు 'సినారె గారి ప్రసిద్ధ గజల్‌ చూడండి - 
మత్తా: పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని? 
మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని? 

మక్తా: శిశు హృదయానికి కల్లలు లేవు - రసరాజ్యానికి ఎల్లలు లేవు- 

లోపలి నలుపు 'సినారెకు తెలుసు - పైపై తొడుగు దేనికని? 
గాలిబు గీతాలను తేటగీతి పద్యాలలో రచించినా దాశరథి గారు 

రమ్మంటే చాలుగాని, రాజ్యాలు వదిలి రానా? 

నీ చిన్ని నవ్వు కోసం - స్వర్గాలు కడచి రానా? 

అన్న గజల్‌తో తెలుగులో ఈ ప్రక్రియకు పునాది వేసారు. 

ఆ తరువాత గేయకవులు చాలమంది గజళ్ళను వ్రాస్తూ రాణిస్తున్నారు. వారిలో 
రసరాజు, అద్దేపల్లి రామమోహనరావు, రెంటాల వెంకటేశ్వరరావు, పెన్నా శివరామకృష్ణ, 
సూరారం శంకర్‌, ముకుంద సుబ్రహ్మణ్య శర్మ, కొరుప్రోలు మాధవరావు, వాసిరెడ్డి 
మల్లీశ్వరి, బిక్కి కృష్ణ, ఆర్‌. వి. ఎస్‌. ఎస్‌. శ్రీనివాస్‌, చల్లా రాంబాబు, ఇరివెంటి వెంకట 
శర్మ, గడ్డం శ్యామల, గోలి విజయ, ఉప్పలపాటి కుసుమకుమారి, పోతగాని సత్యనారాయణ 
మొదలైన వారెందరితో బాటు ఈ వ్యాసకర్త కూడ ఉన్నారు. 


(వ్యాసకర్త: సినీకవి దర్శకుడు) 


జీవితం అంటే ఒక చిన్న రాయి అడ్డు తగిలితే ఆగిపోయే పిల్ల 
కాలువ కాదు. అది నిత్య చైతన్య స్రవంతి. కొండలెదురైనా 
అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవడమే జీవితం. 


రీ 
భం 


దృఢ సంకల్పం, అవిశ్రాంతంగా శ్రమించగల ఓర్చు, ధైర్యంతో 
ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అధిగమించి ముందుకు 
వెళ్లగల వ్యక్తిత్వం ఉన్నవారు జీవితంలో ఏమైనా సాధిస్తారు. 


56 = అమృత భారతి 
లి 


వచన కవితా ప్రస్థానం 
(1972-2022) 


డా. ఎస్‌.రఘు 
98482 08533 


తెలుగు సాహిత్య చరిత్రలో 1910 కాలాన్ని నవ్యకవిత్వ ఆవిర్భావ దశగా గుర్తిస్తున్నాం. 
అనేక సామాజిక, సాంస్కృతిక, సంఘసంస్కరణ, జాతీయోద్యమ పరిణామాల ప్రభావంతో 
తెలుగుకవిత్వం మూసధోరణులకు దూరంగా నవ్యపంథాలోకి ప్రయాణించింది. నవీన 
వస్తువిసృతితో నవ్యకవిత్వం కొత్తదారులను ఏర్పరిచింది. ప్రజల వ్యవహారిక భాషలోకి 
కవితా పాదాలు నడిచాయి. వర్తమాన పరిణామాల ప్రభావం, ఆంగ్ల కాల్పనిక కవిత్వ 
ధోరణులు తెలుగు కవులపై గాఢమైన స్ఫూర్తిని అందించాయి. 

ఈ నేపథ్యంలోంచే తెలుగుకవిత్వం భావ, అభ్యుదయ కవిత్వాలు ఉద్యమ స్థాయిలో 
వెలువడి తెలుగు సాహిత్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసాయి. దిగంబర కవిత్వం, 
చేతనావర్తన కవిత్వాలు కొత్త చూపును, భిన్నవాదనలను అందించాయి. ఆయా చారిత్రక 
సందర్భాల్లో కాలగతిలో చోటుచేసుకున్న పరిణామాల ప్రతిస్పందనలుగా ఈ 
కవిత్వోద్యమాలు అనివార్యంగా నిర్మితమయ్యాయి. సాహిత్య చరిత్రలో వచన కవిత్వం 
ప్రధానమైన శాఖగా ఎదిగింది. వచన కవిత్వాన్ని ఉద్యమస్థాయిలో నిలబెట్టడానికి 
పరితపించిన కుందుర్తి ఆశయం నెరవేరింది. ఈ క్రమంలో 1970వ దశకంలో 
ప్రారంభమైన విప్లవ కవిత్వోద్యమం ప్రత్యేకమైంది. ఈ ఉద్యమ పరిశీలనలోంచి నేటి 
వచన కవిత్వ పరిణామ వికాసాలను స్థూలంగా ప్రస్తావించుకుందాం. 

తెలుగు వచన కవితోద్యమానికి బలమైన చారిత్రక, రాజకీయ నేపథ్యముంది. 
1960 ప్రాంతంలో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని “నక్సల్బరీ” గ్రామం నుండి ఆరంభమైన 
ఉద్యమం తెలుగు విప్లవ కవిత్వానికి తొలి ప్రేరణను అందించింది. ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులపై దళారులు, వ్యాపారులు చేసిన దోపిడిని 


అమృత భారతి + ౨7 


నిర్మూలించడానికి ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం, సుబ్బారావు పాణిగ్రాహి మొ॥ 
వారు గిరిజనులలో చైతన్యం తీసుకువచ్చారు. గిరిజనులలో తిరుగుబాటు స్వభావాన్ని, 
పోరాట స్ఫూర్తిని రగిలించారు. వ్యాపారులపై దోపిడీదారులపై గిరిజనులు సాయుధపోరాటం 
ఆరంభించారు. నక్సల్చరీలోని చారుమజుందార్‌ భావాలవ్యాప్తి శ్రీకాకుళం గిరిజన ప్రాంతం 
అంతటా వ్యాపించింది. (శ్రీకాకుళ గిరిజనుల గెరిల్లా పోరాటం దేశవ్యాప్తంగా వార్తల్లోకి 
వచ్చింది. 

ఈ నేపథ్యంలో 1970 ఫిబ్రవరి 1న మహాకవి శ్రీశ్రీ షష్టిపూర్తి సభ విశాఖపట్టణంలో 
ఏర్పాటైంది. తెలుగు ప్రాంతంలోని ప్రముఖ సాహితీవేత్తలందరు ఈ సభకు హాజరయ్యారు. 
సభలు జరుగుతున్న సమయంలో కొంతమంది యువకులు, విద్యార్థులు “రచయితలకు 
సవాల్‌ అనే శీర్షికతో ఒక కరపత్రాన్ని పంచారు. ఇది నేటికీ ఒక సంచలనాత్మక కరపత్రమే. 
నక్సల్చరీ- (శ్రీకాకుళ ఉద్యమ పోరాటాలు కొనసాగుతున్న సమయంలో కవులు, రచయితలు 
ఏ పక్షంలో చేరాలో తేల్చుకోవాలని సవాల్‌ విసిరింది. ఆ కరపత్రం సాహితీవేత్తల్లో 
ఆత్మవిమర్శకు పురిగొల్పింది. అదే విప్లవ రచయితల సంఘం ఏర్పాటుకు రంగం సిద్ధం 
చేసింది. 1970 జూలై (శ్రీశ్రీ తొలి అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది 
- మార్చిజం - లెనినిజం చూపిన ఉద్యమ మార్గంలో మావో సిద్ధాంతాల స్ఫూర్తితో 
విష రచయితలు తమ సాహిత్య సృజనకు గమ్యంగా నిర్దేశించుకున్నారు. శ్రామిక, 
కార్మికవర్గ సంక్షేమానికి, బూర్జువా పాలనా విధానాలనుండి విముక్తికి సాయుధపోరాటమే 
శరణ్యమని విశ్వసించింది. 


విరసం ఆవిర్భావ సం॥లోనే విప్లవ కవుల మొదటి కవితా సంకలనం వెలువడింది. 
విప్లవోద్యమంలో ప్రాణాలు విడిచిన అమరవీరుల త్యాగాలను కీర్తించే స్మృతికవితలు 
దీనిలో ఎక్కువగా ఉన్నాయి. ఈ సంకలనం ప్రభుత్వ నిషేధానికి గురయింది. అయినా 
ఈ సంకలనంలోని కవితావాక్యాలు నినాదాలై మారుమోగాయి. “అన్నా! నీ గాయాలపై 
నుండి వీచిన గాలి ఎరుపెక్కింది, “పోరాటం మధ్యలో అంతులేని కన్నీళ్ళకు ఆస్మారం 
లేదు సుమా” పంక్తులు విప్లవకవిత వ్యాప్తికి ఉత్తేజానిచ్చాయి. విరసం రెండవ సభలనాటికి 
“ఇప్పుడు వీస్తున్న గాలి” అనే కథా సంకలనం, “లే”, విప్లవం వర్ధిల్లాలి” అనే కవితా 
సంకలనాలు వెలువడ్డాయి. ఇవికూడా ప్రభుత్వ నిషేధానికి గురికావడం గమనార్హం. 
దిగంబర కవుల ఆవేశాన్ని నింపుకుని అశ్లీలత లేకుండా “తిరగబడు” కవులు పదిమంది 
సాయుధపోరుబాటలో నడవాలనే ఆకాంక్షతో కవిత్వంలో తమ భావోద్వేగాలు ప్రకటించారు. 


58 = అమృత భారతి 
లి 


విరసం ఆవిర్భావంతో ఈ తిరగబడు కవులైన వరవరరావు, లోచన్‌, అశోక్‌, కిషన్‌, 
ఎక్స్‌-రే, సంజీవరావు, సుధాకర్‌, సుదర్శన్‌ యాదగిరిరావులు విరసంలో చేరిపోయారు. 
“మహాప్రస్థానం” కర్త శ్రీశ్రీ విరసం అధ్యక్షుడిగా 'మరోప్రస్థానం'తో తన విప్లవకవితా 

స్వరాన్ని వినిపించాడు. “తెల్లవాడు నిన్ను నాడు భగత్‌ సింగ్‌ అన్నాడు/ నల్లవాడు నువ్వు 
నేడు నక్సలైటువన్నాడు / ఎల్లవారు నిన్ను రేపు వేగుచుక్క” అంటారని నక్సల్‌బరీ 
పోరాటమార్గాన్ని ఉద్వేగంతో నినదించారు. “అహింస ఒక ఆశయమే కాని ఆయుధం 
అవసరమే మరి” అని తన కవితావాక్యాలను పదునైన ఆయుధంగా మలిచి విప్లవకవిత్వానికి 
అందించారు. విరసం ఆవిర్భావం కంటే ముందే శివసాగర్‌ తన పాటలతో ప్రజలను 
విప్లవోన్ముఖుల్ని గావించాడు. 

“అలలపై నిభూ 

అలలుకనే కలలపై నిఘా” 

అలలపై అనురాగం చూవించే 


చిరుగాలి సితారా నంగీతంపై నిఘా” 


అంటూ విప్లవ కవిత్వంలో దీర్హకవితా గీతాన్ని వినిపిస్తూ ఉద్యమకారులను కదం 
తొక్కించాడు. పెన్నుతోబాటు గన్నును సైత పట్టుకుని అజ్ఞాత విప్లవకారుడిగా కవిత్వ 
చరిత్రలో సాహసిగా పేరుగాంచిన కవి. “విత్తనం చనిపోతూ/ పంటను వాగ్గానం చేసింది” 
అంటూ విప్లవ కవితకు అనుగుణమైన కొత్త ఉద్వేగ భాషను సృష్టించాడు. 

“విప్లవాల యుగం మనది /విప్లవిస్తే జయం మనది ” అని విప్లవ కవితా జీవనంలో 
తాదాత్యం చెందిన కవి చెరబండరాజు. దిగంబర కవి నుండి విప్లవోద్యమ కవిగా కొత్త 
బాధ్యతను ఎత్తుకుని పాటను, ప్రాణంగా చేసుకున్నాడు. ఎవరికోసం తాము 
పోరాడుతున్నామో వారి గుండె గోసల్ని వినిపించడానికి పాటలోకి తన శక్తిని 
ప్రవహింపజేసాడు. చెరబండరాజు పాటల స్ఫూర్తితో విష్లవకవులు వచనకవిత్వంలో కొత్త 
పంథాలో రాయడానికి ప్రయత్నించారు. 

విప్లవోద్యమం రచయితలకు నిబద్ధత, నిమగ్నతల పై దృష్టిని కేంద్రీకరించుకునేలా 
చేసింది. అలాంటి దృక్పథ దృష్టికోణంలో నిలబడిన విప్లవకవి వరవరరావు. నిత్యనిర్భంధా 
లతో అనుక్షణం కుట్రలను ఎదుర్శొంటూ విప్లవోద్యమ బాటనుండి వెనుదిరగని కవి 
వరవరరావు. 


అమృత భారతి + 59 


“సముద్రం అలలపైన తేలిపోతూ నేను 
నా కలల్లో వెలిగిపోతూ నముద్రం 
సముద్రంలో నేనొక నీటి చుక్ళను 
నాలో సముద్రం ఒక చెమట చుక 
సముద్రం నా భావనా విద్యుత్‌ 
సముద్రం నా భవిష్యత్తు ” 


సముద్రాన్ని పీడిత ప్రజలకు ప్రతీకగా తీసుకొని రాసిన దీర్హకావ్యం “సముద్రం”. 
విప్లవోద్యమ సముద్రంలో ప్రజలకు అండగా నిలిచి అలజడిరేపే అలలాంటి కవి 
వరవరరావు. విప్లవ కవితలో వస్తుబలమేకాదు శిల్పశక్తి సంతరించుకుని వుంటుందని 
“సముద్రం” నిరూపిస్తుంది. చలినెగళ్ళు, జీవనాడి, ఊరేగింపు, స్వేచ్చ, ఖీజభూమి మొ॥న 
కవితా సంపుటాలతో విప్లవ కవిత్వానికి బలమైన భూమికను అందించారు. తన ‘భవిష్యత్‌ 
చిత్రపటం” కవితా సంపుటి ప్రభుత్వ నిషేధానికి గురయినా, తాను నిర్బంధంలో 
మగ్గిపోవలసి వచ్చినా నమ్మిన సిద్దాంతానికి కట్టుబడిన విప్లవకవి వరవరరావు. 

నగ్నముని “ఉదయించని ఉదయాలలో” ఊహకందని తిరుగుబాటు వ్యక్తపరుస్తారు. 
'తూర్పుగాలి” కవితా సంపుటిలోని కవితాభివ్యక్తులు వచన కవిత శిల్ప వైవిధ్యానికి 
నిదర్శనంగా చూపించవచ్చు. “పాలు ఎర్రబడ్డాయి” కథాత్మక కవిత మనసును 
ఎ(ర్రబారుస్తుంది. “తపస్సు చేయడానికి వెళ్ళవలసింది హిమాలయాల్లోకి కాదు జనంలోకి” 
అని కవి జనహితం కోసం తపించిపోతారు. 'కొయ్య గుర్రం” దీర్హకావ్యంలో రాజ్యవ్యవస్థలోని 
స్తబ్ధతను, అలసత్వాన్ని ఘాటుగా విమర్శించారు. విరసంతో విఖేదించి నగ్నముని బయటికి 
వచ్చినా విప్లవకవిత్వ రచనకు దిశానిర్దేశం చేసిన కవి. “రాజ్యం రెండు తలల పాము /ఏ 
వైపు నుంచైనా కాటేయ్యగలదు” అని. కె. శివారెడ్డి నిర్భయంగా విప్లవభావాలను ప్రచలితం 
చేసిన కవి. విరసం సభ్యుడు కాకపోయినా తీవ్ర విప్లవ స్వరంలో ధిక్కార కవిత్వాన్ని 
వినిపించారు. 

కె.వి. రమణారెడ్డి - జైలుకోకిల, జ్వాలాముఖి - ఓటమి తిరుగుబాటు, నిఖిలేశ్వర్‌- 
మండుతున్న తరం, ఎన్‌.కె. - లాల్‌ బనో గులామీ చోడో-బోలో వందేమాతరం), విమల 
- అడవి ఉప్పొంగిన రాత్రి, అల్లం నారాయణ - జగిత్యాలపల్లె, కౌముది - చనుబాల 
ధార, వడ్డెబోయిన శ్రీనివాస్‌ - ముఖచిత్రం, శాఖమూరి రవి - పాదముద్రలు, బాసిత్‌ - 
తెహల్మా అద్దంలో సర్మారు ప్రతిబింబం, ఉదయమిత్ర - కాలిబాట, సి- కాశీం + 


60 = అమృత భారతి 
ి 


పొలమారిన పాలమూరు, కాశీం కవిత్వం, కెనరీ - దండకారణ్యం ఒక ఆకుపచ్చని కల, 
సముద్రుడు - సముద్రుడి సమయం, ఎన్‌. వేణుగోపాల్‌ - పావురం, రెప్పవాల్బని 
కాపలా, మొ॥న. కవితా సంపుటాలు విప్లవోద్యము కవిత్వ తీవ్రతను తెలిపే కొన్ని 
నిదర్శనాలు మాత్రమే. 
విప్లవోద్యమంలో “జగిత్యాల జైత్రయాత్ర విప్లవ కవులను తరగని ఇంధనంలా 

మండించింది. ఆ మట్టిలోంచి పుట్టిన అలిశెట్టి ప్రభాకర్‌ తన పెన్నును ఎ.కె. ఫార్టీ సెవెన్‌ 
గన్‌లా మార్చుకుని గురితప్పని తూటాల్లాంటి విప్లవ భావాల్ని కురిపించారు. 

“ మరణం నా చివరి చరణం కాదు 

మౌనం నా చితాభస్థుం కాదు 

అగ్నివద్యం నేను దగ్ధగీతం నేను 

అక్షర క్షిపణి నేను 

ఆయుధాలుగా రూపాంతరం చెందే 

ఆకలి నేవథ్వం నేను- 

అదవి నేను - కదలి నేను” 


అంటూ విప్లవకవిత్వ అభివ్యక్తికి కొత్త శైలిని నేర్పించాడు. 
విరసం ప్రభుత్వ నిషేధాలకు గురయిన సందర్భంలోనూ విప్లవోద్యమం వెనుకడుగు 
వేయలేదు. ఎన్ని ఆటుపోట్లకు గురయినా అమరులైన వీరుల, కవుల త్యాగాలలోంచి 
ఉద్భవిస్తున్న విప్లవ కవితోద్వేగాలు నిరంతర అగ్నిధారగా” కురుస్తూనే వున్నాయి. సమకాలీన 
సామాజిక పరిణామాల్లోంచి వస్తున్న అనేక ఉద్యమాల్లోను, రాజకీయ విషయాల్లోను, 
సాహిత్య వాదాల్లోనూ విప్లవకవిత్వం స్వరాలు నేటికి శక్తిమంతంగా తమ దృక్పథాన్ని 
వినిపిస్తూనే ఉన్నాయి క్రాంతి, ఉదయభాను, చంద్రయ్య, కోడం కుమారస్వామి, శివరాత్రి 
సుధాకర్‌, సూర్యచంద్ర, స్వాతి, విక్రాంత్‌ మొ॥ ఈతరం విప్లవ కంఠాలు. సాహిత్యంలో 
ఈ విప్లవశంఖ ధిక్కార స్వరం మూగబోకుండా ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న 
రాజ్యంపై యుద్ధభేరి మోగిస్తూనే ఉంది. విప్లవ కవిత్వంలోని భావచిత్రాలు, ప్రతీకలు 
వచన కవిత్వ శిల్పశాస్తానికి కొత్త పాఠాలను నేర్పాయి. 
వచన కవిత్వంలో అనుభూతి కవిత్వం మీద ఆసక్తికరమైన చర్చలు, వాదనలు, 
విమర్శలు చోటు చేసుకున్నాయి. 70వ దశకం ప్రారంభంలో విప్లవ కవిత్వ గాలి 


అమృత భారతి + 01 


వీస్తున్నప్పుడు సమాంతరంగా అనుభూతి వాద కవిత్వం వెలువడింది. సామాజికాంశాల 
స్పర్శలేకుండా, రాజకీయ చర్చలు, సిద్దాంత సంఘర్షణలు, నిబద్ధ దృక్పథానికి దూరంగా 
ఆత్మానందం కోసమే కవిత్వమని నమ్మేవారు అనుభూతి కవులు. ఇంద్రగంటి (శ్రీకాంత 
శర్మ, ఇస్మాయిల్‌, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ, మాదిరాజు రంగారావు మొ॥న కవులు 
అనుభూతివాద కవులుగా గుర్తింపు పొందారు. 

“బీకటికాకి / చుక్టులగుడ్లని / రాత్రల్లా పొదుగుతుంది 

ఒకే ఒకటి / నూర్యకోకిలం అవుతుంది. 

మిగిలినవన్నీ /కాకివిల్లలై / బీకటికాకితో / ఎగిరిపోతాయి 

కాకులమంద తరిమేనినా / నూర్యకోకిలం / ఒంటరిదయినా 

సమస్త జగళ్తునీ / రంజింవచేయగలుగుతుంది” 


రోజూ చూసే సూర్యోదయ అనుభవాన్ని ఎవరూ చూడలేని కొత్త ఊహలతో 
దర్శించి దృశ్యాన్ని కళ్ళముందు ఆవిష్కరిస్తున్నాడు 'సూర్యకోకిలం” కవితలో కొత్తపల్లి 
సత్య శ్రీమన్నారాయణ. ప్రకృతి దృశ్యంలోంచి పొందిన అనుభవానికి తాత్వికతను పొదిగి 
అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తాడు కవి. అనుభూతి కవితలో ఊహలతోపాటు 
సున్నితమైన సంవేదనల వర్ణన, విస్మయాత్మక పోలికలతో పఠితను తాదాత్యతలోకి 
తీసుకెళ్ళగలిగే గుణం ఉంటుంది. ఇస్మాయిల్‌ చెట్టు నా ఆదర్శం, మృత్యువృక్షం, రాత్రి 
వచ్చిన రహస్యవాన, చిలుకలువాలిన చెట్టు మొ॥న కవితా సంపుటాలు అనుభూతివాదానికి 
కవితాత్మక చిరునామాగా భావించవచ్చు. ఏ కవిత్వంలోనైనా అనుభూతి ఉంటుంది. 
అనుభూతి కలిగించలేనిది కవిత్వమవుతుందా, కవి కలిగించే అనుభూతి స్థాయి, గమ్యాన్ని 
అనుసరించి అది అనుభూతి ప్రధానమైన కవితా ? కాదా ? అనే స్పష్టత దొరుకుతుంది. 
తెలుగు వచన కవిత్వంలో అనుభూతివాద ఛాయలున్న కవులు, అనుభూతివాద స్పర్శగల 
కవిత్వం విస్ఫృతంగానే పఠితల్ని పలుకరిస్తుంది. 
ఆధునిక తెలుగు వచన కవిత్వచరిత్రలో 1980 నుండి రెండవ దశ ప్రారంభమైంది 
ఈ ఎనభైయవ దశకాన్ని కొత్త కవిత్వానికి కొండగుర్తుగా, ఆధునికవాద కవిత్వ ధోరణులకు 
కూడలిగా విమర్శకులు ప్రస్తావిస్తారు. 80వ దశకాన్ని ఒక సందిగ్గ దశాబ్దంగా (160266 
of confusion) విమర్శకులు విశ్లేషిస్తారు. విప్లవ కవిత్వంలో చోటు చేసుకుంటున్న 
పునరుక్తమవుతున్న వస్తువు. వ్యక్తీకరణలో చోటు చేసుకుంటున్న మూస పద్ధతిపై విమర్శలు 
మొదలయ్యాయి. ఎనభైల నాటికి మారుతున్న సామాజిక, రాజకీయ పరిణామాల 


62 +- అమృత భారతి 


ప్రభావంతో, ప్రభుత్వ నిషెభ నిర్భంధాల మధ్య విప్లవోద్యమ కవితా ఉధృతి తగ్గిపోయినట్లుగా 
కనిపించింది. ప్రపంచమంతటా అనేక రంగాలలో సంభవించిన మార్పులు సమాజంలో 
కొత్త ధోరణులు మొలకెత్తడానికి కారణమయ్యాయి. 


పద్దెనిమిది నెలల ఎమర్జెన్సీ రోజులు, భారత రాజకీయ వ్యవస్థలో చోటుచేసుకున్న 
అస్తవ్యస్త పరిస్థితులు, యువతరాన్ని చుట్టుముట్టిన నిరుద్యోగం మధ్యతరగతిని అలుముకున్న 
జీవన్మరణ సమస్యలు, ఒక నిరాశామయమైన వాతావరణాన్ని సృష్టించాయి. సంక్షిష్టమై 
పోయిన జీవితంలోంచి మనిషి అస్తిత్వ సంక్షోభంలోకి గురయ్యాడు. వ్యక్తివాద స్పృహ 
పెరిగిపోయింది. అంతులేని అస్థిరతల మధ్య విలువల పతనం, మానవ సంబంధాల్లో 
నెలకొన్న అనుమానాలు, తెలియని అభద్రతాభావం, యాంత్రికమయమైన బతుకుల 
మీద అణచివేతలు, ఆధిపత్యాలు మనిషిని మరింత కుంగదీసాయి. 80వ దశకం 
పరిణామాలన్నింటిని తెలుగు వచన కవిత్వం జాగ్రత్తగా రికార్డు చేసింది. బుద్ధిజీవుల 
అంతరంగాల్లోని అలజడి అనేక రూపాలలో వ్యక్తమయింది. సంక్షిష్టమైపోయిన జీవితంలో 
మనిషి అస్తిత్వ సంక్షోభానికి గురయ్యాడు. కవులు తమ వేదనలో దాగున్న సామాజిక 
మూలాలను అవగతం చేసుకున్నారు. వ్యక్తివాద స్పృహ మరింతగా బలపడింది. మరోవైపు 
సమాజంలో అలముకున్న భిన్న పరిస్థితుల ప్రభావం కవులపై గాఢంగా ముద్రవేసింది. 
ఎవరికివారు తమ సామాజిక అస్తిత్వం కోసం ఉద్యమించారు. ఈ నేపథ్యంలోంచే తెలుగు 
వచన కవిత్వంలో అనేక ఉద్యమాలు, వాదాలు, ధోరణులు కాలానుగుణంగా వ్యక్తమవుతూ 
సమాజాన్ని దృశ్యమానం చేశాయి. వచన కవితా ప్రక్రియ ఒక చారిత్రక బాధ్యతను 
మోస్తూ కాలాన్ని వాస్తవంగా చిత్రించింది. ఈ నేపథ్యంలోంచే వచన కవితా చరిత్రనంతా 
స్థూలంగా అంచనా వేయవచ్చు. మొదటగా స్త్రీవాద కవిత్వాన్ని పరామర్శిద్దాం! 

తెలుగు సాహిత్యం ప్రీల సమస్యలను, ప్రీ పురుష సమానత్వ అంశాలను ప్రస్తావిస్తూనే 
వచ్చింది. కాని ప్రీలపై అణచివేతకు గల కారణాలను, ఆధిపత్య రూపాలను, పితృస్వామ్య 
వ్యవస్థ ప్రభావాలను గురించి లోతుగా పరిశీలించలేదు. 1975-85 మధ్యకాలం 
అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా పరిగణించడంలో ప్రీవాద సాహిత్యం పై ప్రత్యేకమైన 
చర్చలు, వాదనలు రావడం మొదలయింది. క్రమంగా రచయిత్రులు అన్ని ప్రక్రియల్లో 
తమ భావాలను వ్యక్తీకరించడం ఉద్యమ స్థాయిలో ప్రారంభించారు. (ప్రీ వాదం అంటే 
ఏమిటి? స్త్రీవాద రచయిత్రులు, సామాజిక ఉద్యమకారులు, విమర్శకులు తమ తమ 
అనుభవాల నుండి దృక్పథాల నుండి నిర్వచించే ప్రయత్నాలు చేశారు. పితృస్వామ్యం, 


అమృత భారతి + 63 


పురుష పీడన, అణచివేత, ఆధిపత్యం, ఇంటి చాకిరి, లైంగిక దోపిడి, ఆర్థిక అసహాయత, 
కుటుంబహింస వివాహ వ్యవస్థ, బానిసత్వం, స్వేచ్చారాహిత్యం మొన అంశాలు ప్రధానంగా 
చర్చకు వచ్చాయి. స్ర్తీవాద కవితోద్యమానికి బలమైన వాతావరణం నెలకొంది. ఈ 
నేపథ్యంలోనే సావిత్రి 'బందిపోట్లు' కవిత వచ్చింది. ప్రీవాద దృక్పథాన్ని అద్భుతంగా 
ఆవిష్కరించిన తొలి కవితగా, (స్తీ వాదానికి మినియేచర్‌ కవితగా విమర్శకులు 
ప్రశంసించారు. ఈ కవిత వివాహవ్యవస్థలోని అణచివేతను, అందులోని డొల్లతనాన్ని 
ఆవిష్మరించింది. 

“పాఠం ఒవ్పచెప్పకపోతే పెళ్లి చేస్తానని 

పంతులుగారన్నవ్వుడే భయం వేనింది 

ఆఫీన్‌లో నా మొగుడున్నాడు 

అవసరమొచ్చినా సెలవివ్వదని 

అన్నయ్య అన్నవ్చుడే అనుమానం వేసింది 

వాడికేం మగమహారాజుని” 

ఆడామగా వాగినప్పుదే అర్థమైపోయింది 

“పెళ్లంటే పెద్ద శిక్ష ” అని 

మొగుడంటే స్వేచ్చా భక్షకుదని 

మనం పాలిచ్చి పెంచిన జనంలో నగమే 

మమ్ముల్ని విభజించి వాలిస్తోందని” 


జీవితంలో ముఖ్యమైన దశగా భావించే “పెళ్లి” అనే ప్రక్రియ ఒక కఠిన శిక్షగా ఎలా 
పరిణమించిందో ఈ కవిత వివరిస్తుంది. ప్రీ జీవితం మీద దాడి చేసే నిజమైన 'బందిపోట్లు” 
ఎవరనే విషయాన్ని స్పష్టం చేసిన తీరుతో స్త్రీవాద కవితోద్యమానికి ఉత్తేజాన్ని అందించింది. 
1981లో వచ్చిన రేవతీదేవి శిలాలోలిత కవితా సంపుటి, 1990లో త్రిపురనేని 
శ్రీనివాస్‌ సంకలనం చేసిన 'గురి చూసి పాడే పాటికు మధ్య స్త్రీవాద కవితా వాతావరణం 
బలపడింది. ఆడపిల్లను ఎంత వివక్షతతో పెంచుతారనే అంశంపై రజియాబేగం “అలాగే 
అన్నారు” అనే కవితలో ఈ విధంగా తన బాధను వ్యక్తపరుస్తారు. 
“బాల్యంలో 
'ిన్నవిల్లవి నీకేం తెల్సు కూర్చో * అన్నారు 


64 +- అమృత భారతి 


యవ్వనంలో 

'ఉదుకురక్తం మంచి చెడూ తెలీదు కూర్చో!” అన్నారు 
వృద్ధావ్యంలో 

ముసల్లానివి ఇంకేం చేస్తావ్‌ కూర్చో” అన్నారు 

అవకాశం రానందుకు కోవంగా లేదు నాకు 

కూర్చొని, కూర్చొని బద్దకం వచ్చినందుకే బాధగా వుంది” 


ప్రీలను కుటుంబసభ్యులే ఎంత నియంత్రిస్తారనేది కాకుండా పితృస్వామిక వ్యవస్థ 
నిజమైన నిర్లక్ష్యం, అనాదరణ, అమానవీకరణ చేస్తారనే విషయాన్ని ఈ కవిత శక్తిమంతంగా 
ఆవిష్కరించింది. ఈ వాతావరణంలోంచే అస్మితసంస్థ 1993లో ప్రచురించిన 'నీలి 
మేఘాలు కవితా సంకలనం గొప్ప సంచలనాన్ని కలిగించింది. ప్రముఖ ప్రీవాద 
రచయిత్రులు, ఉద్యమకారులైన వసంత కన్నభిరాన్‌, ఓల్లాలు ఈ సంకలనానికి రాసిన 
ముందుమాటలు స్త్రీవాద కవిత్వోద్యమానికి బలమైన సిద్ధాంత భూమికను ఏర్పరిచాయి. 
ప్రీవాద కవిత్వంలో వస్తు వైవిధ్యం, భిన్న అభివ్యక్తులు, నిర్మాహమాటం లేకుండా 
వ్యక్తిగతమైన ఆంతరంగిక విషయాల ప్రస్తావనలతో స్త్రీవాదం అనేక అంశాలను చర్చకు 
పెట్టింది. కొండెపూడి నిర్మల “లేబర్‌ రూం” కవిత మాతృత్వ ప్రక్రియ వెనకున్న 
శారీరకబాధను వ్యక్తీకరిస్తుంది. 
“కాళ్ళనలా ఎడం చేసి దీనంగా హీనంగా నీచాతినీచంగా 
ఒక పొంసాతల వరాకాష్ట కోసం ఎదురుచూడ్డమంటే 
రైలు వట్టామీద నాణాం విస్తరించిన బాధ 
కలవను చెక్కుతున్న రంవం కింద 
పొట్టులా ఉండచుట్టుకున్న బాధ” 


పాటిబండ్ల రజని “అబార్షన్‌ స్టేట్‌మెంట్‌ ” కవిత ప్రీల శారీరక హింస, 
ఛిద్రమైపోతున్న మనసులోని వేదనను వర్ణిస్తుంది. కంసుడి కత్తిలాంటి ప్లాస్టిక్‌ బకెట్‌ 
మింగిన / ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ముద్దలాంటి నిన్ను చూసి / మళ్ళీ నా పొత్తిళ్ళలో 
పొదుపుకోవాలని” వాపోతూ “అయ్యో! పాలింకి పోవడానికున్నట్లు / మనసింకి పోవడానికి 
/ మాత్రలుంటే ఎంత బాగుండు” అనే అనంతమైన వైరాగ్యాన్ని కోరుకుంటుంది. (స్త్రీల 
శరీరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేస్తున్న కార్పోరేట్‌ భావజాలాల మధ్య విమల 


అమృత భారతి + 65 


“'సౌందర్యాత్మక హింస” కవితలో స్త్రీల చుట్టూ జరుగుతున్న వికృతమైన కుట్రలను 
వెల్లడిస్తుంది. “మనమంటే 34, 24, 85 కొలతలమైన చోట/ నడుం సన్నగా లేకపోవడమే 
/ మన నిరంతరాందోళనలైన చోట / అందం పోటీయైన చోట/ అందం సరుకైన చోట/ 
అందాల వ్యాపారాన్ని ద్వేషిద్దాం” అంటూ ఘాటైన ఆగ్రహాన్ని నిరసనను వ్యక్తపరుస్తుంది. 
వీరి “వంటిల్లు కవిత, స్రీ స్వేచ్చను హరిస్తూ, స్త్రీని వంటింటి బానిసగా ఎలా మార్చేస్తుందో 
వివరిస్తుంది. ఈ కవిత పాఠ్యాంశాలుగా చదువుకోబడుతూ స్త్రీవాద చైతన్యవిసృతికి 
దోహదపడింది. 
జయప్రభ “పైటని తగలెయ్యాలి” కవిత సంప్రదాయం పేరిట స్ర్తీల స్వేచ్చను 

పురుషాధిపత్య సమాజం ఎలా నియంత్రిస్తుందో తెలుపుతుంది. వీరి చూపులు కవిత 
పురుషులు ప్రీలను కాముకదృష్టితో చూసే వికృత కోణాలను నిశితంగా విమర్శిస్తుంది. 
రేవతీదేవి “అనురాగ దగ్గ సమాధి”, ఘంటసాల నిర్మల - “జుగల్‌ బందీ, “ఎ కాల్‌గళ్ళ్‌” 
మొనోలాగ్‌”, మందరపు హైమావతి - 'సర్పపరిష్వంగం), 'ద్విపాత్రాభినయంి, శిలాలోలిత 
- 'పంజరాన్ని నేనే పక్షిని నేనే, కె. వరలక్ష్మి, రావులపల్లి సునీత, వాణీ రంగారావు, 
కుప్పిలి పద్మ మొన ప్రీవాదుల కవితలు దాంపత్య జీవనంలోని సున్నిత పార్వ్వాలను 
చిత్రించాయి. కె.గీత “'ద్రవభాషులో 'నేను రుతువునైన వేళి కవిత రజస్వల అయిన 
బాలికల శారీరక బాధలను, మానసిక స్థితిగతులను ఆలోచనాత్మకంగా వేదనాపూరితంగా 
వర్ణిస్తాయి. స్త్రీవాద కవిత్వం స్రీలకు సంబంధించిన వైయక్తిక అంశాల చుట్టే కాకుండా 
సామాజిక జీవితంలో మనిషి ఎదుర్కొంటున్న సమస్యలను, రాజకీయ పరిణామాల్లోని 
అవినీతిని, అలసత్వాన్ని ఆర్థికపరమైన విధానాలు మానవ జీవనాన్ని ఎంత ప్రభావితం 
చేస్తాయో ప్రీవాదం చర్చించింది. 

ప్రీవాద కవిత్వంలో దళిత స్త్రీవాద చైతన్యం కూడా ఆవిష్కృతమైంది. 2003లో 
గోగు శ్యామల సంపాదకత్వంలో వెలువడిన 'నల్లపొద్దు'లో బహుజన దళిత స్త్రీల బాధలు, 
వేదనలు లోకానికి ప్రథమంగా వెళ్లడయినాయి. బోయి ద్రౌపది, జ్యోతిర్మయి, జెల్టి సీతమ్మ, 
దనసరి అనసూయ మొ1॥।గు కవయిత్రుల కవిత్వం మొదటిసారిగా పరిచయమవ్వడం ఈ 
సంకలన విశిష్టత. ప్రీవాద కవిత్వంలో దళిత ప్రీల బాధామయ బ్రతుకులు అగ్రవర్ణ ప్రీల 
బాధలకంటే లోతుగా ఉంటాయనే వాదనలూ వినిపిస్తాయి. చల్లపల్లి స్వరూప రాణి 
“మాయమ్మ కవిత ఇందుకు నిదర్శనం. 


66 = అమృత భారతి 
0) 


“ఇంట్లో పెళ్ళాంగా నిత్యవసర వస్తువులై 
వీధుల్లో / అవహేళన మూటలు మోసే 
కులం తక్కువ గాడిదనై / 

అటు గోడ దెబ్బ ఇటు చెంవ దెబ్బ 

వెరని గాయవడ్డది నీ బతుకే కదా ” 


అంటూ దళితులలో స్రీలు మరింతగా పురుషాధిపత్య అణిచివేతకు, హింసకు 
లోనవుతున్నారనే వాస్తవాన్ని నివ్వెరపోయేలా తెలుపుతుంది, ఒక వైపు కులం, మరోవైపు 
లింగవివక్షత దళిత ప్రీలను ఎంత తీవ్రంగా గాయపరుస్తుందో వ్యక్తపరుస్తుంది. పుట్ల 
హేమలత, జూపాక సుభద్ర, మద్దూరి విజయశ్రీ, జి. విజయలక్ష్మి, దరిశె శశినిర్మల, అనిశెట్టి 
రజిత మొ॥గు వారు ప్రీవాద కవిత్వంలో భిన్న బాధామయగాథలను పరిచయం చేశారు. 
దళిత దృక్కోణానికి తోడు గ్రీవాదంలో మైనారిటీ స్త్రీవాద ధోరణలు కనిపిస్తాయి . 


“అబ్బాజాన్‌.... అబ్బాజాన్‌...! 
అమ్మీ మొహంలో జీవం లేదేం ? 
ఎవ్బటిదో మీ ఇద్దరి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలో అమ్మీ నవ్వుతుందే 
ఎంతందంగా నవ్వుతుందో / మళ్ళీ ఒక్ళసారి అమ్మీని నవ్వమని... 
అచ్చం అలాగే నవ్వమని చెవ్పవా... ! 
అగాధం కాదు పెళ్ళంటే గ నూరేళ్ళ వంట కదూ... 
తాలు మాత్రం ఆడదే... ! 
ఆ నాలు గోడల మధ్య దుఃఖ నముద్రమై ఉక్సిరిబిక్షిరవుతుంటుంది” 


“అమ్మీ నవ్వేది అబ్బాజాన్‌!' అంటూ షాజహానా పెళ్ళి స్రీ జీవితాన్ని ఎంత 
బందీఖానాగా మార్చుతుందో ఏ మతంలోనయినా పెళ్ళయిన ప్రీ బతుకు దుఃఖంలో 
మునిగిపోతుందనే చేదు నిజాన్ని వ్యక్తీకరిస్తుంది. ఈ ధోరణిలో నూర్జహాన్‌, నస్రీన్‌ ఖాన్‌, 
సలీమా, రెహనా, జరీనా బేగం, రౌష్మి, జవేరియా మొ॥గు స్త్రీవాద కవయిత్రులు మైనార్టీ 
ప్రీల జీవనపార్వ్వాలను చిత్రించారు. 

ఈ స్త్రీవాద కవిత్వం నచ్చనివారి నుండి అనేక విధాలైన విమర్శలను ఎదుర్కొంది. 
ఇది అశ్లీల సాహిత్యంగా, నీలి కవితలుగా, రక్తస్రావ కవిత్వంగా, ఒళ్ళు బలసిన కవిత్వంగా 
కొందరు విమర్శకులు పరిధులు దాటి విమర్శించారు. వీటన్నింటికి ప్రీవాదులందరూ 


అమృత భారతి + 67 


బలమైన సిద్ధాంత వాదనలతో పురుషవాద విమర్శకుల వక్రభాష్యాలను తిప్పి కొట్టారు. 
తమ పోరాటం, ఆధిపత్యం, అణిచివేతల పైననే గాని వ్యక్తుల పైకాదని స్పష్టం చేశారు. 
స్ర్తీల చైతన్యాన్ని సాధికారికతను అంగీకరించని పురుష సమాజంపై, ప్రీ స్వేచ్చను హరించే 
సంప్రదాయ వ్యవస్థ పైనే తమ తిరుగుబాటు అని చెప్పడంతో సఫలమయ్యారు. నేటికీ 
కొత్త ప్రీవాద స్వరాలు వచన కవితను వాహికగా మార్చుకుని కాలానుగుణంగా తమ 
అస్తిత్వాన్ని బలంగా చాటుకుంటూనే ఉన్నారు. 


ప్రీవాద సాహిత్యం ఉధృతంగా వస్తున్న దశలోనే తెలుగులో దళిత కవిత్వం ఉ 
ద్యమ స్థాయిలో రావడానికి అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మహారాష్ట్రలో “దళిత 
పాంథర్స్‌ ఉద్యమం దేశవ్యాప్తంగా దళిత రచయితల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. 
దీనికి తోడు అంబేద్మర్‌ రచనలు ప్రసంగాలు తెలుగులోకి అందుబాటులోకి రావడం 
కొత్త ఆలోచనకు దారితీసింది. ఇటు తెలుగు రాష్ట్రంలో కారంచేడు, కంచికచర్ల కోటేశు 
, నీరుకొండ, చుండూరు, పదిరి కుప్పం, వేంపేట, మొదలైన ప్రాంతాలలో దళితుల 
మీద దాడులు, ఊచకోతలు, అత్యాచారాలు మొదలైన భయంకర సంఘటనలు జరిగాయి. 
దళితుల్లో అభద్రత, భయం స్థానంలో ఆత్మరక్షణతో పాటు ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలనే 
ఆశయం బలపడింది. అదే ఒక స్థిరమైన అస్తిత్వ పోరాటంగా రూపొందింది. తమ దళిత 
భావజాల విసృృతి కోసం, పౌరుడిగా రావలసిన ప్రాథమిక జీవన హక్కుల కోసం దళిత 
కవిత్వం నిర్విరామంగా ఉద్యమించింది. అంబేద్మరిజం, పూలే ఆలోచనల పునాదుల 
మీద దళితవాద తాత్విక సిద్ధాంత భూమిక రూపుదిద్దుకుంది. 


1981 లోనే సలంద్ర కవి “దళిత్‌ మేనిఫెస్టో? కవితను వెలువరించి రాబోయే 
దళితవాద కవిత్వానికి మార్గదర్శనం చేశారు. ఆ క్రమంలోనే దళితకవులు దళితజాతిపై 
జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రతిఘటనా స్వరంతో కవిత్వంలో నినదించారు. 

“నన్న నీ దేవుని గుళ్ళోకి రావద్దన్నావు 
నరే, ఎలాగయితేనేం 

నేను నాన్తికుణ్ణవటమే బాగయింది 
నన్ను చచ్చిన శవాల 

దవన నంస్మారాలే చూసుకోమన్నావు 
నరే, ఎలాగయితేనేం 

మీ ప్రాణాలని కూడా ఎలా పాతేయాలో 


68 = అమృత భారతి 
లి 


నాకు తెలవదమే బాగయింది. 

నన్ను ఎవ్హుడు ఊరి చివరనే వుందమన్నావ్‌ 
నరే, ఎలాగయితేనేం 

నేను అడవిలో వుండటమే బాగయింది” 


సమాజం తమని ఏ తీరుగా వివక్ష చూపిందో దానికి పదునైన ప్రతి స్పందనను 
తెలుపుతూ సలంద్ర దళిత కవిత్వానికి ధిక్కారపు శిక్షణను నేర్పించారు. 
“నేనింకా నిషిద్ధ మానవుణ్నే నాది బపొప్టుత శ్వాన 
నా మొలకు తాటాకు చుట్టి 
నా నోటికి ఉమ్మి ముంత కట్టి 
నన్ను నలుగురిలో 
అసపహ్వూ మానవ జంతువుని చేసిన మనువు 
నా నల్లని నుదుటి మీద బలవంతంగా 
నిషిద్ధ ముద్ర వేనినవ్లుడే 
నా జాతంతా 
(కమక్రమంగా వాత్య చేయబడింది” 


ఎండ్లూరి సుధాకర్‌ 1992లో వేసిన 'నెత్తుటి ప్రశ్న ఇంకా తడారకుండా 
సమాధానాలను వెతుక్కుంటూనే ఉంది. 
“వేన వేల వాత్వాకాండల తర్వాత కూడా 
అనంతకోటి అవమానాలు అనుమానాల అనంతరం కూడా 
ఆత్మగౌరవవు నూరీడు ఎటు తిరిగితే అటు 
నా కోటానుకోట్ల దళిత పొద్దు తిరుగుడు ముఖాలు 
శిరస్సులు ఎత్తుకొని పరిభ్రమిన్తూనే ఉన్నాయి” 
దళితుల మీద లక్ష్మింపేటలో జరిగిన మారణకాండను నిరసిస్తూ రాసిన శిఖామణి 
కవిత దళితజాతికి పోరాటపాఠాలను నూరి పోసింది. శివసాగర్‌ దళిత కవిత్వంలోను 
తన విస్లవావేశాన్ని పలికించారు, కాలం కసాయి కత్తిమీద నిలబడి గర్జిస్తున్న ఛండాలుడు/ 
శంకరునిపై నాలుగు వేటకుక్కల్ని/ ఉసిగొల్చుతున్నాడు/ ఓహో!/ ఇప్పుడు నడుస్తున్న 
చరిత్ర / పరమ ఛండాల చరిత్రగా వ్యాఖ్యానించాడు. “నేనెన్నిసార్లు లెక్కపెట్టుకున్నా / 


అమృత భారతి + 69 


చేతికి నాలుగు వేళ్ళే ఉందేవి / నిజం చెప్పండి / పంచముడంటే ఐదోవేలు లేనివాడనేనా 
అర్థం ?” అని సతీష్‌చందర్‌ వేసిన ప్రశ్న పంచమవేదంగా పేరుగాంచింది. మద్దూరి 
నగేష్‌బాబు - పంచమగీతం, శంబుక - దళిత గర్జన, జె.గౌతమ్‌ - అలలు ఆగిపోయాయి, 
కోయి కోటేశ్వరరావు - కొత్త చెప్పులు, బన్న అయిలయ్య - అమలిన చరిత్ర, అఫ్సర్‌ - 
యానాం వేమన ఏమనె, ఇక్బాల్‌చంద్‌ - ఆరోవర్ణం, ఖాజా - అవతార పురుషులు, 
మొ॥న కవితలు దళిత కవిత్వానికి కొత్త వాదనలను అందించాయి. ఈ దళిత వాదాన్ని 
బి.సి సామాజిక వర్గకవులు కూడా దళితోద్వేగ వేదనలను శక్తిమంతంగా వినిపించారు. 
పగడాల నాగేందర్‌ “వైతాళికుడవై రా ! పద్యంలోకి /వర్తమాన మనువు నోట్లో / 
ఉచ్చపోసేందుకు రా !” అంటూ నివ్వెరపోయేలా ఘాటుగా తన ఆగ్రహాన్ని ప్రకటిస్తారు. 
ప్రసేన్‌ - హరిజన్‌వాలా బాగ్‌, సీతారాం - నా ఇంటిపేరు చుండూరు, దెంచనాల 
శ్రీనివాస్‌ - స్వదేహాలు, చెరుకు సుధాకర్‌ - నెత్తుటిబొట్టు, కో. ప్ర - ఏకపక్ష సమాధానం 
మొదలైన కవితలు దళిత కవితోద్యమానికి కొత్త సంఘటిత శక్తిని అందించారు. 
దళిత కవిత్వం వచన కవిత్వభాషకు భిన్నమైన వైవిధ్యమైన పరిభాషను 
అందించింది. బ్రాహ్మణీయ భావజాలానికి, కులవివక్షతకు గురైన శంబూకుడు, ఏకలవ్యుడు 
వంటి పాత్రలను తీసుకుని దళిత వివక్ష అణచివేత అనాదికాలంనుంచే ఉన్నదనే సత్యాన్ని 
దళితకవులు వెలుగులోకి తెచ్చారు. పురాణాలను పునర్‌ వ్యాఖ్యానిస్తూ కొత్త ప్రశ్నలను, 
సందేహలను చర్చకు పెట్టారు. దళిత గీతాలు, దళిత పాటలు, చిక్కనవుతున్నపాట, 
పదునెక్కిన పాట మొ॥న అనేక కవితా సంకలనాలు, సంపుటాలు వెలువడి దళితవాద 
చైతన్యాన్ని విస్సతపరిచింది. దళితుల్లో సగభాగమయిన దళిత స్త్రీల కోణంలోంచి కూడ 
భిన్నదృక్మోణంలోంచి. దళిత ప్రీవాద కవిత్వం వెలువడింది. చల్లపల్లి స్వరూపరాణి, జూపాక 
సుభద్ర, ఎం.ఎం.వినోదిని, జి. విజయలక్ష్మి, గోగు శ్యామల, పుట్ల హేమలత, మెర్సీ 
మార్గరేట్‌, సుజాత పట్వారీ మొ॥నవారు దళిత ప్రీల సమస్యలను వారి (శ్రమ దోపిడిని, 
అవమానాలను తమ కవిత్వంలో వినిపించారు. 
దళితకవిత్వోద్యమంలో దీర్హకవితలు ఎక్కువగా వెలువడటం విశేషం. 1993లోనే 
జూలూరు గౌరీశంకర్‌ - పాదముద్ర దళితకవిత్వ తొలిదశలో బలమైన కవిత్వముద్రను 
వేసింది. బన్న అయిలయ్య - నిప్పుకణిక విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా ప్రసిద్ధిచెందింది. 
మద్దూరి నగేష్‌బాబు- రచ్చబండ, ఊరువాడా, ఎండ్లూరి సుధాకర్‌ - కొత్త గబ్బిలం, 
వర్గీకరణీయం, గోసంగి, చెరుకుసుధాకర్‌ - అనగనగా మెరిట్‌, పైడి తేరేష్‌బాబు - 


70 + అమృత భారతి 


హిందూ మహా సముద్రం, సతీష్‌చందర్‌ - నాన్న సైకిల్‌, గుడిపెల్లి నిరంజన్‌ - లందపొద్దు, 
మొదలైనవి దళిత దీర్భ కవితాచరిత్రలో కొత్త రూపురేఖలను అందించింది. 1999లో 
మద్దూరి నగేష్‌బాబు, ఖాజా సంపాదకులుగా “ కాస్త సిగ్గుపడదాంి, ఎం.వి. రాంరెడ్డి 
'ముల్లుగర్రి పేరుతో దళిత సంఘీభావ కవితా సంకలనాలను ప్రచురించారు. నాగవ్ప 
సుందర్రాజు - చండాల చాటింపు, గుండె దప్పు కనకయ్య - మాదిక్కేక, పసునూరు 
రవీందర్‌, తుల్లిమిల్లి విల్సన్‌ సుధాకర్‌, జిలకర శ్రీనివాస్‌, వేముల ఎల్లయ్యలాంటి కవులు 
దళిత కవిత్వానికి పరిపుష్టిని అందించారు. తెలుగు కవిత్వంలో దళిత కవిత్వం మీద 
అనేక చర్చలు వాదనలు జరిగాయి. పరస్పర భిన్న సిద్ధ భావజాలాల సంఘర్షణలకు 
దళితకవిత వేదికయింది. ఈ దళిత కవిత్వ ప్రకంపనలు సామాజిక, రాజకీయ వ్యవస్థల 
మీద కూడా ప్రభావాన్ని చూపింది. 
దేశంలో హిందుత్వ రాజకీయాలు, హిందూ ఛాందసవాదశక్తులు బలపడుతున్న 

సందర్భంలో తెలుగుకవిత్వంలో మైనారిటీ కవితావాదం పురుడుపోసుకుంది. దళిత కవిత్వం 
ప్రభావపూరిత వాదంగా ఎదుగుతున్న క్రమంలో ఎవరి అస్తిత్వాన్ని వారే ఎదుర్మోవాలనే 
వాదన మొదలయింది. అప్పటి వరకు తెలుగు కవిత్వోద్యమంలో వున్న మైనారిటీలు 
తమ జీవనస్థితిగతుల పై మతపరమైన అభిప్రాయాలపై ఎటువంటి ఆలోచనలను 
కవిత్వంలో ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోంచే తెలుగు కవిత్వంలో మైనారిటి భావజాల 
వ్యక్తీకరణ మొదలైంది. ఖాదర్‌ మొహియుద్దీన్‌ 1991లో “పుట్టుమచ్చ” పేరుతో దీర్హకవితను 
వెలువరించారు. తొలిసారిగా మైనారిటీ ప్రజల పక్షాన నిలబడుతూ ముస్లింల 
మనోభావాలను ఆవేదనాత్మకంగా కవిత్వీకరించారు. 

“ఒక కట్టుకథ నన్ను కాటేసింది 

ఒక వక్రీకరణ నన్ను వంచించింది. 

ఒక అవనింద నన్ను అల్లరి పాల్టేనింది. 

నేను వుట్టకముందే 

దేశదోవుల జాబితాలో 

నమోదైవుంది నా పేరు 

హిందీ పొందూ వొందూన్థాన్‌ 

ముస్లీం జావో పాకిస్థాన్‌” 

ఈ కవిత దీర పుట్టగానే పెనుసంచలనాలను కలిగించింది. ముస్లిం స్త్రీల సమాజంలో 


అమృత భారతి + 71 


నెలకొన్న అభద్రతాభావాన్ని గాయపడినవారి మనోభావాల్ని బలంగా తెలియజేసింది. 
ఈ క్రమంలో 1992 డిసెంబర్‌ 6న జరిగిన బాబ్రీమసీదు విధ్వంసం దేశంలో మైనారిటీల 
మనుగడను ప్రశ్నార్థకం చేసింది. మైనారిటీలలో మరిన్ని భయాందోళనలు పెరిగిపోయాయి. 
ఈ మైనారిటి కవుల్లో అంతర్మథనం మొదలైంది. తమ కవిత్వం ఏ దిశకు గురిపెట్టాలనే 
లక్ష్యం ఏర్పడింది. మైనారిటీ కవిత్వానికి స్పష్టమైన దృక్పథం, లక్ష్యం ఏర్పడింది. ముస్లింలలో 
నెలకొన్న పరాయీకరణ భావనలు, అస్తిత్వసంక్షోభం, సాంస్కృతిక దాడి, మతం పేరిట 
జరిగే ఉగ్రవాదచర్యలు, ఉన్మాదపూరిత మతాభిమానం, మొ॥ అంశాలు ముస్లింవాద 
కవులకు కవితా వస్తువులైనాయి. 


“నేను మానవుడి, ఇక్ళడి వాడిని, మూలవానిని. 

నేనేమిటో, నా వథమేమిటో బతుకు ఫలమేమిటో ఈ నేలకు తెలును 
(వతి త్యాగానికీ తెలును, చిందిన (ప్రతి చెమటచుక్ళకూ 

పలకరించే (వతి వలకరింతకూ, వడిలేస్తున్న ప్రతి క్షణానికి తెలును ” 


అంటూ యాకూబ్‌ 'దువ్వం కల్ళ కవితలో మనమంతా ఒకటే, మనిషి మాత్రమే 
నిజం అని మతాల అడ్దుగోడల్ని కూల్చివేస్తూ మనిషితనంకోసం దుఃఖిస్తాడు. 
'కులమతాలకలీతంగా 
ఎదుటివ్యక్తిని వరిమళంగా మార్పదంలోనే 
బీవితాన్నంతా గడి పేశాదే గాని 
తన బతుక్ళ / ఇంత అత్తరు అద్దుకున్న 


పాపాన పోయిందెవ్హుడూ లేదు” 


అంటూ ఎస్‌. షమీఉల్లా “అత్తరు సాయెబు జీవనపోరాటాన్ని వేదనీకరిస్తూ అందర్నీ 
కదిలిస్తాడు. 
“నమ్మరా నన్ను నమ్మరా 
నా పేరు చివర మవామ్మదో అవావ్మదో షేకో 
నయ్యదో ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా 
కాగితం తుపాకీని చూనినా 
మూర్చపోయే అమాయకుణ్ణిరా 
నమ్మరా నన్ను నమ్మరా” 


72 -- అమృత భారతి 
లి 


అంటూ అఫ్సర్‌ ఎయిర్‌పోర్టులలో ప్రతీ ముస్లింను అనుమానిత వ్యక్తిలా చూస్తున్నారనే 
ఆవేదనతో ప్రతిముస్లీం పాడుకోవాల్సిన “ఆత్మశోక గీతం” గా విలపిస్తాడు. 


ఈ మైనారిటీవాద కవిత్య చైతన్యంతో ముస్లిం కవి ఆత్మన్యూనతాభావం నుండి 
బయటపడ్డాడు. తన చుట్టూ జరుగుతున్న అవకాశవాద రాజకీయాల్ని అవగాహన 
చేసుకున్నాడు. ఓటుబ్యాంక్‌లుగా మాత్రమే ఉపయోగించుకుంటున్న స్వార్ధపర రాజకీయ 
నాయకత్వంపై ప్రశ్నలను సంధించాడు. అధికారం కోసం మతాన్ని ఎరగా వాడుకునే 
కుతంత్రాలను బట్టబయలు చేసే ప్రయత్నం చేశాడు. అభద్రతా జీవనంలోంచి 
ఆత్మవిశ్వాసంతో ధిక్మారస్వరాన్ని వినిపించాడు. ముస్లిం సమాజంలోనూ అన్ని కోణాల్లోనూ 
చైతన్యాన్ని పెంపొందించడానికి కృషి చెసాడు. 

ఈ దశలోనే 1998 స్మెబాబా సంపాదకత్వంలో వచ్చిన జల్‌ జలా సంకలనం ఈ 
విషయాలన్నింటిని ప్రతిబింబించింది. అంతకుముందే 1997లో ముస్తీంవాద తొలి 
సంకలనం ' జిహాద్‌ ” విరసం ప్రచురించింది. గుజరాత్‌లోని, మారణకాండను విమర్శిస్తూ 
“గుజరాత్‌ గాయం” అనే సంకలనం వచ్చింది. హనీఫ్‌ - ముఖౌటా, అలీ- జఖమ్‌, 
కరీముల్లా - థూ, ఖాజా - పత్వా, ఇక్బాల్‌ చంద్‌ - ఆరోవర్ణం, అఫ్సర్‌ - వలస, మొ॥న 
కవితా సంపుటాలు ముస్లింవాద కవిత్వానికి తాత్త్విక భూమికను స్థిరపరిచాయి. 
మైనారిటీవాద కవిత్వంలో భాగంగా ముస్లింవాద చైతన్యంతో కవిత్వం రాసిన ముస్లిం 
కవయిత్రులు తమ అస్తిత్వగొంతుకను మోగించారు. మహెజవీన్‌ - ఆకురాలుకాలం, 
షాజహానా, షెహనాజ్‌, సలీమా, రెహనా మొ॥ నవారు నిర్భయంగా తమ మనోభిప్రాయాలను 
నిర్వ్వంద్వంగా కవిత్వీకరించారు. ఈ మైనారిటీ కవిత్వం ప్రజలమధ్య విభేదాలకు, 
మతాలమధ్య ఆధిపత్య పోరాటానికి తావివ్వలేదు. దేశంలో తాము బాధ్యతగల పౌరులుగా 
ఉన్నామనే యథార్థాన్ని తెలపడమేకాకుండా, మానవ సంవేదనలన్నీ ఒకటే అనే విషయాన్ని 
సమాజం గుర్తించేలా మరోసారి నిరూపితం చేసింది. 


'చిక్కనవుతున్న పాటి ముందుమాటలో సంపాదకులు జి.లక్ష్మీనర్సయ్య దళిత 
కవితత్వాన్ని విశ్లేషిస్తూ ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి, మైనారిటీలందరూ కలిసి గొంతెత్తి పాడినపాటే 
ఈ దళిత కవిత్వ చిక్కదనానికి కారణముంటూ ఒక విశాలార్థంలో, సంఘటిత చైతన్యంలో 
(గ్రంథ అంతస్సారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగానే సాహితీకారుల మధ్య విసృతమైన 
వాదనలు మొదలయ్యాయి. ఏది దళిత కవిత్వం? ఎవరు బహుజనులు?” అంటే దళితులు, 
వి.పీలు అని సమ్మిలిత అర్థంలో వ్యవహరించేవారు. “చిక్కనవుతున్న పాటి తదనంతరం 


అమృత భారతి + 73 


ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది. సతీష్‌చందర్‌, కొలకలూరి ఇనాక్‌ల అభ్యంతరాలు, 
ఆక్షేపణలు, అనుమానాలతో బి.సి. సాహిత్యకారుల్లోనూ సామాజిక తాత్విక స్పష్టతకు 
దారితీసింది. దళితుల స్వీయానుభవం, బీసీల సహానుభూతుల మధ్యవున్న వ్యత్యాసాలపై 
జరిగిన చర్చలు, వాదనలు అస్తిత్వవాద కవిత్వంలో కొత్తదారులకు బాటలు వేశాయి. 
“ఎవరి బాధలు వాళ్ళే చెప్పుకోవాలి, ఎవరి చెప్పులు వాళ్ళే విప్పుకోవాలనే ” స్పష్టతతో 
నిచ్చెనమెట్ల కులవ్యవస్థను కూల్చివేసే పోరాటం ఉధృతమైంది. 'దళిత బహుజనవాదం” 
పేరుతో తమ అస్తిత్వాన్ని కోల్పోయిన బి.సి కవులు 'వెంటాడే కలాలు కవితా సంకలనంలో 
భీసీవాద ఉద్యమ కవిత్వభేరీని మోగించారు. 2001లో జూలూరు గౌరీశంకర్‌ 
సంపాదకత్వంలో వెలువడిన వెంటాడే కలాలు” ( వెనుకబడిన కులాలు) కవితా సంకలనం 
బి.సి.వాద కవిత్వానికి తాత్విక దిశా నిర్దేశాన్ని చూపింది. సహానుభూతికి, స్వీయానుభూతికి 
తేడా ఉండదని నిరసిస్తూ వెంటాడే కలాలు ముందుమాటకారులు 'దళితాత్మక కవిత" 
శీర్షికతో వచ్చిన ముందుమాట సంచలనాత్మకమై అనేక కొత్తచర్చలకు, సమీకరణాలకు 


దారులు వేసింది. 


“వెంటాడే కలాలు సంకలనంలో ఇరవైముగ్గురు బిసి కవులు రాసిన డెబ్బెఎనిమిది 
కవితలున్నాయి. పదిహేడు వృత్తికులాల గొప్పదనం, వర్తమాన పరిస్థితులను ఆర్టంగా 
కవిత్వీకరించారు. ప్రపంచీకరణ ప్రభావంతో కులవృత్తులు 'ఏ విధంగా విధ్యంసమయ్యాయో 
గాఢంగా వర్ణించారు. 'వెంటాడే కలాలు కవులు- వృత్తికారుల వాస్తవ దుస్థితితోపాటు 
కొన్ని ఖీసీకులాలు అనుభవిస్తున్న వివక్షత, అవమానాలు, జీవన సంక్షోభాలు, కడుపు 
నింపుకోవడానికి పని దొరకని దుస్థితి, అడుక్కుందామనుకున్నా అడ్లొచ్చే ఆత్మాభిమానం 
“వెంటాడే కలాలు'లో వ్యక్తమైంది. ఈ సంపుటిలోని కవులందరూ తమ కులవృత్తుల 
చైతన్య చట్రంలోంచి అస్తిత్వ ప్రకటనలు చేశారు. గత కవిత్వంలో వృత్తుల ప్రస్తావన 
వున్నా అందులో తమవృత్తుల నైపుణ్య వైభవ వర్ణనలకే అధిక ప్రాధాన్యం ఉండేది. వృత్తి 
కులంగా పరిణామం చెంది, వృత్తి ద్వారా వచ్చే ఆదాయం, వనరులు, ఆర్థికస్థాయిని 
అనుసరించి సమాజంలో విలువలు నిర్ధారించే పరిస్థితి ఏర్పడింది. 

వృత్తి కులాల చుట్టూ ఏర్పడిన సంప్రదాయాలు, సాంస్కృతిక విశేషాలు, వృత్తి కళా 
రహస్యాలు, ప్రత్యేకమైన భాషాజాలం వృత్తికులాల జీవనచిత్రణ కవిత్వ అభివ్యక్తిలో వైవిధ్య 
అంశంగానే పరిగణించబడుతుంది. “వెంటాడే కలాలు” లోని వెనుకబడిన కులాల కవితలు 
ఈ మూసధోరణులను బద్దలు కొట్టింది. 


74 -- అమృత భారతి 
లి 


“నా కొడుకు వల ఇనిరి / గడ్డ మీదికి చాపలు తెస్తుంటే 
కండ్లళ్ల బెట్టి / మాయమాయగా జూ సెటోళ్ళు 

గా దొర //మీ వోడు భలే షికారిగాడురా 

అన్నప్పుడు / అగాడి గొవ్పతనమన్నవ్ముదు 

ఆ మాయమాటలకు / ఉజ్బిపోయానేగాని 

అదే ఆడి సదువుకు / ఉచ్చు బిగువవుతుందనుకోలేడు” 


అని అంబటి వెంకన్న “వల ఏరయ్యకముందే” కవితలో ప్రాణాలకు తెగించి వలలు 

వేసి చేపలు పట్టే బెస్త, ముత్రాసి కులాలను గట్టు మీదున్న దళారులు ఘోరంగా వారి 
(శ్రమను దోచుకుంటున్నారని, అంతటితో ఆగకుండా వారు అదే వృత్తిలో మగ్గిపోయేటట్లుగా, 
చదువుకునే ఆలోచనలు కలగకుండా ఎట్లా ఏమార్చుతున్నారనే విషయాన్ని వెళ్లడిస్తున్నాడు 
కవి. బెల్లి యాదయ్య ' నేను గొర్రెల్ని కాస్తుంటాను ” కవిత ఒక కుల జీవన సాంస్కృతిక 
చిత్రపటం. 

“నేను గొర్రల్లి కాస్తుంటాను 

మంద నా గురుకులం 

తాత తండ్రులు నా ఉపాధ్యాయులు 

కొండ కోన నా తరగతి గది 

తడి దుకు నా ముద్దు వలక 

దుడ్డు కొన నా సుద్దముక్ళు 

తీరు తీరు గొరైల పేర్లు వినడమే 

నేను నేర్చిన ఓనమాలు 

బుజ్జి బుజ్జి వీల్లల్ని తల్లులకు 

కుడివి పొదిలోకి చేర్చడమే నా బాలశిక్ష” 


ఈ కవిత చదివిన పఠిత కవివెంట సహ గొగ్రెలకాపరిగా, మందలో ఒక గొగర్రెగా 
మారి ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. యాదవవృత్తిలోని జీవన సంచారాన్ని 
సమస్తం తనలో లీనం చేసుకొని తాదాత్యతతో బాటసారి పాడుకున్న ఆత్మగానం ఈ 
కవిత. 


బి.సీ. వాద కవిత్వంలో బాణాల శ్రీనివాసరావు “కుంపటి” దీర్హకవిత ప్రత్యేకమైంది. 
తమ కంసాలి వృత్తిలో జీవితాన్ని వెలిగించే కుంపటి కేంద్రంగా తన తండ్రి కళాత్మక 


అమృత భారతి + 75 


నైపుణ్యాన్ని బాల్య జ్ఞాపకాల్ని కథాకావ్యంగా మలచి వెంటాడే అనుభూతిని అందిస్తాడు 
కవి. దెంచనాల శ్రీనివాస్‌ తన “గురితప్పిన పద్యం” కవితా సంపుటిలో ఆధిపత్య అగ్రవర్ణాల 
దురహంకారాన్ని ఘాటుగా వ్యాఖ్యానించాడు. మనుషుల బానిస మనస్తత్వాన్ని 
అసహ్యించుకుంటాడు. తన కులాల వారు ఇతర బిసి కులాలవారితో కలిసిపోయి బతుకును 
ఎలా వెళ్ళదీస్తారో 'యాడీ మనేమర్నాక్‌' కవితలో ఉద్వేగభరితంగా వ్యక్తపరుస్తాడు. 
ప్రసాదమూర్తి -' తాతకో నూలు పోగు, జుగాష్‌విలీ- మరికొన్ని వాక్యాలు, ఎస్వీ - 
మొద్దుమీద కత్తి, ననుమాసస్వామి - నీలిబాల్యం, మందరపు హైమావతి - 
జ్యూయలరీషాపు, జూపల్లి ప్రేమ్‌చంద్‌ - ఇవాళ నా పుట్టిన రోజు, అనిశెట్టి రజిత - 
దొర్సానీ దొర్సానీ, మూడతుకల చీర, నాళేశ్వరం శంకరం - శవం ముందు శంఖం, 
సీతారాం- రెజ్యూమ్‌, వరదయ్య- కలను సానబెట్టుకుంటూ, ప్రసేన్‌ - కన్నీటి నది 
దోచుకెళ్ళిన నావ నా పద్యం, మొదలైన కవితలు వెంటాడే కలాలు సంకలనాన్ని బి.సి 
కవిత్వ చరిత్రలో ప్రామాణిక ప్రారంభ అధ్యాయంగా పేర్కొనవచ్చు. 

ఈ నేపథ్యంలోంచే నిశ్శబ్దంగా వెలువడి మలి సంచలనాన్ని అందించిన సంకలనం 
బిసి అస్తిత్వవాద యువ కవిత్వం ' సమూహం”. సంపాదకుడు డా. చింతం ప్రవీణ్‌ 
కుమార్‌. వెంటాడే కలాలు ఇచ్చిన చారిత్రక స్ఫూర్తితో తెలుగు కవిత్వ రంగంలోకి కొత్తతరం 
బి.సి తాత్విక వాదనా స్వరాల్ని ప్రవహింపజేశారు. ఈ సంకలనంలో ముప్పై ఎనిమిది 
మంది కవుల నలభైఒక్క వి.సి. కవితలతో వెనుకబడిన కులాలవారి ధిక్కార ఖేరీని 
మోగించాడు. “సమూహం” లోని బిసి కవులలో ఈనాటి రాజకీయ సమీకరణాలకు 
అనుగుణమైన చైతన్యం కనిపిస్తుంది. తమ కుల సామాజిక స్థితిగతులను మరింత లోతుగా, 
పదునుగా వ్యక్తీకరించారు. వస్తు విస్ఫృతితోపాటు కటువైన ధిక్కారాన్ని వినిపించారు. - 
అంబేద్మర్‌, ఫూలే తాత్విక ఆలోచనల్లోంచి కొత్తశక్తి ఈ కవిత్వంలో ఆవిష్కృతమైంది. 
భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలు, వాదనలు, వ్యూహాలు కవిత్వంలో ప్రతిబింబించాయి. 
బి.సి కవిత్వం తక్షణం చేరుకోవాల్సిన లక్ష్యం నిర్దశింపబడింది. 

'“సమూహంిలో ఏడుగురు కవయిత్రులు రాసిన కవిత్వం చదివితే బి.సి మహిళల్లో 
వచ్చిన రాజకీయ చైతన్యం, వ్యక్తిత్వ పరిణతి అర్ధమవుతుంది. సొన్నాయిల కృష్ణవేణి, 
కందాళ శోభారాణి, రమా రత్నమాల, అంబడి భాగ్య, యశోద, గూడూరు ఉమ, జంగం 
హైమావతిల కవిత్వంలో అర్థవంతమైన వాదన, ఉద్యమ స్ఫూర్తి గల ధిక్మారధోరణి, 
పోరాటపటిమ బహుజన కవితోద్యమానికి జీవశక్తిని అందించింది. వనపట్ల సుబ్బయ్య ' 


76 +- అమృత భారతి 


అసిపె ” దీర్హక్రావ్యంలో మంగలుల సమస్త జీవన వైవిధ్యాన్ని వర్ణిస్తారు. “ మా ఊరిల 
కోడికూత / మా నాయన కత్తి నూట / రెండోకటే సారి ? అంటూ నూరురాయి మీద 
కాలాన్ని నూరి మంగలి వృత్తికారుల వేదనను ఆవిష్కరిస్తారు. ఎం. వెంకట్‌ - జెన, అన్నవరం 
దేవేందర్‌ - బువ్వకుండ, జూలూరు - నాలుగోకన్ను, దాసోజు కృష్ణమాచారి, ఢాకలి, 
మెట్టా నాగేశ్వరరావు - చాకలవ్వ, అవనిక్రీ - ఆపతి, సుంకర గోపాలయ్య- మా 
నాయినపాట-బహుజన జీవితాల్లోని వైవిధ్యాన్ని సాధారణీకరించి చూపుతారు. తెలుగు 
వచన కవిత్వంలో బహుజనవాదకవిత్వం నిరంతర ధారలా ప్రవహిస్తూనే ఉంది. ఇతర 
సామాజిక వర్గాలకంటే భిన్నమైన విసతానుభవాలు బిసిల కవిత్వంలో ఎన్నో పార్వ్వాలుగా 
ప్రకటితమైంది. ఆయా కులవృత్తులలోని విసతమైన విశేషాలు చారిత్రక స్ఫూర్తిని 
చాటుతున్నాయి. తెలుగు కవిత్వంలో బహుజనవాద కవిత్వాన్ని పరిచయం చెయ్యడమంటే 
భారతావనిని సమీక్షించడమే. ఇదొక బహుజన ఇతిహాసం. బి.సీ వచన కవిత వృత్తి కళా 
సౌందర్యాత్మక కళాభివ్యక్తిని ఆవిష్కరించింది. 


తెలుగు వచన కవిత్వంలో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన ప్రాంతీయ 
ఉద్యమాలలో తెలంగాణ ప్రాంత అస్తిత్వ ఉద్యమం ప్రధానమైంది. ఒక ప్రాంతానికి 
సంబంధించి ఉద్యమ స్థాయిలో చైతన్యం రావడం వెనుక అనేకమైన సామాజిక, 
సాంస్కృతిక, రాజకీయ ప్రత్యేక సిద్దాంత కారణాలు ఉంటాయి. 1969లో జరిగిన తొలిదశ 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర విశేషాలు అందరికీ తెలిసినవే. మలిదశ తెలంగాణ ఉ 
ద్యమంలో సాహితీవేత్తలు కీలమైన పాత్రను నిర్వహించారు. ముఖ్యంగా కవులు తమ 
కవిత్వం ద్వారా ప్రత్యేక రాష్ట్ర అనివార్యతను, భావజాల విసృృతిని జీవన్మరణ సమస్య 
స్థాయిలో వ్యక్తీకరించారు. 

1999లో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, గుడిహాళం రఘునాథం, శివకుమార్‌లు 
కలిసి సంయుక్తంగా రాసిన 'నల్లవలసి దీర్ణకవిత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను 
తీవ్రతను ప్రకటించింది. “ట్యాంక్‌ బండ్‌ పై విగ్రహలు మీవి/ హుసేన్‌ సాగర్‌లో తేలే 
శవాలు మావా?” అనే నినాదాత్మక కవిత్వ ప్రశ్నలతో తెలంగాణ సభల్లో ప్రజలను ఉ 
ద్యమోన్ముఖుల్ని చేసింది. 2002లో జూలూరు గౌరీశంకర్‌ సంపాదకత్వంలో వచ్చిన 
“పొక్కిలి” కవితా సంకలనం తెలంగాణ ఉద్యమ సాహిత్య స్ఫూర్తికి ప్రధాన చోదకశక్తిగా 
నిలబడింది. 129మంది తెలంగాణ కవులు తమ కవిత్వంలో భిన్నమైన వాదనలతో 
తెలంగాణ ఆకాంక్షలను ఉద్యమావేశంతో వ్యక్తీకరించారు. 


అమృత భారతి + 77 


“యేండ్ల నుంచి యెంత మొత్తుకుంటే ఏం ఫొయిదా 
యెల్లన్న గొంగడి యేనిన జాగలనే వున్నట్టు 

మన బాధలు యెక్ళుడి యక్ళడనే 

యాడుండాల్నో గాన్నే వుండవట్ట 

మాదిమాకు గావాలని యెవ్పటి నందో 

ఎగిళ్ళు వారంగ మర్రిబెట్టు మీద గుంగకాకులు 
వొర్రినట్టు వొక్ళ లీర్గ రికాంలేకుంట వొర్ర నేర్వ బడ్తిమి” 


పప్పుల రాజిరెడ్డి ' అవ్‌, మాది మాగ్గావాలె” అనే కవితలో తెలంగాణ ఘోషను, 
ఆశను, ఆవేదనతో వెళ్ళబోసుకున్నారు. తెలంగాణ వ్యావహారిక భాషా సౌందర్యాన్ని మిళీతం 
చేసుకుని చెప్పడం ఈ కవితలోని విశేషం. ఉద్యమంలో భాషకూడా ప్రధాన సాధనంగా 
ఉపయోగపడింది. 


తెలంగాణలో కవిత్వం రాస్తున్న కవులందరు దాదాపుగా ఏదో ఒక సందర్భంలో 
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సమర్థిస్తూ కవిత్వం రాసినవారే. తెలంగాణ రచయితల 
వేదిక తెలంగాణ రాష్ట్ర నాయకులైన నందిని సిధారెడ్డి, వేణు సంకోజు, జూలూరు 
గౌరీశంకర్‌, జూకంటి జగన్నాథంల నాయకత్వంలో తెలంగాణ ప్రాంతమంతటా అనేక 
సాహిత్య సభలు, కవి సమ్మేళనాల ద్వారా కవులందరు తెలంగాణవాద కవిత్వాన్ని 
రచించారు. ప్రతిజిల్లాలోని తెరవే బాధ్యులైన కవులు ఈ కవితోద్యమాన్ని క్షేత్ర స్థాయిలోకి 
తీసుకెళ్ళారు. ఈ సమావేశాల ప్రభావంతోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు 
తమకవిత్వంలో విభిన్న అంశాలలో తెలంగాణ విశేషాలకు ప్రాధాన్యమిచ్చారు. తెలంగాణ 
ప్రాంత సాంస్కృతిక వైభవం, తెలంగాణ ఉద్యమ జీవితం, తెలంగాణ భాషయాసల 
సౌందర్యం, ఆధిపత్యవర్గాలపై నిరసన, వలస పాలకుల వివక్షతలు, వనరుల దోపిడి, 
అణచివేత, నిరుద్యోగం, గామీణప్రాంతాల దుస్థితి, కులవృత్తుల వేదన, రాష్టసాధన 
కోసం తపనతో ఒక నినాదంగా, ఆగ్రహ ప్రకటనగా, తాత్వికవాదనగా, సిద్ధాంత చర్చగా, 
పరుషపూరిత దూషణలుగా, సమన్వయవాదంగా, సాయుధుడి అంతిమ చర్యగా ఇలా 
విభిన్న దృక్కోణాలలోంచి తెలంగాణ ఉద్యమ కవిత్వం అభివ్యక్తమైంది. 

తెలంగాణ ఉద్యమకాలంలో అనేక ప్రత్యేక సంకలనాలు, దీర్హకవితలు, వార్చిక 
సంకలనాలు వెలువడినాయి. 2001 లోనే సుంకిరెడ్డి నారాయణరెడ్డి 'దాలి ” దీర్గకవిత 
వచ్చింది. ఆరిపోకుండా రగులుతూ ఉండే పిడకలపొయ్యిని 'దాలి అంటారు. తెలంగాణ 


78 + అమృత భారతి 


ఉద్యమం కూడా ఆరిపోకుండా నిరంతరం రగులుతూ ఉద్యమసెగలను వెదజల్లుతూనే 
వుందనే ప్రతీకాత్మకంగా దాలి దీర్హకవిత ఉద్యమావేశంతో ప్రకటిస్తుంది. వనపట్ల సుబ్బయ్య 
- జల్లెడ, కాంచనపల్లి - తండ్లాట, పసునూరు రవీందర్‌ - లడాయి, బెల్లియాదయ్య - 
విభాజకం, హిమజ్వాల - తెలంగాణ పల్లె, వి. ఆర్‌. శర్మ - తెలంగాణ, పరమాత్మ - 
డిసంబర్‌ 9, వెంకట్‌ - వర్డి, గ్యార యాదయ్య - ఎర్మోషి, కాసుల ప్రతాపరెడ్డి - గుక్క 
మొ॥న అనేక దీర్గకవితలు తెలంగాణ ఉద్యమ ప్రవాహగతికి కవితా సాక్ష్యాలు. సుంకిరెడ్డి, 
అసురల సంపాదకత్వంలో వచ్చిన 'మత్తడి, కాంచనపల్లి, వేముగంటి మురళీకృష్ణ, వరుల 
శివకుమార్‌ తీసుకొచ్చిన - 'మునుం, ఎస్‌. జగన్‌ రెడ్డి - 'జులూస్‌, అనిశెట్టి రజిత, 
భండారు విజయ, కరిమిళ్ళ లావణ్య, గడ్డం పద్మాగౌడ్‌ల సంపాదకత్వంలో “జిగర్‌, 
అమృతలత - గాయాలే గేయాలై, వరంగల్‌ ఐక్యవేదిక - తెలంగాణ ఉరుములు - 
మెరుపులు, ఆయా జిల్లాల తెలంగాణ ప్రత్యేక సంకలనాలు, సుంకర రమేష్‌ 
సంపాదకత్వంలో వచ్చిన తెలంగాణ వార్షిక సంకలనాలు తెలంగాణ కవిత్వ 
వస్తువైవిధ్యానికి, అభివ్యక్తి సాంద్రతకు నిదర్శనాలు. 

“ఇది తెగతెంపుల సంగ్రామం - తెగిస్తేనే తెలంగాణ సాధ్యం” అని తెలంగాణ 
దీర్హకవిత ద్వారా జూలూరు గౌరీశంకర్‌ ఇచ్చిన పిలువు తెలంగాణ రాష్ట్ర స్వప్నం 
సాకారమయ్యేదాకా కవులు తమదైన శైలిలో కవిత్వం ద్వారా వ్యక్తీకరించారు. 2014 
ఆయా కవుల వ్యక్తిగత సంపుటాల్లో ప్రత్యేక తెలంగాణవాద కవిత్వం ఉత్తేజితంగా 
ప్రకటితమైంది. ఈ వరుసలో ఆంధ్రప్రాంతంనుండి కోయి కోటేశ్వరరావు సంపాదకత్వంలో 
2010లో వెలువడిన * కావడికుండలు'లో సీమాంధ్ర కవులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి 
సంఘీభావం తెలిపిన కవిత్వం చాలా ప్రత్యేకమైందిగా భావించవచ్చు. సతీష్‌చందర్‌, 
కలేకూరి (ప్రసాద్‌, కృపాకర్‌ మాదిగ, దార్ల వెంకటేశ్వరరావు, రాచపాళెం, జుగాష్‌విలీ, 
ఎం.ఎం.వినోదిని, చల్లపల్లి స్వరూపరాణి, పసుపులేటి గీత, జి.వి. రత్నాకర్‌ మొ॥న కవులు 
“కుండల్లా విడిపోదాం ! కావడిలా కలిసుందాం!!” అనే విశాల దృక్పథంతో తెలంగాణ 
ఉద్యమానికి మద్దతు పలికారు. తెలుగు వచన కవితా పరిణామంలో 20వ దశకంలో 
తెలంగాణ ఉద్యమ కవిత్వానిదే ప్రధాన స్థానమని విమర్శకుల అభిప్రాయం. 


వచన కవిత్వ పరిణామ వికాసంలో భాగంగా వైవిధ్య ప్రయోగరూపంగా అనేక 
లఘు కవితా ప్రక్రియలు ఆవిర్భవించాయి. వీటిలో మినీ కవితా ప్రక్రియ ప్రధానమైంది. 
వచన కవితలు అస్పష్టత, అనవసర పొడిగింపులతో పాఠకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయనే 


అమృత భారతి + 79 


విమర్శల్లోంచి “మినీ కవిత ఉద్భవించిందనేది కొందరి విమర్శకుల అభిప్రాయం. ఈ 
క్రమంలో 1970వ దశకం మినీ కవిత్వ ఆవిర్భావానికి అనుకూలమైన వాతావరణం 
ఏర్పరిచింది. పాఠకులను సత్వరంగా ఆకట్టుకునేటట్లుగా కార్టూన్లలాగా మినీకవితలకు 
ఆ ప్రభావం ఉందని ఆనాటి దినపత్రిక సంపాదకులు భావించారు. 1975లో ఆంధ్రజ్యోతి 
వారపత్రిక సంపాదకులు మినీ కవితలకు ప్రోత్సాహమిస్తూ వాటిని ప్రచురించారు. మినీ 
కవితలోని వ్యంగ్యస్పూర్తి భావగాఢత పఠితలను సత్వరంగా ఆకర్షించింది. చింతనాశీలతను 
పెంచింది. ఈ క్రమంలో మినీ కవిత్వం ఒక ఉద్యమస్థాయిలో ప్రచారాన్ని పొందింది. 
వచన కవితాభిమానులు మినీ కవితలను “స్పేస్‌ ఫిల్లర్స్‌”గా వాడుకుంటున్నారని 
ఆక్షేపించారు. రాష్ట్రవ్యాప్తంగా మినీ కవిత్వంపై వాదోపవాదనలు, చర్చలు జరిగాయి. 
మినీ కవితలోని సామాజిక చైతన్యాన్ని సత్వర ప్రయోజనాన్ని అందరూ అంగీకరించారు. 
1980ల తర్వాత మినీ కవితల ప్రచురణ విస్తతమయింది. 


70వ దశకానికి ముందు కూడా మినీ కవితారూపాలు కనిపిస్తాయి. గురజాడ- 
మనిషి, శ్రీశీ - ఆ:, శిష్టా - బీదమందు కవితలు మినీ కవితా లక్షణాలకు ఒదుగుతాయి. 
శ్రీశ్రీ లిమరిక్కులు, ప్రాస క్రీడలు కూడా మినీ కవిత్వ ప్రయోగాల్లాంటివే. 1969 లో 
టంకశాల అశోక్‌, లోచన్‌ మొదలైన తిరగబడు కవులు ఈ “మినీ కవిత ధోరణిలో తమ 
భావాలను వ్యక్తపరిచారు. ముఖ్యంగా విప్లవ భావజాలంతో ఉద్యమ చైతన్యంతో 
విప్లవావేశాన్ని ప్రకటించారు. ఈ దశలోంచే మినీ కవిత కవులకు అనివార్య సాధనంగా 
మారింది. ప్రజాదరణను సైతం పొందింది. 


వీలైనంత తక్కువ పదాలు, పాదాల్లో రాయడం మినీ కవిత జీవ లక్షణం. క్లుప్తత, 
సంక్షిప్తతా గుణం మినీ కవితకు ఆయువు. ' వాక్యం రసాత్మకం కావ్యం” అనే అలంకారికుల 
వ్యాఖ్య మినీ కవిత ద్వారా అనుభవమవుతుంది. అమిత ప్రజాదరణ పొందిన ఆదర్శ 
జాతీయ నాయకుడు జయప్రకాష్‌ నారాయణ మరణించినప్పుడు, 'జే.పి” అనే శీర్షికతో 
“పుటుక నీది /చావు నీది / బతుకంతా దేశానిది” అని కాళోజి రాసిన మినీ కవిత 
మూడు పాదాలలోనే లోక్‌నాయక్‌ ఆదర్శ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించింది. నవ్య 
శైలి, భావనవ్యత, భావగాంభీర్యం, చమత్కారం, ధ్వని, శీర్షిక, కొసమెరుపు మినీ కవితలోని 
ప్రధాన లక్షణాలు. 

తెలుగు వచన కవిత్వ చరిత్రలో మినీ కవిత్వానికి ఒక అధ్యాయాన్ని 
కేటాయించవచ్చు. వేలాదిగా వచ్చిన మినీ కవితలను పరిశీలిస్తే వైవిధ్యమైన నిర్మాణాంశాలు 


80 + అమృత భారతి 


కనిపిస్తాయి. మినీ కవితలోని వస్తు విస్ఫతిని అంచనా వేయలేం. ఈ ప్రపంచంలో జరిగే 
పరిణామాలన్నింటిని మినీ కవిత రికార్డ్‌ చేస్తుంది. ఎందరో కొత్త కవులు మినీ కవితల 
ద్వారానే. సాహిత్య చరిత్రలోకి అడుగులు వేశారు. వచన కవితా ప్రక్రియలోకి రావడానికి 
ప్రవేశ పరీక్షలాగా మినీ కవిత్వ రచనను భావించారు. తెలుగు కవిత్వంలో నేడు ప్రముఖులైన 
కవులందరూ ఏదో ఒక సందర్భంలో మినీ కవితల్ని రాసిన వారే కావడం గమనార్హం. 
నేటికీ మినీ కవిత కొత్త కవులకు తొలి సృజన వేదికగా నిలబడింది. 


తెలుగు కవిత్వంలోకి ప్రవేశించిన విదేశీ లఘు కవితా ప్రక్రియ హైకూ. 
బౌద్ధతాత్వికతా భావగాఢతతో ప్రపంచ సాహిత్యాన్ని ఆకర్షించిన ప్రక్రియ హైకూ. తెలుగు 
కవిత్వంలో హైకూ కవితా సృజన జరగకముందే దువ్వూరి రామిరెడ్డి, రాళ్లపల్లి 
అనంతకృష్ణశర్మ, కట్టమంచి రామలింగారెడ్డి, సంజీవదేవ్‌, ఇస్మాయిల్‌, వాడ్రేవు 
చినవీరభద్రుడు మొ॥వారు హైకూ ప్రక్రియ ప్రస్తావనలు చేశారు. తెలుగులో మొదటగా 
జపనీస్‌ లక్షణాలకు అనుగుణంగా 1990లో హైకూలు గాలి నాసరరెడ్డి రచించారు. 
1991లో ఇస్మాయిల్‌ ప్రత్యేకంగా కొన్ని హైకూలు రాశారు. 1994లో పోయెట్రీ బులిటెన్‌ 
కంజీర (7) సంచికలో గాలి నాసరరెడ్డి అనువదించిన నూరు జపానీస్‌ హైకూలతో 
ప్రత్యేక సంచికను ప్రచురించింది. 1991లో పెన్నా శివరామకృష్ణ “రహస్య ద్వారం” 
పేరుతో హైకూ సంపుటిని వెలువరించారు. క్రమంగా తెలుగులో హైకూ ప్రక్రియపై 
విసృతంగా వ్యాసాలు రావడం, హైకూ కవితల సృజనతో తెలుగు వచన కవిత్వంలో 
హైకూల అలజడి మొదలైంది. 
హైకు మూడు పాదాలు పదిహేడు అక్షరాల్లో ఉండాలి. జపాన్‌ భాషలో ఒక 
వర్ణమే ఒక పదమంత అర్థాన్ని బోధిస్తుంది. అందువల్ల జపానీ హైకూ వ్యక్తీకరణలో 17 
అక్షరాలు అర్థ విస్ఫతికి అనుకూలంగా అమరాయి. తెలుగులో అక్షర నియమం సాధ్యం 
కాదు. తెలుగు కవులు మూడు పాదాల నియమంలో అక్షరాల సడలింపును చేసుకున్నారు. 
నదిలో ఈత 
చంద్రుని శకలాలు 
గుచ్చుకుంటాయి. * (గాలి నానర రెడ్డి) 
ఒక వెన్నెల రాత్రి చంద్రుడు నది నీళ్ళలో నిశ్చల (ప్రతిబింబంగా కనిపిస్తున్నాడు. 
ఈత కోసం నదిలోకి దిగగానే నీళ్లు కదిలి చంద్రుడు ముక్కలవుతాడు. భావుకుడైన 
పాఠకుడికి ఆ చంద్రుని శకలాలే గుచ్చుకుంటాయి. హైకూ కవి పఠితను తనకంటే 


అమృత భారతి + రీ] 


కూడా గొప్ప ఊహశక్తిశాలిగా భావిస్తాడు. అందుకే హైకూకవి తనలో కలిగే అనుభవాన్ని 
పఠితకు అందించాలని తపనపడుతాడు. 

తెలుగు కవిత్వంలో హైకూ ప్రక్రియ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. 
ప్రముఖ కవుల నుంచి వర్గమాన కవుల వరకు హైకూలు రాసి తమ భావావేశాన్ని 
వ్యక్తపరిచారు. హైకూకు మినీ కవితకు సంక్షిప్తతలోనే సామ్యత కనిపిస్తుంది. మిగతా ఏ 
అంశాలతోనూ పోలికలు లేదు. ఇప్పటికీ తెలుగులో హైకూలతో కవిత్వ రంగంలోకి 
అడుగుపెడుతున్న వారు ఉన్నారు. 


లఘు కవితా ప్రకియల్లో నానీలు? వర్తమాన సంచనలం. ఆధునిక వచన 
కవిత్వంలో విశిష్ట స్థానాన్ని అందుకున్న డా.ఎన్‌.గోపి ఈ నానీల రూపకర్త. ఈ ప్రక్రియ 
ఆవిర్భావం యాదృచ్చికంగా జరిగిన సృజనక్రియ. కవి ఉద్వేగభరితమైన స్థితిలోని నిరంతర 
సంవేదనాత్మక జీవన దుఃఖంలోంచి నానీలు రూపొందాయి. 1997లో తొలిసారిగా వార్త 
దినపత్రిక సంపాదకీయ పేజీలో నానీలు ఇరవై వారాలు సీరియల్‌గా వెలువడి 
పాఠకాదరణను పొందాయి. పలువురు సాహితీవేత్తలు ప్రశంసిస్తూ పత్రికకు లేఖలు రాసారు. 
1998లో 'నానీలు’ పేరుతో ఇవి గ్రంథ రూపంలోకి వచ్చాక ఈ ప్రక్రియ, కొత్త, పాత 
కవులను అమితంగా ఆకర్షించింది. “నానీలు చిన్న పద్యాలు. మరీ చిన్నవికావు. నానీ 
అతి బిగింపు అనవసరమైన సడలింపు లేకుండా రూపొందిన 20 - 25 అక్షరాల 
విస్తీర్ణంగల చట్రం. ఇరవై అక్షరాలకు తగ్గవు - ఇరవైఅయిదు అక్షరాలకు మించవు. 
నానీలు అంటే 'నావీ నీవీ వెరసి మనవి అని అర్ధం” అంటూ నానీల మౌలిక స్వరూప 
స్వభావాన్ని ఎన్‌.గోపి స్వీయ పీఠికలో వివరించారు. 
నానీలు పత్రికలో సీరియల్‌గా వస్తున్నప్పుడే ఇదే బాణీలో అనుసరిస్తూ కొందరు 
కవులు నానీలు రాశారు. తదనంతరం ఎస్‌.ఆర్‌. భల్లం, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, 
నేతల ప్రతాప్‌కుమార్‌, డా.సి. భవానీదేవి, అంబల్ల జనార్ధన్‌, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, 
ద్వానాశాస్త్రి యశశ్రీరంగ నాయకి, ఎస్‌.రఘు మొ॥ వారు. తొలి దశలో నానీలు 
సంపుటాలను ప్రచురించారు. నిర్ధిష్టమైన లక్షణాలతో వున్న ఈ ప్రక్రియ దేశీయ 
కవితారూపంగా, భావ ప్రకటనకు అనువుగా ఉందనే అభిప్రాయంతో అనతికాలంలోనే 


నానీలు ప్రజాదరణ పొందాయి. 


నానీల్లో ప్రధానంగా మొదటి రెండు పాదాలు ఒక భావాంశంగా, మూడు నాలుగు 
పాదాలు సమర్థక, విభేదక సమన్వయ భావాంశంగాను ఉంటుంది. వస్తువు, అభివ్యక్తిరీ తిని 


82 +- అమృత భారతి 


బట్టి నాలుగు పాదాలు విభిన్న భావాంశాలుగా మారుతాయి. 


“కుండముక్ళలెందా 
కుమిలిపోకు 

మట్టి మరోరూవం కోనం 
నిద్ధమౌతుంది” 

దీనిలో మొదటి భావాంశానికి రెండో భావాంశం సమర్థకంగా ఉంది. నానీల్లోని 
తాత్వికగాఢతకు నిదర్శనం ఈ నానీ. కవితలోని కుండ, మట్టి - మనిషికి ప్రతీక. 
మానవ జీవితం చావు పుట్టుకల పరస్పర కొనసాగింపుల మార్మిక ప్రక్రియ అని ఎన్‌. గోపి 
సూచిస్తున్నారు. 

“కొన్ని ముఖ్యమైన పరిణామాలు గుర్తించలేనంత నిశ్శబ్దంగా జరిగి స్థిరపడుతాయి. 
తెలుగు సాహిత్యంలో నానీలు ఒక ప్రక్రియగా స్థిరపడటం అటువంటిదే” అని ప్రముఖ 
విమర్శకుడు ఎన్‌.వేణుగోపాల్‌ 2004లోనే 14వ సంపుటి జీవనలిపి(రఘు)కి రాసిన 
ముందుమాటలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్తమానంలోకి చూస్తే నేటికి నాలుగువందల 
నానీల సంపుటాలు వెలువడినాయి. విడిగా పత్రికల్లో ఒక వేయిమంది కవులు నానీలు 
రాసినట్టుగా తెలుస్తుంది. కొత్తగా కవిత్వం రాసేవారి నుంచి వచన కవులుగా పేరొందిన 
సీనియర్‌ కవులు, విమర్శకులు, రచయితలు నానీల సంపుటాలను ప్రచురించడం విశేషం. 
ఈ ప్రక్రియపై అనేక వ్యాసాలు, ఇరవైకి పైగా విమర్శా గ్రంథాలు వచ్చాయి. విశాలమైన 
వచన కవితా ప్రపంచంలోకి ప్రవేశించాలనేవారికి నానీలు తొలి కవిత్వ సృజన కార్యశాలగా 
మారింది. తమలో అసంఖ్యాకంగా కదలాడుతూ అలజడి రేపుతున్న భావాలకు నానీల 
ప్రక్రియ అనివార్యమైన అభివ్యక్తి ప్రక్రియగా భావించారు. ఈ నానీల ప్రక్రియపై 
పలుప్రాంతాల్లో సదస్సులు, విశ్వవిద్యాలయాల్లో ఎం.ఫిల్‌, పిహెచ్‌.డి పరిశోధనలు జరగడం 
ప్రక్రియ ఆదరణకు కొలమానం. వచన కవితా పరిపుష్టికి పరోక్ష దోహదకారిగా, కొత్తకవుల 


(ప్రేరణకు వాహికగా నానీలు ప్రశస్తిపొందాయి. 


వచన కవితాయానంలో “పైగంబరకవి” గా గుర్తుకొచ్చే ఎం.కె.సుగమ్‌బాబు 
సృష్టించిన వినూత్న లఘు కవితా ప్రక్రియ 'రెక్కలు”. 2003లో 'సుగమ్‌ బాబు రెక్కలు” 
పేరుతో తొలి రెక్కలు సంపుటి వెలువడింది. ప్రక్రియ పేరులోనే ఒక అంతరార్థాన్ని 
నిక్షిప్తం చేశారు సుగమ్‌బాబు. ఒక కవిత చదివితే ఆ అనుభూతితో మనసు గాల్లోకి 
ఎగిరిపోయినట్లుగా అనిపిస్తుంది. అలా తన భావాలతో పాఠకుల మనసులకు రెక్కలు 


అమృత భారతి + 83 


మొలిపించి కవితాకాశంలోకి విహరించాలనేదే కవి ఆశయం. ఇందులో సఫలీకృతు 
లయ్యారు సుగమ్‌బాబు. 


“రెక్కలు” ప్రక్రియలో శీర్షిక లేకుండానే ఆరుపాదాలతో ఎగురుతుంది. ముఖ్యంగా 
తొలినాలుగు పాదాలు ఒక భావాంశంగా, ఒక్కొకసారి తొలి రెండు పాదాలు ఒక 
భావాంశంగా రన్‌వే మీద విమానం కదిలినట్టుగా ఉంటుంది. చివరి అయిదు, ఆరు 
పాదాలు పతాకస్థాయి భావాంశంగా కవి చెప్పదలచుకున్న భావంతో కవితా విమానం 
రెక్కలు విప్పుకొని పాఠక మనోగగనంలోకి ఎగురుతుంది. 

“తనలో తలెత్తిన / (ప్రశ్నలే 
OW wag ro 
(ప్రశ్నే / ద్రభాతం” 

ఈ రెక్కలులో చారిత్రక ప్రశ్నతో వర్తమాన ప్రపంచపు వెలుగును చూపుతున్నాడు. 
ప్రశ్నలవల్లే, ప్రశ్నించడం వల్లే, ఆత్మవిమర్శ, ఆత్మమథనం వల్లె మనిషి మనీషిగా 
ఎదుగుతాడనే సమాధానం దాచిపెడతాడు కవి. రెక్కలు మనసు కేంద్రకంగా 
పరిభ్రమిస్తుంది. జీవన తాత్వికత అంతస్సూత్రంగా ఎగురుతుంది. వచన కవిత్వాన్ని 
రాస్తున్న కొందరు ముఖ్య కవులు, కొత్త కవులు రెక్కలు ప్రక్రియలో కవిత్వాన్ని అందించారు. 

లఘు కవితా చరిత్రలో నానీలకు ముందు నానీలకు తర్వాత వచ్చిన లఘు 
కవితా ప్రక్రియల ప్రభావాలను చర్చించాల్సిన అనివార్యత ఏర్పడింది. నానీల పూర్వం 
పోతుకూచి సాంబశివరావు - చుక్కలు, బసలింగప్ప - టూకీలు, అని చెప్పవచ్చు. నానీల 
తర్వాత ఈగ హనుమాన్‌ - నానోలు, ఆచార్య ఫణీంద్ర - ఏకవాక్య కవితలు, బొల్లిముంత 
వెంకట రమణారావు - సెవెనెలింగ్‌, త్రిటిన, భీంపల్లి శ్రీకాంత్‌ - మొగ్గలు పేర్కొనదగినవి. 

ఆధునిక వచన కవిత్వంలో 80వ దశకం అస్తిత్వ ఉద్యమాలు, వాదాలను 
తెలుసుకున్నాం. ఈ ఎనభైయ్యవ దశాబ్దిలోనే భిన్న అస్తిత్వధోరణులు ప్రత్యేకమైన పాయగా 
ప్రవహించాయి. వ్యక్తివాద ధోరణికి ప్రాధాన్యమిస్తూ వైయక్తిక మనో ప్రపంచానికి చెందిన 
భావాల వ్యక్తీకరణ మార్గంలో ఈ కవులు స్వేచ్చాయుతంగా ప్రయాణించారు. తెలుగు 
కవిత్వంలో విప్లవ కవిత్వ ప్రాబల్యం వహిస్తున్న కాలంలో అజంతా, ఇస్మాయిల్‌, త్రిపుర, 
వేగుంట మోహన ప్రసాద్‌లు తమదైన భిన్నమైన కవితామార్గంలో నడిచారు. పాశ్చాత్య 
కవితా సిద్దాంత తాత్విక ప్రభావంతో, ప్రయోగ వైచిత్రి అభినివేశంతో తమ అంతర్లోకాల 


84 +- అమృత భారతి 


అలజడిని యథాతథంగా కవిత్వీకరించారు. విప్లవకవిత్వ రుంరుు వీరి కవితారీతులను 
ఆటంక పరచలేకపోయింది. కాలక్రమేణా విప్లవకవితా స్వరఉధృతి తగ్గిన కాలంలో వచ్చిన 
వాడ్రేవు చినవీరభద్రుడు, సుమనశీ, అఫ్సర్‌, సీత్రారాం, సిద్దార్థ, ప్రసేన్‌ లవంటి కవులు 
అజంతా, మో, త్రిపురల కవితా దారుల్లో అనుసరించారు. ఏక కాలంలో ఏ ధోరణికి 
ప్రాబల్యం లేక ఒక సమ్మి(శ్రిత విలక్షణ సందర్భం వల్ల దీనిని ' SECOnd-Mixed Period 
అని ప్రముఖ విమర్శకులు చేకూరి రామారావు ఈ సాహిత్యకాల సందర్భాన్ని 
విశ్లేషించారు.ఈ కాలపు కవిత్వంలో అధివాస్తవిక, అస్తిత్వవాద, అసంబద్దవాద, 
పరాయీకరణ ధోరణులు స్పష్టంగా కనిపించడం మొదలైంది. ప్రధానంగా ఈ వాదాల 
తాత్వికతతో వ్యక్తమైన కవితాదోరణులను “అంతర్ముఖీన కవిత్వంిగా 
వ్యవహరించుకుంటున్నాం. ఈ తాత్విక నేపథ్యంలోంచి వచ్చిన కవిత్వాన్ని పరిశీలిస్తే 
వచన కవితలో వచ్చిన వస్తురూప పరిణామాలు కూడా అర్థమవుతాయి. 


అంతర్ముఖీన కవితా లక్షణాలన్నీ ప్రతిబింబించే కవి వేగుంట మోహనప్రసాద్‌. 
వీరి చితి-చింత, బతికిన క్షణాలు, రహస్తంత్రి, సాంధ్యభాష కవితా సంపుటాలన్నీ ఆధునిక 
మానవుడి అస్తిత్వచింతనను అధివాస్తవిక శైలిలో అభివ్యక్తీకరిస్తాయి. 
“అట్లా అని / పెద్ద బాధా ఉండడు 
వెల్లవేసిన గోడలేమో / తెల్లబోతూ ఉంటాయి 
విద్యుత్సాంతికి / మహో అయితే ఏ బల్లో ప్రాకుతూంటుంది 
గోడమీద/దాని నీడ ఒక్ళటే భాయామాత్రంగా మెదుల్తుంది” 


కవి తనకు ఏమి బాధల్లేవనే స్థితిని చెపుతున్నా ఏదో పెద్ద బాధనే దాగి వుందనే 
విషయం విదితమవుతుంది. బాధను దాచి పెట్టడంకంటే దాన్ని తిరస్మరించడమనే స్ధితి 
కోసం ఏదో ప్రయత్నం అంతర్మథనం జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. 

యాంత్రిక నగర జీవితంలోని మానవుని సంక్షోభాన్నంతా కవిత్వీకరించిన 'స్వప్పలిపి” 
కవి అజంతా లోకంలో ఎవరు చూడలేని బీభత్సాన్ని జీవన విధ్వంసాన్ని కవిత్వంలో 
వ్యక్తీకరించారు. “చీకటి మృత్యు శిలలపై స్వప్న ధూళిలో నడుస్తున్నాను /నేను సజీవంగా 
ఉన్నానా/ మరో జీవన ద్వారం తెరుచుకోవడమేనా మృత్యువు అంటే?” అంటూ మృత్యు 
స్పృహతో బతుకులోని భయాలను తరిమివేయాలనే తాత్విక చైతన్యాన్ని కలిగిస్తాడు. నిజమైన 
అంతర్ముఖ స్వభావం కల కవి త్రిపుర. తనది కాని ప్రదేశంలోని ప్రవాస జీవితపు 


అమృత భారతి + 85 


దుఃఖావస్థను, ఒంటరితనాన్ని “బాధలు- సందర్భాలుగా” అందించాడు. వేగుంట 
వస్తురూప తాత్విక స్ఫూర్తిని ఒడిసి పట్టుకున్న కవి సీతారాం. “నేను మనిషిని మనిషితో 
కలిపి కుట్టే కన్నీటి దారాన్ని పేనాలని కవిత్వం రాశాను. నేను నువ్వు ఒకటే అనీ, అక్కడ 
ఎవరు మరణించినా దహన క్రియలు జరిపించవలసింది మనకే అనుకుని రాశాను. 
నాకలా అనిపించింది. కవిత్వాన్ని నేను రాయలేదు కవిత్వమే నన్ను రాసింది” అన్న 
సీతారాం మాటల్లోంచే వారి అస్తిత్వ అధివాస్తవిక సమ్మేళన కవితాతత్త్వం 
బయటపడుతుంది. 


అంతర్ముఖీనత అనేది కవిత్వానికి ఒక అత్యాధునిక అవసరం. దాన్ని నొక్కి చెపుతూ 
కవి సిద్ధార్థ అంతర్ముఖీన కవిత్వాన్ని “ఆఫ్‌ స్ట్రీమ్‌ పోయెట్రీ” గా పిలుస్తాడు. వీరి 'దీపశిలి 
కవితా సంపుటిలో నగరానికి పల్లెకు మధ్య అనివార్యంగా జరుగుతున్న వలస వేదనను, 
జీవన వైరుధ్యాల్ని, వేదనల్ని కవిత్వీకరించారు. వాడ్రేవు చినవీరభద్రుడు “నిర్వికల్ప 
సంగీతం” సంపుటిలోని అస్తిత్వవేదనా పార్య్వాలు కవి మర్చిపోలేని బాల్య జ్ఞాపకాలు 
యౌవనపు అలజడి. ఆధ్యాత్మిక స్పృహల మధ్య ఆవిషృతమవుతాయి. ఈ అంతర్ముఖీన 
ధోరణిలో ఎం. ఎస్‌.నాయుడు నామాడి శ్రీధర్‌, దేశరాజు, ఒమ్మి రమేష్‌బాబు, అయిల 
సైదాచారి, చిత్రకొండ గంగాధర్‌ సుమనశ్రీ, నున్నా నరేష్‌, ఇక్సాల్‌ చంద్‌, మొదలగు 
కవులు కన్పిస్తారు. కవితోద్యమాల సందర్భాలలో ఈ అంతర్ముఖీన కవులందరూ తమదైన 
అభిప్రాయాలు, దృక్కోణాలతో సామాజిక అంశాలపై కూడా కవిత్వంలో స్పందించారు. 


ఆధునిక తెలుగు వచన కవిత్వానికి మొదటి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించిన 
మహాకవి డాక్టర్‌ సి. నారాయణరెడ్డి. 1988లో “విశ్వంభర వచన కావ్యానికి ఈ గౌరవం 
దక్కింది. పద్య కావ్యాలు, గేయ నాటికలు, గేయ కావ్యాలు రచించిన సినారె వచన 
కవితా రచన 1960 లోని 'సమదర్శనం' కావ్య సంపుటిలోని కొన్ని వచన కవితల 
ద్వారా ఆరంభమైంది. “కవిత నా చిరునామా అంటూ వచన కవితకు చిరునామా లాంటి 
కవిత్వాన్ని అందించారు. మంటలూ మానవుడూ, ఇంటి పేరు చైతన్యం మధ్యతరగతి 
మందహాసం, ఆరోహణ, నడక నా తల్లి, క్షేతబంధం “నా రణం మరణం పైనే అంటూ 
“కలం అలిగింది? 2017 తుది శ్వాస వరకు సినారె ముప్పె మూడు వచన కవితా 
సంపుటాలతో వచన కవిత్వంపై తనదైన కవితాముద్రను వేశారు. 


“అవ్పటికి అతడు మంచివాడే 
పెళ్లి కాకముందు నేను నడిచివచ్చే రోడ్డును 


86 = అమృత భారతి 
లి 


ఎదుటి చూవులతో కొలిచిన వాదే 

కాలం ఎదురు దెబ్బతీసింది 

ఆఫీస్‌ నుంచి నేను ఆలన్యంగా వస్తే 

ఆ కొడిగట్టిన కళ్ళలో అనవానం నునిరాలేది” 


అంటూ సమకాలీన వాదాల స్పర్శతోను కవిత్వాన్ని సృజించారు. “మట్టీ మనిషీ 
ఆకాశం” అనే దీర్హకావ్యంతో ప్రతీకాత్మకతతో తాత్వికార్థ ఇతివృత్తంతో నడుస్తుంది. సినారె 
వచన కవిత్వం మీద సమగ్ర చర్చ జరగవలసిన అవసరం ఉందని విమర్శకుల 
అభిప్రాయం. 


కుందుర్తి వచన కవితోద్యమానికి వెన్నుదన్నుగా నిలబడిన వారు శీలా వీర్రాజు. 
వచ్చిన కవితా ప్రక్రియలో కథాకావ్యాలు రావాలనే గాఢమైన ఆకాంక్షను శీలా వీర్రాజు 
నెరవేర్చారు. 1978లో “మళ్లీ వెలుగు” కథా కావ్యాన్ని రచించారు. 2002లో “పడుగు 
పేకల మధ్య జీవితం” అనే శీర్షికతో వచన కవిత ప్రక్రియలో తొలి ఆత్మకథ కావ్యాన్ని 
రచించడం విశేషం. బతుకు బాటి వచన కవిత్వ నవలా కావ్యాన్ని 2006లో 
వెలువరించారు. 
“రెండో (పవంచ యుద్ద భయం బిక్ళటి మేఘమై 
ఆకాశమంత విన్తరించి 
మరో అయిదు నెలల్లో బద్దలై 
బాంబుల విడుగుల్ని వర్షించబోతున్నవుడు 
మునలి మంత్రసాని మరియమ్మ 
అమ్మ కడువులోని బీకటి గదిలోంచి 
ఈ భూమి మీదకు లాక్కొచ్చినవ్హుడు 
వెల్తురు నూదులు గుచ్చుకున్న బాధతో 
కళ్ళు చిట్లించి 
కేర్‌కేర్‌మని ఏడ్చిన మట్టి రంగు బక్ళ (ప్రాణి 
మరెవ్వరో కాదు / నేనే!” 
అంటూ తన ఆత్మకథలో తన జననాన్ని వర్ణిస్తారు. 


దిగంబర కవిత్వ సంచలనం సద్దుమణిగాక వచ్చిన నగ్నముని “కొయ్యగుర్రం” 
దీర్హకావ్యం ఆధునిక ఇతిహాస కావ్యంగా ప్రసిద్ధి చెందింది. “కొయ్యగుర్రం” దీర్చ కావ్య 


అమృత భారతి +- 87 


లక్షణాలపై ఎన్నో వాదనలకు, చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. నిఖిలేశ్వర్‌ 'అగ్నిశ్వాసి 
కవిత్వానికి గాను కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును అందుకున్నారు. 

విప్లవ కవితోద్యమంలో తన స్వరాన్ని వినిపిస్తూనే భిన్నమైన జీవన దృశ్యాలను, 
సామాజిక విషయాలను కవిత్వీకరించిన కవి కె. శివారెడ్డి. 19783 “రక్తం సూర్యుడుతో 
మొదలైన కవితా ప్రయాణం 2019లో “కొంచెం స్వేచ్చ కావాలి” వరకు తెలుగు సమాజం 
మీద తన ఉద్యమ కవితా ముద్రను గాఢంగా వేశారు. వీరి “ఆసుపత్రి గీతం” దీర్ద కవిత 
దృక్పథ నిబద్ధతను ప్రకటిస్తుంది. “రక్తం సూర్యుడు” 1974 ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు 
1990లో “మోహనా ఓ మోహనా!” కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందాయి. 
దేవిప్రియ సామాజిక పరిణామాలను, మానవ ఉద్వేగాలను సమీకృతం చేస్తూ వచన 
కవితకు కొత్త రూపాన్ని సంతరించారు. అమ్మ చెట్టు, నీటిపుట్ట, తుఫాను తుమ్మెద, పిట్టకూడా 
ఎగిరిపోవలిసిందే, చేప చిలుక, గంథకుటి, ఇంకొకప్పుడు - కవితా సంపుటాలు దేవిప్రియ 
కవితా వైవిధ్యాన్ని చూపుతాయి. వీరి 'గాలిరంగు” సంపుటికి 2017లో కేంద్ర సాహిత్య 
అకాడమీ అవార్డు పొందింది. 

ప్రగతిశీల మానవతా దృక్పథంతో ఐదు దశాబ్దాలుగా కవిత్వాన్ని రాస్తున్న కవి 
డా.ఎన్‌.గోపి 1976లో “తంగెడు పూలు నుండి 2021 “మనిషిని కలిసినట్టుండాలి” 
వరకు చేసిన కవితా సృజన వచన కవితా అనంత వస్తు వైవిధ్యానికి, అభివ్యక్తి వ్యూహాలకు 
వాచకాలు. వీరి 'జలగీతం” దీర్గకావ్యం వైజ్ఞానిక భూమికపై జలాత్మ తాత్వికతను 
ఆవిష్కరించిన గ్రంథం. ఇది అనేక విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. 
సాంద్రమైన అనుభూతి, అనుభవ విస్తీర్ణంతో, నిబద్ధ దృక్పథంతో రాస్తున్న వన్‌.గోపి 
[గ్రంథాలు అనేక దేశ, విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. 1982లో 'మైలురాయికకి 
ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు, 2000లో 'కాలాన్ని నిద్రపోనివ్వను' గాను కేంద్ర సాహిత్య 
అకాడమి అవార్డు వరించింది. 

కవిత్వంలోని మౌలిక తాత్విక భావనను అర్ధంచేసుకొని ఆర్ధమైన కవిత్వాన్ని రాస్తున్న 
కవి పాపినేని శివశంకర్‌. ఒక సారాంశం కోసం, ఆకు పచ్చని లోకంలో, ఒక ఖద్దం- 
ఒక పుష్పం వీరి కవితా సంపుటాలు. 1985లో “స్తబ్ధత చలనం'*కు ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌, 
2016లో 'రజనీగంధికు కేంద్ర సాహిత్య అవార్డును అందుకున్నారు. తెలంగాణ 
ఉద్యమ ఉద్వేగాలకు కవిత్వ చిరునామా, వచన కవితా అభివ్యక్తి నాడిని పట్టుకున్న 
నిబద్ధకవి నందిని సిధారెడ్డి. సంభాషణ, ప్రాణహిత, ఒక బాధగాదు, నది పుట్టువడి, 


88 “+ అమృత భారతి 
0) 


ఇక్కది చెట్ల గాలి, నీటిమనసు, కవితా సంపుటాలతో తెలుగు కవిత్వంలో ఉన్నతంగా 
నిలిచారు. 1986లో 'భూమిస్వప్నం'కు ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు అందుకున్నారు. 

ఉత్తర తెలంగాణ ఉద్యమ స్పూర్తితో సామాన్య జన వేదనను వినిపిస్తున్న కవి 
జూకంటి జాగన్నాథం. ప్రపంచీకరణ ప్రమాదాలను ముందే పసిగట్టిన కవి. “ఇండియా 
ప్రైవేట్‌ లిమిటెడ్‌) కవితా సంపుటితో ప్రజలను అప్రమత్తం చేసిన జూకంటి పాతాళ 
గరిగె, గంగడోలు మొ॥న 15 సంపుటాలను రచించారు. పొలంలో విత్తనం మొలకెత్తినంత 
సహజంగా దర్భశయనం శ్రీనివాసాచార్య కవిత్వమై మొలకెత్తుతారు. ప్రవాహం, వేళ్ళు 
మాట్లాడే వేళు ఆట (దీర్హకావ్యం) నాగటిచాళ్ళు, నేలగంధంి కవిత సంపుటాలు వీరివి. 
వచన కవితలో తెలంగాణ భాషను పొదిగిన తొలితరం కవి దేవరాజు మహారాజు. 
గుడిసెగుండె, గాయపడ్డ హృదయం, రాజముద్ర (గ్రంథాలతో తమ ముద్రను వేశారు. 

సరిహద్దులను కాపాడే వృత్తిలో ఉంటూనే మనసుల మధ్య లేసిన గోడల్ని కూల్చేసే 
నిర్మాణాత్మక కవి వి.ఆర్‌ విద్యార్థి. అలలు, పలకరింత, ఘర్మ సముద్రం, మంచుమైదానం, 
వీరి కవితా సంపుటాలు. హైదరాబాద్‌లోని అణువణువును కవిత్వం చేసి నగరాన్ని కవిత్వ 
నగగా అలంకరించుకున్న కవి ఆశారాజు.” నేపథ్యం” కు ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు 
అందుకున్నారు. దిశ, తడిగీతం, సారంగి, చిల్మన్‌, పాగల్‌ షాయర్‌, కలలతో ప్రయాణం, 
మొ॥న రచించారు. గ్రామీణ జీవన చిత్రాలను కవిత దృశ్యాలుగా పేర్చుకున్న కవి 
కందుకూరి శ్రీరాములు. పీఠభూమి, కవ్వం, వయోలిన్‌ రాగమో వసంత మేఘమో మొ॥న 
పది కవితా సంపుటాలను (ప్రచురించారు. వీరి “సందర్భం” ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు 
అందుకుంది. మనిషి చుట్టూ కవిత్వ బొంగరమై పరిభ్రమించే కవి వేణు సంకోజు. 
మనిషిగా పూచే మట్టీ, నేలకల, మనం, ప్రాణప్రదమైన (గ్రంథాలతో పరితలను స్పర్శించారు. 
నాళేశ్వరం శంకరం దూదిమేడి కరుణార్థతతో పఠితకు వెంటాడే అనుభూతి తీవ్రతను 
అందిస్తుంది. 

కాలవేదిక మీద కదిలే ప్రతి జీవనానుభవాన్ని సునిశిత దృష్టితో కవిత్వంలోకి 
మలచగలిగే అక్షర శిల్పి అమ్మంగి వేణుగోపాల్‌. మిణుగురు, పచ్చబొట్టు- పటంచెరు, 
భరోసా, మొన కవితా సంపుటాలతో సమకాలీన స్పందనల్ని కవిత్వీకరిస్తున్నారు. ఎమర్జెన్సీ 
చీకట్లోని లేబర్‌ రూంలో కవిగా పురుడు పోసుకుని విప్లవాల పొత్తిళ్ళలో పెరిగిన దామెర 
రాములు కవిత్వం ఒక ఉద్యమానుభవం. కోరస్‌, నెత్తుటి వెన్నెల, కొర్రాయి, జయహే 
తెలంగాణ, అసలుముఖం కవితా సంపుటాలు రాములు ప్రజా చింతనను వివరిస్తాయి. 


అమృత భారతి + 89 


“నది కాలం అతడు అనే శీర్షికతో రవూఫ్‌ రాసిన ఇస్మాయిల్‌ ఇతివృత్త కవితా సంపుటి 
వచన కవిత్వంలో వైవిధ్య ఇతివృత్తం. 

వాక్యాలకు సుతిమెత్తగా తాత్విక కవితా సుగంథాన్ని అద్దె ముకుంద రామారావు 
“వలస పోయిన మందహాసంతో” తొలి కవితా సంపుటితో పలకరించారు. మరో మజిలీకి 
ముందు, నాకు తెలియని నేనెవరో, ఆకాశయానం మె॥న కవిత్వ పుస్తకాలతో వచన 
కవితకు మృదుత్వాన్ని అందించారు. నాగరికుల యాంత్రికతకు, నగరాల అస్తవ్యస్తతకు 
కవిత్వ శస్త్ర చికిత్స చేసే సాధికార కవి ఆకెళ్ళ రవిప్రకాష్‌ ఓ కొత్త మొహంజోదారో, 
ఇసుకగుడి, (ప్రేమ ప్రతిపాదన, భూమి పుట్టినరోజు గ్రంథాలలో వచ్చిన కవితల్లో కొత్త 
అనుభవాలు వ్యక్తీకరించారు. ధ్యాన ముద్రలాంటి వాక్యాన్ని నిరాడంబరంగా సృష్టిస్తూ 
గాఢమైన తాత్విక స్పృహను రగిలించే బి.వి ప్రసాద్‌ -నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో 
కొన్నిసార్లు కవితా గ్రంథాలతో కవి యోగిగా పిలుచుకోవచ్చు. 'విషాదమోహనం ” కవితా 
సంపుటితో కొప్పర్తి వచన కవితకు గాఢముద్రను వేశారు. 


బతుకు ఒత్తిడిలో కవిత్వపు తడిని ఆరిపోనియకుండా కాపాడుకుంటూ వ్యవస్థను 
వణికించే వర్తమాన కవితా వాక్యం రాస్తున్న కోట్ల వెంకటేశ్వర రెడ్డి. గుండెకింద తడి, 
రహస్యాలు లేనివాళ్ళు, రంగు వెలిసిన జెండా, మనిషెళ్లిపోతుండు, టేకింగ్‌ వ్యూస్‌, 
హరిత స్వప్నం, తొణకని వాక్యంతో సామాజిక పరిణామాలపై ఘాటుగా వాఖ్యానిస్తున్న 
కవి. నిశ్శబ్దంగా విధ్వంసం సృష్టిస్తున్న రాజ్య వ్యవస్థ బీభత్సాన్ని హనీఫ్‌ 'నాది దుఃఖం 
వీడని దేశం'లో కవితా దృక్పథాన్ని చాటుకుంటారు. వైయక్తిక సామాజిక అనుభవాలను 
సాధారణీకరించే కవితాభివ్యక్తి మార్గంలో పరిణతి సాధించిన కవి ఏనుగు నరసింహారెడ్డి. 
సమాంతర స్వప్నం, నేనే, కొత్త పలక, మూలమలుపు, నీడల దృశ్యం వీరి కవిత్వ గ్రంథాలు. 
కాంచనపల్లి చేదబావి, కలలదారుల్లో, బాణాల ్రీనివాసరావు పర్యాయపదం వచన 
కవితా స్ఫూర్తిని అందిస్తాయి. 


ప్రసేన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ లాంటి కవి. సామాజిక పరిణామాల పట్ల జడత్వం ఆవహించిన 
ప్రజానీకానికి కవిత్వ విద్యుత్‌ను ప్రసారం చేస్తారు. ఇంకా వుంది, ఏదీకాదు, క్షమకావ్యం, 
ఎవరికి వర్తిస్తే వారికి-కవితా పుస్తకాలతో పరితలను ఆలోచింపజేసిన కవి. వైయక్తిక 
బతుకు మూలాల్లోంచి పుట్టిన బాధ ఒక సామూహిక వ్యధగా మారడాన్ని నిరసిస్తూ 
నిరంతరం ఆవేదనా స్వరంతో శ్వాసిస్తున్న కవి యాకూబ్‌. ప్రవహించే జ్ఞాపకం, సరిహద్దు 
రేఖ, ఎడతెగని ప్రయాణం, నదీ మూలంలాంటి ఇల్లు, తీగలచింత - కవిత్వం యాకూబ్‌ 


90 -- అమృత భారతి 
లి 


హృదయాన్ని చూపుతాయి. 'కవి సంగమం” ఆన్‌లైన్‌ సాహితీ సంస్థ ద్వారా వచన కవిత్వానికి 
కొత్త అధ్యాయాన్ని రచించారు. ఎందరో కొత్తకవులకు కవిత్వ కార్యశాలగా కవి సంగమం 
ఉపయోగపడుతుంది. 


కవయిత్రుల కవిత్వంతో వచన కవిత్వం మరింత వస్తు వైవిధ్యాన్ని, భిన్న దృక్నోణాల్ని 
అభివ్యక్తి శైలీ రీతులతో ప్రత్యేకమైన ముద్రను సంతరించుకుంది. ఇటీవల జ్వలిత 
సంపాదకత్వంతో వచ్చిన 'సంఘటితి (2010- 2021) ప్రీవాద కవితా సంకలనం 
చదివితే కవయిత్రులు వచన కవిత్వానికి అందించిన సాహిత్య విలువలను, ప్రామాణికతను 
అభినందించవలసిందే. ఈ నేపథ్యంలో ప్రీవాద కాలంనాటి కవయిత్రులు కాకుండా 
కొందరు కొత్తవారు కూడా వచన కవిత్వంలోకి అడుగుపెట్టి బలమైన కవితా ముద్రను 
వేసారు. యాభై సం॥రాలు వయసులో అనూహ్యంగా కవితారంగంలోకి “మౌనమూ 
మాట్లాడుతుంది” కవితా సంపుటితో ప్రవేశించి తనదైన స్థానాన్ని పొందారు ఎన్‌. అరుణ. 
మరోవైపునుంచి చూస్తే పదవతరగతి విద్యార్థిని రక్షిత సుమ - దారిలో లాంతరు కవితా 
సంపుటితో వచన కవితా ఆకర్షణను తెలియజేశారు. ఈ క్రమంలో కథకులు జూపాక 
సుభద్ర - అయ్యయ్యో దమ్మక్కా భండారు విజయ - తడి ఆరని దుఃఖం, స్వేచ్చ - 
మట్టిపూల గాలి, నాంపల్లి సుజాత - జొన్నకంకి, రేణుక అయోల - పృథ, పెనుగొండ 
సరసిజ - ఇక మారాల్సింది నువ్వే, స్వాతికుమారి బండ్లమూడి - ఆవిరి, నప్రీన్‌ఖాన్‌ - 
జల్మీ, సలీమ - జవాబు కావాలి, గీతా వెల్లంకి - బ్లాంక్‌ ఫాంటసీ, కొండపల్లి నిహారిణి 
- నిర్నిద్రగానం, నెల్లుట్ల రమాదేవి - మనసుభాష, దేవనపల్లి వీణావాణి - నిక్వణ, 
అరుణ నారదభట్ల - మౌనమూ మాట్లాడుతుంది మొ॥న ఎందరో కవయిత్రులు తెలుగు 
కవిత్వానికి కొత్తబాటలను నిర్మించారు. పత్రికల్లో కవితలను ప్రచురణకు పంపకుండా 
కవితా సంపుటాలను ప్రచురించి ప్రసిద్ధులైన కవులలో మువ్వా శ్రీనివాసరావు ప్రథముడు. 
ఈ వరుసలో రవిమారుత్‌ 'కోపోద్రిక్తస్వరం”' కవితా సంపుటిని కూడా పేర్శొనవచ్చు. 
కవితా సంపుటి రాకుండానే 'జుగాష్‌విలీ' కవితలు పాఠకాదరణను పొందాయి. 

తెలుగు వచన కవిత్వంలో యువస్వరాలు భిన్నమైన అభివ్యక్తితో తమ జీవన 
మూలాల్లోకి వెళ్లి తమ అంతర్‌వ్యధను, సామాజిక పరిణామాల గాథను వ్యక్తీకరించారు. 
తన ప్రయోగవాద ధోరణులతో సీనియర్‌ కవులతో పోటీపడుతున్నారు. కేంద్రసాహిత్య 
అకాడమి యువ పురస్మారాలను పొందిన మంత్రి కృష్ణమోహన్‌, మెర్సీమార్ల్గరేట్‌, 
బాలసుధాకరమౌళి, తగుళ్ళగోపాల్‌లు ప్రత్యేకంగా వర్తమాన వచన కవితా వాగ్దాన కవితా 


అమృత భారతి + 91 


సంతకాలు - ఈ కవిత్వ బాటలోనే అనిల్‌డ్యానీ, నందకిషోర్‌, నరేష్‌కుమార్‌ సూఫీ, 
తండహరీష్‌, బండారు రాజ్‌కుమార్‌, మోహనరుషి, ఇండక్స్‌ మార్టిన్‌, సుంకర గోపాలయ్య, 
సిద్దార్థ కట్టా, అరుణాంక్‌, ఎం.వి.రమణ, చిత్తలూరి సత్యనారాయణ మొ॥నవారు 
(ప్రయాణిస్తున్నారు. 

యాభై ఏళ్ళ (1972 - 2022) తెలుగు వచన కవితా పరిశీలని అనే ఈ వ్యాసం 
మహా సముద్రాన్ని చిన్న పాత్రలోకి నింపే ప్రయత్నం లాంటిదే. ఒక్కొక్కరి కవిత్వం మీద 
ఒక వ్యాసం, (గంథం రాయవలసినంత చరిత్ర వున్న కవులు ఉన్నారు. ఈ వ్యాసంలో 
ప్రస్తావించబడని కవులు అన్యధా భావించవలదు. వ్యాసకర్తల పరిధులు, పరిమితులను 
అర్థం చేసుకొనే అసలైన సహృదయులు కవులే కదా! 


(వ్యానకర్త: అని స్టెంట్‌ (ప్రొఫెనర్‌, తెలుగు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, 


ఈ ప్రపంచంలో విలువ కట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి 
మనశ్శాంతి, రెండవది సంతృప్తి. వాటిని సంపాదించడానికి 
కావలసినవి - ఓర్పు, సహనం, ప్రేమ. 
ఫీ 


శం 


మీరు కోరుకున్న గమ్యం చేరుకునే వరకూ (శ్రమిస్తూనే ఉండండి. 
ఫలితం కోసం ఓర్పుగా ఎదురు చూడండి. ఎంతకాలమైనా సరే వేచి 
చూడగల సహనం అలవరచుకోండి. 


రీ 
భం 


ఓర్పు ఉంటే వేరే కవచం అక్కరలేదు. కోపం ఉంటే వేరే శత్రువు 
అక్కరలేదు. దాయాదులుంటే వేరే నిప్పు అక్కరలేదు. మిత్రుడుంటే వేరే 
బెషధం అక్కరలేదు. దుర్దనులుంటే వేరే సర్పాలు అక్కరలేదు. సరైన 
విద్య ఉంటే వేరే ధనం అక్కరలేదు. మంచి కవిత్వం ఉంటే వేరే 
రాజ్యం అక్కరలేదు. 


92 +- అమృత భారతి 


నవలా సాహిత్య ప్రస్థానం 
(1972-2022) 


డా॥ ముక్తేవి భారతి 
93927 97647 


ఒక రచయితగా, సామాన్య పాఠకుడిగా నా పరిమిత పరిధిలో, నేను అర్థం చేసుకున్నంతలో, 
గత యాభై సంవత్సరాలలో తెలుగు నవల ప్రయాణాన్ని విశ్లేషించే ప్రయత్నం ఇది. ఈ 
యాభై ఏళ్ళలో 19 ఏళ్ళు కేవలం పాఠకుడిగా, మిగతా 31ఏళ్ళు రచయితగా తెలుగు 
నవల పరిణామాన్ని అర్థం చేసుకున్నది నేను మీతో పంచుకుంటున్నాను. ఇది 
పరిశోధనాత్మకమయిన సమగ్ర సాహిత్య విశ్లేషణ కాదని మనవి. ఈ వ్యాసాన్ని చదివే 
సమయంలో నా మనవిని పరిగణనలోకి తీసుకోవాలన్నది అభ్యర్థన. 


1972-2022 - నవల పరిణామక్రమం, ఒక విహంగ వీక్షణం 


1947-72 నడుమ తెలుగు నవల సరికొత్త పోకడలను విశ్లేషిస్తూ, ముగింపులో పురాణం 
సుబ్రహ్మణ్యశర్మగారు అసంఖ్యాకంగా నవలలు వ్రాస్తున్న యువరచయితలు చాలామంది 
మిడిమిడి జ్ఞానం కలస్రీలు, యువకులూ, నవల సామాన్య, పరిజ్ఞానం కలవారి చేతుల్లో 
ఉంది. అందుచేత అంతా ఒకే గాడిలో రాసుకు పోతున్నారు. అభూత కల్పనలూ, 
అసహజమైన విషయాలూ, ఆకాశం మీద తప్ప భూమి మీద నిలబడని మనుష్యులూ, 
లోప భూయిష్టమైన రచనా విధానం విరివిగా వ్యాప్తిలోనికి వచ్చింది” అన్నారు. అంటే 
1972 నాటికి మహిళా రచయిత్రులు, యువ రచయితలు తెలుగు నవలా సామ్రాజ్యంపై 
పట్టు బిగించేరన్నమాట. ఆదర్శ యుగం, అంతమై వ్యాపార యుగం ఆరంభమయ్యిం 
దన్నమాట. తరువాత వ్యాపార యుగం వాదాలు, ఇజాల యుగంగా పరిణమించింది. 
ఇప్పుడు ముఠాల యుగం నడుస్తోంది. 


అమృత భారతి + 93 


మహిళా రచయిత్రులు కానీ, యువ రచయితలు కానీ ప్రధానంగా సినిమాను 
దృష్టిలో ఉంచుకుని సాంఘిక, ప్రేమ గాధలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దాంతో విమర్శకులు 
వీటిని వ్యాపార రచనలని, అసహజమైన విషయాలనీ ఈసడించినా, పాఠకులను మాత్రం 
విపరీతంగా ఆకర్షించాయి ఈ రచనలు. యద్ధనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి 
మాదిరెడ్డి సులోచనారాణి, వంటి రచయిత్రులు పాఠకులను విశేషంగా ఆకర్షిస్తూ రచనలు 
చేస్తుంటే, రంగనాయకమ్మ గారు ఆదర్శాల ప్రకటనను అత్యంత ఆకర్షణీయంగా చేస్తూ 
వ్యాపారాత్మక విలువలకు ఏమాత్రం తగ్గకుండా, ఆలోచనా పరులైన పాఠకులను కూడా 
పెద్ద సంఖ్యలో ఆకర్షించారు. ఒకరకంగా చెప్పాలంటే, అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన 
అంశాలతో ఏ మాత్రం రాజీ పడకుండా కూడా వ్యాపారపరంగా కూడా పాఠకులను 
ఆకర్షించవచ్చని రంగనాయకమ్మగారి నవలలు నిరూపిస్తాయి. ఆమె అభిమానులు ఇందుకు 
నిదర్శనం. అందుకే ఈ నాటికి కూడా రంగనాయకమ్మ నవల సీనియర్‌ పాఠకులతో 
పాటు, ఇజాలు, ఆదర్శాల రచనలు మాత్రమే చదివే వారితో పాటూ యువ పాఠకులు 
కూడా ఆసక్తిగా ఎదురుచూసి చదవటం తెలుగు నవలా సాహిత్య ప్రపంచంలో 
రంగనాయకమ్మ గారి ప్రత్యేకతను సూచిస్తుంది. గత యాభై ఏళ్ళలో వ్యాపారపరంగా 
విషయవంతమైన నవలలు సృష్టిస్తూ సామాన్య పాఠకుడి నుంచి పండిత పాఠకుడి వరకూ 
అన్ని తరాల పాఠకుల గౌరవ మన్నన లందుకుంటున్న ఏకైక రచయిత్రి 
రంగనాయకమ్మగారని నిస్సంకోచంగా చెప్పవచ్చు. కె.రామలక్ష్మి, మాలతీ చందూర్‌, 
పోల్మంపల్లి శాంతాదేవి, పాటిబండ్ల విజయలక్ష్మి, ఇల్లిందల సరస్వతీదేవి, కావలిపాటి 
విజయలక్ష్మి, పవని నిర్మల ప్రభావతి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి, ఆర్‌. సంధ్యాదేవి, వాసిరెడ్డి 
సీతాదేవి, డి.కామేశ్వరి, బీనాదేవి (భార్యాభర్తల జట్టు) వంటి రచయిత్రులెందరో తమ 
రచనలతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. పాఠకులను అలరించారు. పత్రికలలో 
ఫలానా రచయిత్రి సీరియల్‌ ఆరంభమవుతుందనే ప్రకటన పాఠకులను ఉత్తేజితం చేసేది. 
రచయిత పేరుతో పత్రికల అమ్మకాలు పెరిగిన అద్భుతమైన కాలం. వీరిలో ముఖ్యంగా 
వాసిరెడ్డి సీతాదేవి, డి.కామేశ్వరి, తెన్నేటి హేమలత, బీనాదేవి, సి. ఆనందారామం, 
వంటి రచయిత్రుల రచనలు ఈనాటికీ పాఠకులను అలరిస్తూ ఆలోచింప చేస్తున్న రచనలు. 


మహిళ రచయిత్రులు పాఠకులను విశేషంగా అలరిస్తున్న సమయంలో కొమ్మూరి 
వేణుగోపాలరావు, యర్రంశెట్టి శాయి, గొల్లపూడి మారుతీరావు, శార్వరి, ఘండికోట 


94 +- అమృత భారతి 


బ్రహ్మాజీరావు, ఆదూరి వేంకట సీతారామమూర్తి, ద్విభాష్యం రాజేశ్వరరావు, చివుకుల 
పురుషోత్తం, శీలా వీర్రాజు, నవీన్‌, వంటి వారు అరుదైన ప్రత్యేక గుర్తింపును సాధించారు. 
ముఖ్యంగా యర్రంశెట్టి శాయి హాస్య భరిత రచలతో పేరు గడిస్తే, చివుకుల పురుషోత్తం 
ధార్మిక పరమైన రచనలకు పేరు పొందాడు. 


ఘండికోట బ్రహ్మాజీరావుగారు నవల రచనలో తమదైన ప్రత్యేక రచన సంవిధాన 
కలవారు. ఒక దీపం వెలిగింది. విజయవాడ జంక్షన్‌, జల ప్రళయం, శ్రామిక శకటం 
వంటి విభిన్నాంశాల రచనలకు విశిష్టంగా సృజించారు. వారు రచించిన 'శ్రీపర్వతమ్‌” 
తెలుగు నవలల్లో పురావస్తు శాఖ పరిశోధనల గురించిన ప్రామాణికమైన రచన. 
“అంపశయ్య నవీన్‌” గా “అంపశయ్య నవలతో గుర్తింపు పొందిన నవీన్‌ అతి విశిష్టమైన 
రచనలను చేస్తున్నారు. ఎమర్జెన్సీ కేంద్రంగా నవీన్‌ రచించిన చీకటి గదులు నవల 
“తెలుగు నవలల్లో ఎమర్జెన్సీ నాటి పరిస్థితిని వర్ణించిన అరుదైన నవల. ఎన్‌.ఆర్‌.నంది 
రచన “దృష్టి తెలుగు నవలల్లో 'టెలిపతిని అత్యంత ఆకర్షణీయంగా పరిచయం చేసిన 
రచన. బీనాదేవి రచన “పుణ్యభూమి కళ్ళు తెరువు 'హేంగ్‌మీ క్వీక్‌' వంటి రచనలు 
అత్యంత విశిష్టమైనవి. కేశవరెడ్డిరచనలు “అతడు అడవిని జయించాడు”, “మూగవాని 
పిల్లనగ్రోవి, “మునెమ్మ వంటిరచనలు ఆయనకు “తెలుగు హెమింగ్వే” అన్న పేరును 
తెచ్చాయి. కె.ఎన్‌.వై. పతంజలి తెలుగులో వ్యంగ్య రచనలకు ప్రసిద్ధి. భాకీవనం, గోపాత్రుడు 
వంటి నవలలు ఇందుకు ఉదాహరణలు. కేతువిశ్వనాథరెడ్డి వేళ్ళు, బోధి వంటి నవలలు, 
చిలుకూరి దేవపుత్రక “అద్దంలో చందమామ” వంటి రచనలు తెలుగు నవలలో విశిష్టమైనవి. 
అయితే 1960- 80 సంవత్సరాలకు ఎలాగయితే ప్రధానంగా యద్దనపూడి యుగంగా 
పరిగణిస్తారో 1980 తరువాత కాలాన్ని యండమూరి, మల్లాదిల యుగంగా పరిగణించాల్సి 
వుంటుంది. ఈ మధ్యకాలంలో ఎందరో రచయితలు, ఎంతో విశిష్టమైన విభిన్నమైన 
రచనలు చేసినా, పాఠకుల మెప్పును పొందినా యద్ధనపూడి, యండమూరి, మల్లాది 
స్థాయిలో పాఠకాదరణను పొంది, భావి రచయితలను ప్రభావితం చేసినవారు లేరు. 
వీరు తమ నవలల ద్వారా సృజించిన ప్రభంజనం ముందు మిగతా రచయితలు ఎంతో 
విశిష్టము, విభిన్నము అయిన నవలలు సృజించినా అవి కనబడలేదు. ఎలాగయితే 
యద్దనపూడిని అనుకరిస్తూ అనేకులు రంగప్రవేశం చేశారో, అలాగే యండమూరి, 
మల్లాదిలలో, మల్లాదిని అభిమానిస్తూ యండమూరిని అనుకరిస్తూ కొన్ని తరాల రచయితలు 
కలం చేపట్టారు. 


అమృత భారతి + 95 


రచనలు ఎంతసేపూ అదే అంశంపై చుట్టూ తిరుగుతున్న తరుణంలో యండమూరి, 
మల్లాదిలు విభిన్నమైన అంశాలతో, ఆకట్టుకుని, అలరించే శైలిలో (ప్రజలను 
ఉ(రూతలూపారు. తెలుగు నవల రచన దిశను, పంథాను సంపూర్ణంగా రూపాంతరం 
చెందించారు. వీరి ప్రభావంతో కలం పట్టిన ప్రతి రచయిత, నవలను సీన్సుగా విభజించి, 
వారం వారం ట్విస్టు లివ్వటం కోసం ప్రయత్నిస్తూ రచనలు సాగించారు. ఇంకొందరు 
ఆంగ్ల రచనలను అనుసరిస్తే, మరికొందరు మక్షికి మక్కీ అనువదించారు. తెలుగు 
నవలను ఇంతగా ప్రభావితం చేసినందుకు యండమూరి మూల్యం చెల్లించుకోవాల్సి 
వచ్చింది. ఆయన మీద వచ్చినన్ని విమర్శలు, ఆయన అందుకున్నన్ని దూషణలు మరే 
తెలుగు నవల రచయితా అనుభవించలేదనటం అతిశయోక్తి కాదు. సామాన్య పాఠకులలో 
ఆయనకున్న ఆదరణ, వెర్రి అభిమానం ఎంతనో అంత తీవ్రంగా విమర్శకులు ఆయనను 
ద్వేషించారు. క్షుద్ర రచయిత, క్షుద్ర రచనలు వంటి పదజాలాలు వాడడటం విమర్శకుడిగా 
గుర్తింపు పొందేందుకు అర్హతగా మారింది. 


ఇదే సమయంలో వ్యాపార విలువలు పెంచుకునేందుకు యండమూరి స్థాయి, 
మల్లాదికున్న నైపుణ్యం లేని రచయితలు సులభంగా రెచ్చగొట్టే విశ్చంఖల రచనల వైపుకి 
మళ్ళారు. దాంతో తెలుగు పత్రికలు ఎంత ఉచ్చస్థాయిని అమ్మకాలలో అనుభవించాయో 
సాహిత్యం అంతగా దిగజారింది. 


విమర్శకులు క్షుద్ర రచన అని పాఠకులు మెచ్చే రచనలను చులకన చేసి, వారు 
చెడు అనుకున్నదాన్ని ఎత్తి చూపించటంలో మునిగి, ఈ కాలంలో వచ్చిన విశిష్టమైన 
రచనలను విస్మరించారు. దాంతో ఈ ధోరణిని తట్టుకోలేని రచయితలు అనేకుల రచనలు 
చేయటం మానుకున్నారు. సాహిత్యరంగానికి దూరమయ్యారు. ఈవిషయాన్ని 'వెండి 
వెలుగులు” యువభారతి రజతోత్సవ సంచికలో (1991-92) లో ప్రస్తావిస్తూ డాక్టర్‌ 
కె.వి.కృష్ణకుమారి” బాధ్యతా రాహిత్యం - రచయిత లేదా రచయిత్రి పరమైనపుడు దాని 
ప్రభావం చాలా దయనీయంగా ఉంటుంది. అటువంటి ప్రభావాన్ని నవలల పరంగా, 
సమాజపరంగా మనమిప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాంి అని వ్యాఖ్యానించారు. 

ఈ సమయంలో రచయిత పేరు సంపాదించటంలో సంపాదకులు ప్రధానపాత్ర 
పోషించటం ఆరంభించారు. నవల రచన ప్రతిభ కన్నా ఇతర అంశాలు ప్రాధాన్యం 


96 -- అమృత భారతి 
లి 


వహించటం ఆరంభించాయి. అయినా సరే ఈ కాలంలో మైనంపాటి భాస్మర్‌, మన్నెం 
శారద, కాకాని కమల, కాటూరి విజయ సారథి, పవన్‌కుమార్‌, అల్లం రాజయ్య, 
బి.ఎస్‌.రాములు, ఆర్‌. ఎస్‌. సుదర్శనం వంటి వారు చక్కటి నవలలు అందించారు. కానీ 
విమర్శకులు వడ్డెర చండీదాస్‌ నవల “అనుక్షణికంికు ఇచ్చిన ప్రాధాన్యం ఇంతటి చక్కటి 
నవలలకు ఇవ్వకపోవటంతో “అనుక్షణికం” ఒక క్లాసిక్‌గా ఎదిగింది. దాంతో పలు 
రచయితలు వడ్డెర చండీదాస్‌ రచనలోని అపూర్వమైన కథనశైలి, వ్యంగ్యంగా సమాజాన్ని 
విశ్లేషించే దృష్టి, అంతర్లీనంగా ఉన్న తాత్త్విక లోతులను వదలి ఆయన రచనలోని 
విశ్చంఖలత్వాన్ని మాత్రమే స్వీకరించటంతో, దిగజారుడుతనాన్నిి విశ్చంఖలపు 
టాలోచనలను ప్రదర్శించే నవలు తెరపైకి వచ్చాయి. అలా కాశీభట్ల వేణుగోపాల్‌ను 
విమర్శకులు దిగజారుడు, విశ్చంఖలత్వానికే ప్రోత్సహించారు. అంటే, తెలుగు నవలలు, 
తెలుగు ప్రతికలు ఉచ్చ స్థాయిని అనుభవిస్తున్న సమయంలోనే, అవి దిగజారటానికి, 
సాహిత్యం పట్ల విముఖులవటానికి బీజాలు పడ్డాయన్నమాట. దీనికి సామాజిక పరిస్థితులు 
కూడా తోడయ్యాయి. 

నాటి సామాజిక పరిస్థితులను తెలుగు పసిడి అన్న (గ్రంథంలోని 50ఏళ్ళ 
తెలుగునవల అన్న వ్యాసంలో అంపశయ్య నవీన్‌ వర్ణించారు. “పందొమ్మిది వందల 
ఎనభైలలలో భారతదేశంలోకి టెలివిజన్‌ (ప్రవేశించింది. తొంభైలలో సరళీకరణ, 
ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అన్న విధానాల్ని ఆనాటి ప్రభుత్వాలు అనుసరించటంలో 
కేవలం దూరదర్శన్‌ కార్యక్రమాలకే పరిమితమైన టెలివిజన్‌ ప్రసారాలు ప్రపంచంలోని 
అన్ని చానళ్ళను ప్రసారం చేయటం మొదలు పెట్టాయి. దాంతో మధ్య తరగతి గృహిణులకు 
టీవీ సీరియల్స్‌ను చూడటం ఒక వ్యసనంగా మారింది. అనాదైనా, ఈనాడైనా నవలా 
సాహత్యాన్నిపెంచి పోషించింది మధ్యతరగతి వాళ్ళే. మధ్యతరగతి వర్గం టీవీ సీరియల్స్‌కి 
అంకితమై పోవటంతో నవలలకు ఆదరణ తగ్గిపోయింది” అంటారు నవీన్‌. 

అయితే నవలలతో పాటు తెలుగు పత్రికలకు ఆదరణ తగ్గిపోవటానికి పలు 
కారణాలున్నాయి. ప్రధాన కారణాలు అనదగ్గ వాటిల్లో సాహిత్యంలో “జాలు” ప్రవేశించటం 
ఒకటి. ఇజాలు, వాదాలు సాహిత్యంలో ప్రవేశించటంతో సామాన్య పాఠకుల సందిగ్గాలు, 
సమస్యలు ప్రదర్శించటం కన్నా సైద్ధాంతికంగా నవలలను రచించడం రచయితకు గుర్తింపు 
నిచ్చేదయింది. ప్రీవాదం, దళితవాదంతో సహా పలు ఇతర వాదాలు రచనలను, ఉత్తమ 


అమృత భారతి + 97 


రచనలుగా గుర్తించేందుకు ప్రధానాంశాలు అయ్యాయి. ఈ సమయంలో వోల్తా, 
కుప్పిలిపద్మ, పి.సత్యవతి వంటి స్త్రీవాద రచయిత్రులు, స్పార్టకస్‌, కళ్యాణరావు, చిలుకూరి 
దేవపుత్ర, స్వామి, కొలకలూరి ఇనాక్‌ వంటి దళిత రచయితలుగా గుర్తింపు పొందినవారు 
తెరపైకి వచ్చారు. విమర్శకులు సైతం సైద్ధాంతిక పరమైన రచనలకు ప్రాధాన్యం ఇస్తూ, 
వామపక్ష ధోరణులు, సాంప్రదాయ వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ప్రదర్శించే రచనలకే 
ప్రాధాన్యం ఇవ్వటంతో సాహిత్యం సామాన్యుడికి దూరం అయింది. “సాహిత్య చరిత్రలో 
చర్చనీయాంశాలు'లో “జి. వి. సుబ్రహ్మణ్యం “నవల కాలక్షేపం కోసం కబురులాడేది కాదు. 
థ్రిల్‌ కలిగించడం కోసం తిరగరాని తిరుగుళ్ళు తిరిగేది కాదు. నవల బ్రతుకులా 
(ప్రవహించేది. మన (బ్రతుకులో ఒక అలగా మారేది” అన్న వ్యాఖ్యలో చివరి రెండు 
అంశాలను విమర్శకులు విస్మరించటంతో ఈ సమయంలో వాదాలకు దూరంగా 
ఉంటూ, మధ్యతరగతి మనుషుల సమస్యలను ప్రదర్శిస్తూ, సాంప్రదాయం పట్ల సానుకూల 
దృక్పథం ప్రదర్శించే రచయితలు, విమర్శకులు చౌచౌ రచయితలని” “టెమ్‌ పాస్‌ రచనలు, 
“పల్ప్‌ రచనలు, సామాజిక దృక్పథంలేని రచనలు అని పక్కకు నెట్టేయటంతో తెలుగు 
సాహిత్యం తీవ్రంగా నష్టపోయింది. అసలే ప్రపంచీకరణలో పోటీ, జీవిక కోసం పరీక్షల 
చదువులు, ఉమ్మడి కుటుంబాలు పోయి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఒంటరి 
కుటుంబ వ్యవస్థ, వంటి వాటితో సతమతమవుతున్న సామాన్య పాఠకుడు తాను కనబడని 
రచనలతో స్పందించలేక సాహిత్యానికి దూరమయ్యాడు. నవీన్‌ చెప్పిన మధ్యతరగతి 
మహిళ ఉద్యోగిని అయ్యింది. అయితే కాలక్షేపం కోసం చదివే నాన్‌ సీరియస్‌ పాఠకులు 
సాహిత్యానికి దూరమయ్యారు కానీ సమకాలీన జీవితాన్ని సమగ్రంగా చిత్రంచే కళా ప్రక్రియ 
అనుకొని నవలల్ని చదివే పాఠకుల సంఖ్య తగ్గలేదని వీళ్ళ సంఖ్య ఎప్పుడూ తక్కువేననీ 
నవీన్‌ అభిప్రాయపడ్డా, కాలక్రమేణా ఈ పాఠకులు కూడా సాహిత్యానికి దూరమయ్యారు. 
ఇది పత్రికల అమ్మకాలపై ప్రభావం చూపింది. దాంతో ఒకటొకటిగా ఒకప్పటి ప్రధాన 
పత్రికలు మూత పడటం మొదలయింది. సాహిత్య పత్రికల మనుగడ (ప్రమాదంలో 
పడింది. 

న్యూటన్‌ మూడవ చలనసూత్రం ప్రకారం “ప్రతిచర్యకూ, సమానమైన శక్తిగల 
ప్రతిచర్య ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సిద్దాంతాలు, ఇజాలు ఉద్యమాలు, రాజ్య 
మేలుతున్న సమయంలో కూడా వీటితో సంబంధం లేకుండా పలువురు రచయితలు 


98 -- అమృత భారతి 
లి 


తమ రచనల నాణ్యతతో, కథంశాలతో ఏ మాత్రం రాజీ పడకుండా ఎవరి గుర్తింపు 
కోసం, మెప్పుకోసం ఆశించకుండా విభిన్నమైన నవలలను, విశిష్టంగా పలు విభిన్న 
ప్రక్రియలలో సృజిస్తూ పోయారు. 

ఇంతలో 21వ శతాబ్దంలో డిజిటల్‌ మీడియా, సోషల్‌ మీడియాలు రంగప్రవేశం 
చేయటంతో తెలుగు సాహిత్యం ప్రమాదంలో పడింది. విదేశీ సినిమాలు, రచనలు, 
ఛానెళ్ళు, నట్టింట్లోకి వచ్చేయటంతో తెలుగు పాఠకులకు విదేశీ రచనల నాణ్యత తెలిసింది. 
తెలుగు రచనలంటే ఎప్పటినుంచో ఏర్పడ్డ చులకన భావం, ఇప్పుడు మరింత 
తీవ్రమయింది. చదవటం కన్నా చూడటానికి ఇష్టపడే తరం తెరపైకి రావటంతో సాహిత్యం 
పరిస్థితి జటిలమయ్యింది. అయితే ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని ఒకటిగా చేయటంతో బ్లాగులు, 
ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సోషల్‌ మీడియాల ద్వారా కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు 
సంభవిస్తున్నాయి. ఎవరి గోడ వారిది అవటంతో ప్రతి వ్యక్తీ విచ్చలవిడిగా, తర్మరహితంగా 
కూడా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే వీలు కలిగింది. రచన బాగోగుల స్ప లహ లేకుండా, 
రచనను విశ్లేషించే పరిజ్ఞానం లేకున్నా స్నేహధర్మాన్ని అనుసరించి స్నేహితుల రచనలను 
ఆకాశారానికి ఎత్తేయటం సామాన్యమయింది. ఇది రచయితలపై ప్రభావం చూపించింది. 
రచన నాణ్యతతో సంబంధం లేకుండా మిత్రులు తన రచనను ఆకాశాని కెత్తేయటంతో 
రచనల నైపుణ్యం, ప్రతిభలను విమర్శించుకోకుండా ఈ రచయితలు తమని తాము 
గొప్ప రచయితలుగా, ఉత్తమ రచయితలుగా భావించుకునే పరిస్థితి వచ్చింది. అధ్యయనం, 
పరిశ్రమల్లేకుండానే పరమాద్భుతమయిన రచయితలుగా చలామణీ అయ్యే వీలు వచ్చింది. 
ఇది గుంపులను ఏర్పరచుకుని, వందిమాగధ భజన బృందాలను వెంటనుంచుకుంటే ఉ 
త్తమ రచయిత గా గుర్తింపు పొందే పరిస్థితికి దారి తీసింది. ఇది సాహిత్య మాఫియా 
ముఠాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. తెలుగు సాహిత్యం సాహిత్య మాఫియా 
ముఠాల గుప్పిట్లోకి వెళ్ళటంతోటే రచనల్లో నాణ్యత లేకపోయినా ఏదో ఓ ముఠాలో 
చేరితే చాలు రచనకు, రచయితకు గుర్తింపు వచ్చే వీలు నిచ్చింది. ఇది రచన కన్నా 
రచయిత పేరుకు ప్రాధాన్యం కల్పించింది. 

ప్రపంచీకరణ వల్ల భారతీయులు పలు దేశాలలో విస్తరించటం పరిస్థితిని జటిలం 
చేసింది. ఇక్కడ వస్తున్న రచనలతో ప్రమేయం లేకుండా, తాము భారత్‌ విడిచి వెళ్లినప్పటి 
పరిస్థితులను ప్రామాణికంగా తీస్కుని రచనలను అంచనావేసే ప్రవాస భారతీయుల 


అమృత భారతి + 99 


తరం రంగప్రవేశం చేసింది. “ప్రతి సంవత్సరం చదవదగ్గ కొత్త నవలకోసం 
అన్వేషించటం, నలుగురూ మెచ్చే నవల దొరక్క మళ్ళీ ఇంతకాలం పేరెన్నికగన్న 
నవలలవైపే మొగ్గు చూపటం మాకు పరిపాటైపోయింది అని ప్రవాస భారతీయులు 
ప్రకటించే పరిస్థితి నెలకొంది. (పుస్తకం డాట్‌ నెం/?పి= 10787) చివరికి తెలుగు 
సాహిత్యంలో ఉత్తమ రచనలకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు ప్రవాస భారతీయులు సంస్థల 
నేర్చరచి బహుమతు లివ్వటం, పుస్తకాలు ప్రచురించటం ఆరంభమయింది. అయితే 
లక్షల రూపాయలలో బహుమతులిస్తున్నా అక్కడొకటి ఇక్కడొకటి తప్ప చెప్పుకోదగ్గ 
నాణ్యమైన నవలలు రాకపోవటం గమనార్హం. ఇందుకు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 
నవలలు “ఒంటరి”, 'కొండపొలంి లు మినహాయింపు. 


సోషల్‌ మీడియాను కొందరు రచయితలు సృజనాత్మకంగా వాడుకుంటూ పత్రికలపై 
ఆధారపడకుండా నవలలకు తమ ఫేస్‌బుక్‌ వాళ్లపై, బ్లాగులలో సీరియల్‌గా ప్రచురించి, 
తరువాత పుస్తకరూపంలో తీసుకురావటం ఆరంభించారు. రెంటాల కల్పన రచించిన 
“తన్హాయీ” ఇలా సోషల్‌ మీడియాలో ముందుగా ప్రచురితమై తరువాత పుస్తకరూపంలో 
వచ్చింది. అలాగే ప్రింటు పత్రికలకు దాదాపుగా కాలం చెల్లటంతో ప్రస్తుతం వెబ్‌ పత్రికల 
యుగం ఆరంభమయింది. కౌముది, సంచిక, మాలిక, చెలిమి వంటి పత్రికలు నవలలను 
సీరియల్స్‌గా ప్రచరిస్తున్నాయి. వెబ్‌ పత్రికలలో సీరియల్స్‌ పాఠకాదరణ పొందటం పుస్తక 
రూపంలో వచ్చి విసృతంగా పాఠకులకు చేరటం గమనార్హం. ప్రింటు పత్రికలకున్న 
అనేక పరిమితులు వెబ్‌ పత్రికలకు లేకపోవటంతో వెబ్‌ పత్రికలలో విభిన్నమైన సీరియల్స్‌ 
వచ్చే వీలుంది. అంటే, అచ్చు పత్రికలలో, దినపత్రికలు మాత్రమే కొన ఊపిరితో నిలచి 
ఉన్న తరుణంలో వెబ్‌ పత్రికలు వారపత్రికలు లేని లోటు తీరుస్తూ, నవలలను ప్రచురిస్తూ, 
కొత్త రచయితలకు వేదికలనందిస్తున్నా యన్నమాట. ఇదీ సూక్ష్మంగా గత యాభై ఏళ్ళలో 
తెలుగు నవల ప్రయాణించిన మార్గం. రచయితలకు ఆదర్భాలుండటం వాంఛనీయం. 
వారి రచనలలో ఆదర్శాలుండటం, సిద్ధాంతాలు, సామాజిక స్పృహ ఉండటం 
అభిలషణీయం. అయితే, ఇవి ఉంటేనే ఉత్తమ సాహిత్యం, మిగతాది సాహిత్యం కాదన్న 
సంకుచితత్వాన్ని ప్రదర్శించటం సాహిత్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఇందుకు తెలుగు 
నవల ప్రయాణిస్తున్న విధానం ఒక ఉదాహరణ. ఇప్పుడు వెబ్‌ పత్రికలు రంగ ప్రవేశం 
చేసిన తరువాత తెలుగు సాహిత్యం కొద్దికొద్దిగా ఊపిరి పీలుస్తూ సిద్ధాంతం, వాదాలు, 
ఇజాల ఉక్కు పిడికిలి నుంచి బయటకు వస్తూ, ముఠాలను కాదని విభిన్నమైన పోకడలను 


100 + అమృత భారతి 


పోతోంది. ఇది తెలుగు నవల భవిష్యత్తుపై ఆశావహ దృక్పథం కలిగిస్తుంది. అయితే 
సోషల్‌ మీడియాలో స్నేహితుల పొగడ్తలే తమ సృజనాత్మకాభినివేషానికి ప్రతిభా 
పాటవాలకు నిదర్శనం అన్న అపోహ నుంచి యువరచయితలు, ముఠాల రచయితలు 
బయటకు వస్తే, తెలుగు నవల సరైన దారిలో ప్రయాణించి విభిన్నమైన నవల రచనా 
ప్రక్రియల్లో, విశిష్టమైన రచనలతో సాహొతీ ఇం(ద్రధనుస్సును నిండుగా 
సృజించగలుగుతుంది. 


కొన్ని విభిన్నమైన నవలలు 

తెలుగు నవల విశ్లేషకులు నవలల (టైండు ఆధారంగా నవలల యుగాలను 
విభజించారు. డాక్టర్‌ జి. నాగయ్య “తెలుగు సాహిత్య సమీక్షలో 1877 నుండి 1908 
వరకూ ప్రారంభయుగమనీ, 1900-1920 నడుమ అనువాద యుగమనీ, 1920- 
1942 నడుమ విలాస యుగమనీ ఇలా ఎంచుకున్న దశాబ్దాల కాలంలో ప్రాధాన్యం 
వహించిన అంశం ఆధారంగా నవల పరిణామ క్రమాన్ని వర్గీకరించారు. ద్వానాశాస్త్రి 
“తెలుగు సాహిత్య చరిత్రలో నవలలను సాంఘిక నవలలు, హాస్య వ్యంగ్య నవలలు, 
రాజకీయ నవలలు, డిటెక్టివ్‌ నవలలు, విజ్ఞానశాస్త్ర నవలలు , పౌరాణిక నవలలు, 
చారిత్రక నవలలు అంటూ నవల కేంద్ర అంశం ఆధారంగా నవలలను వర్గీకరించారు. 
ఆధునిక విమర్శకులు దళలితనవలలు, ప్రీ వాద నవలలు, వృత్తి నవలలు, ప్రాంతీయ 
నవలలు అంటూ నవలలను వర్గీకరించి విశ్లేషిస్తున్నారు. అయితే, వాదాలు, ఇజాల 
జోలికి పోకుండా కేవలం నవలలో ప్రధానాంశం ఆధారంగా, నవల రచనలలో ప్రదర్శించిన 
విలక్షణత్వం ఆధారంగా వ్యక్తిగతంగా నాకు ప్రధానం అనిపించిన రచనలు, పాఠకులు 
ఈ నవలలను చదవటం, విశ్లేషించటం ద్వారా తెలుగు నవల చనిపోయిందన్న కొందరి 
వ్యాఖ్యలు అజ్ఞానంలో, అధ్యయన రాహిత్యం వల్ల జనించినవి అని అర్థం 
చేసుకుంటారనిపించే నవలలను ప్రస్తావిస్తాను. వాదాల, ఇజాల, సంకుచిత దృక్కోణాల 
బరువు క్రింద నలుగుతూ కూడా తెలుగు రచయితలు పోయిన భిన్నమైన పోకడలు, 
చూపిన సృజనాత్మక ప్రతిభ అణగిపోవటం తెలుసుకుంటారు. 


పౌరాణిక నవలలు : పురాణాలను అపహాస్యం చేయటం, పురాణ పాత్రలను నీచంగా 
చూపటం, అవార్డులు అందుకోవటానికి రహదారిగా మారిన తరుణంలో కొందరు 
రచయితలు ఈ ధోరణికి భిన్నంగా పురాణాలను, పురాణ పాత్రలను అధ్యయనం చేసి, 


అమృత భారతి + 101 


సవ్యమైన రీతిలో వాటి అర్థం పరమార్ధంవివరించే అత్యద్భుతమైన రచనలు చేశారు. 
పురాణ పాత్రలలో దుష్ట పాత్రలకు పెద్దపీట వేసే రచనలలో చింతకింది శ్రీనివాసరావు 
“వికర్ణ, బెజ్జారపు రవీందర్‌ 'తాటకిలను పేర్కొనవచ్చు. పురాణ పాత్రలను సరైన 
దృక్మోణాలలో ప్రదర్శించి వాటి గౌరవం హెచ్చి రీతిలో ప్రదర్శించిన రచనలలో దేవికారాణి 
పురుషోత్తం రచన 'గౌధేరం, కస్తూరి మురళీకృష్ణ నవల సౌశీల్య ద్రౌపదిలను పేర్కొనవచ్చు. 
నాయని కృష్ణమూర్తి “జలమ్‌, మహాభారత మూలకథకు నవలా రూపం. ఈ వ్యాసంలో 
అనువాదం గురించిన ప్రస్తావన లేకపోయినా, ఆరవీటి విజయలక్ష్మి అనువదించిన దినకర్‌ 
జోషి నవల “ఒక సూర్యుడు” గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. తెన్నేటి 
హేమలత రచన “కృష్ణవంశీ రచయిత్రి దృక్కోణాన్ని అనుసరించి ఉంటుంది. అయితే, 
పురాణాలను సరళమైన భాషలో రచించి అందించటం పై ఉన్నఆసక్తి పురాణాల ఆధారంగా 
నవలలను సృజించటంపై కనబడకపోవటం గమనార్హం. 

సైన్స్‌ ఫిక్షన్‌ : తెలుగులో ఎన్‌ఆర్‌ నంది “దృష్టి, యండమూరి “యుగాంతం” వంటి 
రచనలు ఆసక్తికరమైన సైన్స్‌ ఫిక్షన్‌ రచనలకు నిదర్శనాలు. అయితే ఈప్రక్రియ తెలుగులో 
అంతగా ఆదరణ పొందలేదు. అయినా సరే, సైన్స్‌ ఫిక్షన్‌ రచనలను ఉద్యమంగా రచిస్తున్న 
రచయిత డా॥చిత్తరువు మధు. ఐసిసియు, బైబైపోలోనియా , కుజుడి కోసం, భూమి 
నుండి ఫ్లూటో దాకా వంటి విశిష్టమైన సైన్స్‌ ఫిక్షన్‌ నవలలు రచించారు. తెలుగులో 
స్పేస్‌ ఓ పేరా నవలలు, మెడికల్‌ ఫిక్షన్‌ నవలలు రచించిన దీయనే. ముఖ్యంగా వీటిని 
“ట్రిలజీ లా రచించటం ప్రశంసనీయం. కస్తూరి మురళీకృష్ణ అతిరాత్ర, పునఃసృష్టికి 
పురిటి నొప్పులు అనే సైన్స్‌ ఫిక్షన్‌ నవలలు రాశారు. పోడూరి కృష్ణకుమారి 'భూభవి 
అనే సైన్స్‌ ఫిక్షన్‌ నవలను, “మహామాయ” అనే మానసిక శాస్త్ర ఆధారిత నవలను 
సృజించారు. ఎనుగంటి వేణుగోపాల్‌ “అవని” అన్న సైన్స్‌ ఫిక్షన్‌ నవల రాశారు. సలీమ్‌ 
బాలల కోసం సైన్స్‌ ఫిక్షన్‌ నవలలను రచించారు. అయితే ఇతర భాషలతో పోలిస్తే, 
తెలుగులో రావాల్సినన్ని సైన్స్‌ ఫిక్షన్‌ రచనలు రాలేదన్నది నిర్వివాదాంశం. 


చరిత్ర నవలలు: తెలుగులో, ముఖ్యంగా 1972 తరువాత చరిత్ర నవలలు అనగానే 
ముదిగొండ శివప్రసాద్‌, లల్లాదేవి, ప్రసాద్‌లు గుర్తుకు వస్తారు. ముదిగొండ శివప్రసాద్‌ 
చారిత్రక నవలా చక్రవర్తిలాగా, లల్లాదేవి అత్యంత ఆకర్షణీయమైన రీతిలో చరిత్ర 
నవలలు సృజించి తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు. ప్రసాద్‌ నవలలు చరిత్రను తుచ 
తప్పకుండా అనుసరించకపోయినా, చరిత్ర పట్ల ఆసక్తిని రేకెత్తిస్తాయి. సస్పెన్స్‌ నవలలు 


102 +- అమృత భారతి 


చదివించినట్టు చదివిస్తాయి. అయితే 1990 తరువాత చరిత్ర నవలల రచన వెనకబడింది. 
అడపా దడపా ఒకటో రెండో వచ్చినా అవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. మళ్ళీ 
శ్రీకృష్ణ దేవరాయలు పట్టాభిషిక్తుడై 400 ఏళ్ళు జరిగిన సందర్భంగా చరిత్ర నవలలు 
రంగప్రవేశం చేశాయి. కస్తూరి మురళీకృష్ణ 'శ్రీకృష్ణ దేవరాయలు”, 'రోషనారి, ముస్ఫోలిని 
వంటి నవలలు రాశారు. ఎన్‌.ప్రాన్‌ రావు “ప్రతాపరుద్రుడు? “రుద్రమదేవి, 'సర్వాయి 
పాపన్న వంటి ప్రామాణికమైన నవలలు రాశారు. గొర్లి శ్రీనివాసరావు “సేతు రహస్యంితో 
అటు పురాణం, ఇటు చరిత్రలను కలగలిపి రచించారు. తానా బహుమతి పొందిన 
బండి నారాయణస్వామి రచన 'శప్తభూమి” రచన పరంగా నిరాశను కలిగించింది కాని 
విలువైన చారిత్రక అంశాలను ప్రస్తావిస్తుంది. వి.వి. సుబ్రహ్మణ్యం రచించిన '“విద్యారణ 
స్వామి” నవల విద్యారణ్యకు సంబంధించిన విశేషమైన సమాచారాన్ని అందిస్తుంది. కాటూరి 
రవీంద్ర త్రివిక్రమ్‌, దోరవీటి, ఓగేటి ఇందిర, కల్లూరి రాఘవేంద్ర, ఎస్టీవీ అజీజ్‌, ఉ 
ణుదుర్తి సుధాకర్‌, కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, పులిచర్ల సుబ్బారావు, జూమూరి 
నాగనరసింహరాజు, గోపరాజు నారాయణరావు వంటివారు కూడా విశిష్టమైన చారిత్రక 
నవలలు సృజించారు. సాయిగొర్తి బ్రహ్మానంద నవల 'నేహలి ప్రామాణికమైన నవల. 


సాంఘిక సమస్యల రచనలు / ఇతర రచనలు 
తెలుగులో అధికశాతం నవలలు ఏదో ఒక రూపంలో సామాజిక సమస్యలను ప్రదర్శిస్తాయి. 
ఐతా చంద్రయ్య, గంటి భానుమతి, మంథా భానుమతి, కస్తూరి మురళీ కృష్ణ, 
శాంతినారాయణ, అక్కినేని కుటుంబరావు, కాలువ మల్లయ్య, జీడిగుంట రామచంద్రమూర్తి, 
వసంతరావు దేశ్‌పాండే, చావా శివకోటి, ఇంద్రగంటి జానకీబాల, శ్రీధర, జాజుల గౌరి, 
జూపాక సుభద్ర, అత్తలూరి విజయలక్ష్మి, అల్లూరి గౌరీలక్ష్మి భువనచంద్ర, రామచంద్రమూర్తి, 
డా॥ వి.చంద్రశేఖర్‌రావు, సలీం, పెద్దింటి అశోక్‌కుమార్‌, బి.మురళీధర్‌, వసుంధర, 
ఆర్‌.వి.రాసాని, ప్రభాకర్‌జైనితో సహా ఇంకా అనేకమంది రచయితలు సాంఘిక సమస్యలను 
తమ నవలల ద్వారా ఆసక్తికరంగా మనసును హత్తుకునే రీతిలో అక్కడక్కడా వ్యంగ్యం, 
హాస్యం, కొంత రొమాన్స్‌, కొంత విషాదం, కొంత సత్యం, కొంత కల్పనలు కలగలిపి 
పాఠకులను మెప్పించే రీతిలో ప్రదర్శించారు. 

వివాహేతర సంబంధాలు సృష్టించిన ప్రకంపనలను దాసరి శిరీష *'దూరతీరాలులో 
ప్రదర్శించారు. 'లివ్‌-ఇన్‌' సంబంధాల అనౌచిత్యాన్ని డొల్లతనాన్ని అల్లూరి గౌరీలక్ష్మి 


అమృత భారతి + 103 


అత్యంత ఆరోగ్యకరమైన రీతిలో 'యెదలోపలి యెదిలో చూపించారు. కులం, మతం, 
రాజకీయ, ప్రీవాదం, దళితవాదం వగైరా వగైరాలపై విసృత చర్చలతో రాముడిలాంటి 
విలన్ల పాత్రను సృజించి వసుంధర అల్లిన మాయాజాలం “శ్రీరాముని దయచేతను” నవల. 
ధృవీకృత పాఠశాలలో పిల్లలను నేరస్తులుగా మార్చడంపై చిలుకూరి దేవపుత్ర రచించిన 
నవల 'చీకటిపూలు), నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోయి సామాన్య జీవితం గడపడంపై 
వచ్చిన చక్కని నవల 'గుల్‌మొహర్‌'. ఇది పోల్మంపల్లి శాంతాదేవి రచన. తల్లిదండ్రుల 
ప్రవర్తన ఒక యువతి మనస్థితిని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో చూపే నవల, 
ఇంద్రగంటి జానకీబాల రచన ‘కనిపించే గతం”. సమాజంలో చెలరేగుతున్న వికృతులను 
చూపుతుంది అత్తలూరి విజయలక్ష్మి నవల తెల్లగులావీ. పేదమహిళల జీవితం, 
పరిణామాలు, సంస్కృతి, తెలంగాణ భాష, అస్తిత్వం వంటి అంశాలను ప్రదర్శించిన 
నవల జాజుల గౌరి రచించిన “వాయినం”. మరపురాని విశిష్టమైన వ్యక్తి వ్యక్తిత్వాన్ని 
మరపురాని విధంగా ప్రదర్శించిన నవల పొత్తూరి విజయలక్ష్మి రచించిన 'ఆత్మకథి. 
విశిష్టమైన, విభిన్నమైన రచనా శైలితో గిరిజనులు, సామాన్యుల పోరాటాలను అత్యద్భుతంగా 
చిత్రిస్తాయి డా.వి. చంద్రశేఖరరావు రచనలు 'నల్లమిరియం' చెట్టు, “ఆకుపచ్చదేశం' ఆధునిక 
సమాజాన్ని సమానత్వాన్ని వివరిస్తుంది, రామాచంద్రమౌళి “అంతిమం”. సలీం విసృతంగా 
రచిస్తాడు. ఆయన నవలలన్నీ విభిన్నమైన కథాంశాలు కలిగి ఉంటాయి. 'వెండిమేఘంి, 
కాలుతున్న పూలతోటి, “పడిలేచే కెరటం), “అంతర్జానంి, 'మాయజలతారుతో సహా 
సలీం రచనలన్నీ విభిన్నమైనవి. చదవదగ్గవి. వేంపల్లి గంగాధర్‌ రచన 'నేల దిగినవాని, 
రాయలసీమ వాన కష్టాలను హృద్యంగా ప్రదర్శిస్తుంది. అవ్యక్త అలిఖిత జీవితాలను 
ప్రదర్శిస్తుంది దేవులపల్లి నవల 'బయటి గుడిసెలు”. కస్తూరి మురళీకృష్ణ నవలలు 
“అంతర్యాగంి, “అసిధారిలు విద్యావిధానానికి సంబంధించినవి. యువ హృదయ 
సందిగ్గాలను ప్రదర్శిస్తుంది, అంతర్మథనం నవల. సాయి బ్రహ్మానందం గొర్తి నవల 
“అంతర్వలని ప్రయోగాత్మకమైన అరుదైన నవల. ఇంద్రవెల్లి సంఘటన ఆధారంగా 
వసంతరావు దేశ్‌పాండే అడవి” నవలను సృష్టించారు. మానవుల చైతన్యం మాదిగ విజయం 
కోరుతూ డా. కాలువ మల్లయ్య రాసిన విశిష్టమైన నవల “మాదిగ విజయం”. కథలకు 
పెద్దపేరున్న పెద్దింటి అశోక్‌కుమార్‌ 'జిగిరి నవల ద్వారా అంతగా పరిచయం లేని 
ఎలుగుబంటిని ఆడిపించే వారి జీవితాల్ని చిత్రిస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో 
ఒక ప్రధాన ఘట్టమైన సంఘటనను ‘లాంగ్‌ మార్చ్‌” నవలలా రచించారు. భువనచంద్ర 


104 +- అమృత భారతి 


వాళ్ళు), “మనసుపొరల్లో”, “పాదాచారి” వంటి విశిష్టమైన ఆధ్యాత్మిక నేపథ్యం గల నవలలు 
సృజించారు. కస్తూరి మురళీకృష్ణ 'సత్యం-స్వప్నం), “స్వప్న వాసంతంి వంటి రచనల 
కేంద్రం కూడా ఆధ్యాత్మికతనే. రూన్సీ కొప్పిశెట్టి “అనాచ్చాదిత నవల ద్వారా చక్కటి 
పేరు సంపాదించారు. వారి నవల 'గొంతు విప్పిన గువ్వ ప్రధానంగా స్వీయజీవిత 
సంఘటనలపై ఆధారపడినదయినా, మరో పాత్రతో 'నేను' అంటూ చెప్పించి, కాల్పనిక 
నవల పరిధిలోకి రచనను తీసుకువచ్చారు. నవలలపై ఆసక్తి తగ్గుతున్నదనిపిస్తున్న 
తరుణంలో పాణ్యం దత్త శర్మ “సాఫల్యం” నవల ద్వారా ఉత్తమ రచనకు పాఠకాదరణ 
ఎప్పుడూ ఉంటుందని నిరూపించారు. ఒక మామూలు (పేమ కథను 'రామ్‌ థ్రై శృతి 
డాట్‌ కామ్‌ నవలగా రచించి ఇంటర్నెట్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన నవలగా 
మలిచారు అనంతరామ్‌. నవలా రచయితలు తెలుగు సాహిత్య ధోరణులపై, రచయితలపై 
వ్యంగ్య విమర్శనాత్మక రచనలను కూడా రచించారు. నండూరి పార్థసారధి రచన “సాహిత్య 
హింసావలోకనంి ఇలాంటి రచనల్లో అగ్రస్థానం వహిస్తుంది. జె.రామలక్ష్మి రచన 
“రచయితలారా రాసుకుపొండి” అను దోపిడీ కథ, చావా శివకోటి నవల బాజీ రచయిత 
అయ్యాడోచ్‌” ఇలాంటి రచనలే. ఒకప్పటి తెలుగు సాహిత్యంలోని ఫోన్స్‌ రచయితలతో 
రాయించుకొనే ధోరణికి అద్దంపడుతుంది గోవిందరాజు చక్రధర్‌ రచన ఘోస్ట్‌. 
బలభద్రపాత్రుని రమణి రచన “వైకుంఠపాళి” ఒకప్పుడు రచయితలలో వికృతధోరణి 
నిక్కచ్చిగా ప్రదర్శిస్తుంది ఎం.వెంకటేశ్వరరావు రచన “అతను” హిజ్రాల జీవితాన్ని 
ప్రదర్శిస్తుంది. జలంధర రచన 'మిన్నాగపూలు’ ఇటీవలి కాలంలో విశేషంగా పాఠకాదరణ 
పొందిన నవల. శాంతినారాయణ నవల “పెన్నేటి మలుపులు’ రెండు దశాబ్దాలలో 
రాయలసీమలో సామాజిక, రాజకీయ మార్పులను ప్రదర్శిస్తుంది. 


నిజం చెప్పాలంటే ఎలాంటి పరిశోధనా లేకుండా తెలుగు నవలల్లో విమర్శకులు 
పొగిడి, భజనబ్బందాలు గానం చేసే రచనలు కాక, విభిన్నమైన రచనలు విశిష్టంగా చేసే 
రచయితలు, రచనలు అనుకోగానే గుర్తుకు వచ్చిన పేర్లు ఇవి. ఇంకా ఎంతోమంది 
రచయితలు, తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శిస్తూ, తెలుగు నవల ప్రపంచాన్ని 
సుసంపన్నం చేస్తున్నారు. పరిపుష్టం చేస్తున్నారు. ఇలాంటి రచయితల రచనలవల్లనే ఓ 
రకంగా ఇంకా తెలుగు సాహిత్యం నిలిచిఉంది. తెలుగు పాఠకులు ఉన్నారు, వస్తున్నారు. 
అయితే, తెలుగు నవలలు అందులో విభిన్నమైన నవలల గురించి ప్రస్తావించటం, 
'మధుబాబు' పేరును ప్రస్తావించకపోవటాన్ని మించిన లోపం ఉండదు. తెలుగులో ధ్రిల్లర్‌ 


అమృత భారతి + 105 


రచనల సామ్రాజ్యానికి ఛత్రపతి మధుబాబు. ఈనాటికీ కూడా మధుబాబు రచన వస్తుందంటే 
పత్రిక సర్యులేషన్‌ పెరగటం ఖాయం. ప్రస్తుతం తెలుగు నవల ప్రపంచంలో అలాంటి 
పట్టు, శక్తి ఉన్న ఏకైక రచయిత మధుబాబు. 

ఇది సూక్ష్మంలో గత 50 ఏళ్ళలో తెలుగు నవలల పరిణామక్రమం. తెలుగు 
నవలలు పోయిన పోకడలు. తెలుగు సాహిత్యంలో సృజనశీలురైన నవలా రచయితల 
ఆధిక్యం మళ్లీ రావాలని సాహిత్య పీఠాలైనా, పెద్దలయినా, విమర్శకులైనా, సృజనాత్మక 
రచయితలకే అగ్రతాంబూలం లభించే రోజు వస్తుందని, ఈ విషయం ఇంకో పదేళ్ళకు 
యువభాతి ప్రచురించే ప్రత్యేక పుస్తకంలో నేను సగర్వంగా ప్రకటిస్తానని ఆశిస్తున్నాను. 

ఈ వ్యాసంలో ఏరచయితనూ ప్రస్తావించకపోయినా, ఎవరి నవల ప్రస్తావనకు 
రాకపోయినా అందుకు బాధ్యత నాదే. అందుకు క్షంతవ్యుడను. ఇజాలు, వాదాలలో 
ఇమడకుండా పాఠకులను అలరిస్తున్న ముఖ్య నవలల ప్రస్తావన ఈ వ్యాసం ముఖ్య ఉ 
ద్దేశ్యం. ఈ వ్యాస పరిధిని గమనించి పెద్దమనసుతో క్షమించాలని మనవి. 


ఉపయుక్తమైన గ్రంథ సూచి : 

1. తెలుగు నవలా వికాసం-మొదలి నాగభూషణ శర్మ 
. మహతి - యువభారతి స్వాతంత్ర్య రజతోత్సవ ప్రచురణ. 
. తెలుగు సాహిత్య చరిత్ర - డా॥ ద్వానాశాస్రి. 


. తెలంగాణా నవలా సాహిత్యం - సం॥ డా.టి.రంగస్వామి. 


2 
3 
4. తెలుగు సాహిత్య సమీక్ష (రెండవ సంపుట) - డా॥జి.నాగయ్య. 
ర్‌ 
6. తెలుగు నవల - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమి. 

7 


. వెండి వెలుగులు - యువభారతి రజతోత్సవ సంచిక. 


(వ్యానకర్రి: రచయిత్రి, విశాంత ఉవన్వానకురాలు, 


106 +- అమృత భారతి 


కథా సాహిత్య ప్రస్థానం 
(1972-2022) 


కస్తూరి మురళీకృష్ణ 
98496 17392 


తెలుగు కథా విశేషాలు తెలుసుకోవాలంటే ముందుగా మనకి స్ఫురించే వ్యక్తి పోరంకి 
దక్షిణమూర్తిగారు. వారి కథానికా స్వరూప స్వభావాలు అనే సిద్ధాంత గ్రంథం 1988లో 
ప్రచురింపబడింది. “తెలుగు వాళ్ళకు అనేక వందల సంవత్సరాలుగా కథా వాజ్ఞ్మయం 
వుంది. కాని దానికి నిర్ధిష్టమైన రూపం ఏర్పడ్డం మటుకు ఈ శతాబ్దిలోనే జరిగింది. 
దానికి ఒరవడి పెట్టింది పాశ్చాత్య సాహిత్య సంపర్మం” అన్నారు. జీవితంలో ఒకానొక 
శిల్ప నైపుణ్యంతో కళ్ళకు కట్టించి, హృదయాన్ని ఒకానొక మహత్తరమైన అనుభూతికో 
నింగించి పదే పదే చదివించాలనిపించే కథను గొప్ప కథ అని చెప్పవచ్చు అంటారు 
పోరంకి దక్షిణమూర్తి గారు. “ఒక కథ చదివిన తర్వాత మనసుంచాలి. మళ్ళీ చదివింప 
చేయాలి. ఈ కథ బాగుందని పదిమందికీ చెప్పించగలగాలి. మరో పదేళ్ళు ఇరవై ఏళ్ళు 
పోయిన తర్వాత చదివినా అదే అనుభూతి స్పందన కలగాలి. అప్పుడే అది గొప్ప కథ 
అవుతుంది” అంటారు వాకాటి పాండురంగారావు గారు. 


మొత్తం మీద ఆధునిక వచనా విశేషం కథానిక. మామూలు కథకంటే ఇది 
సునిశితం. సూక్ష్మతరం. ప్రతి కథానికా ఒక కథే. కానీ ప్రతి కథా కథానిక కాదు. కథ 
విషయాలు ప్రధానమైతే కథానిక శిల్ప ప్రధానం. సంక్షిప్తత, ఏకాగ్రత, అన్నవి ప్రధాన 
లక్షణాలు. వస్తువు పాత్ర చిత్రణ, స్వల్ప వర్ణనలు, ఎత్తుగడ, ముగింపు శైలి కథలోని 
ప్రధానాంశాలు. కథానికలో అనవసరమైనదేదీ వుండదు. ఏకత్వం, పరిపూర్ణత్వం ముఖ్యం. 

ఈవ్యాసంలో 1972 తర్వాత వచ్చిన కథానికలనే దృష్టిలో వుంచుకుని రాస్తున్నాను. 
యాభై సంవత్సరాలతెలుగు కథానిక కథకు ముడిసరుకు జీవితం అంటారు మధురాంతకం 


అమృత భారతి + 107 


రాజారాం తెలుగు కథలో ఎన్నెన్నో కథలున్నాయి. సాంఘిక, రాజకీయ, (పేమ, 
ఉద్యమ, హాస్యం కథలు ఎన్నెన్నో కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయనటం 
నిర్వివాదాంశం. తెలుగు కథలో వైజ్ఞానిక కథలు, బాల సాహిత్యం కూడా గుర్తింపు 
పొందాయి. మాండలిక కథలు కథా రచనలో చాలా ప్రచారాన్ని సాధిస్తున్నాయి. 

తెలుగు సాహిత్య ప్రక్రియలో కథా ప్రక్రియకు ప్రముఖ స్థానాన్ని కథా రచయితలు, 
రచయిత్రులు కల్పించారనేది నిర్వివాదాంశం. 

1976-85 దశకాన్ని విప్లవ కథా దశకంగా నిర్ణయించారు ప్రఖ్యాత విమర్శకురాలు 
కాత్యాయని విద్మహే. అల్లం రాజయ్య కథ సంగంతో, విప్లవ కథకు నాందీ ప్రస్తావన 
చేశారు. వుప్పల నరసింహం, బీ,ఎస్‌,రాములు, పీ. చంద్‌, కార్మిక, కిరణ, సాహు, కాలువ 
మల్లయ్య వంటివారు విప్లవ కథలకు ఊపునిచ్చారు. తుమ్మేటి రఘోత్తం రెడ్డి, అల్లం 
రాజయ్య ప్రభావంతో కథా రచన ఆరంభించారు. 

1985లో తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి “ఈ భూమి బవంచ్చిన్రు కథ. వర్ణపోరాట 
చైతన్యం కథ. ఇందులో భూ సమస్య కథా వస్తువు. ఎన్నో ఏండ్ల తర్వాత చేజిక్కిన 
భూమిని సొంతం చేసుకోవాలనే ఓ ముసలాడీ పాత్ర ఇందులో ముఖ్యం. దొర అయాన 
వచ్చి ముసలాడిని కంపించారు. “ఈ భూమి నాది. చెట్లు కొట్టె, పుట్లు తవ్వి, సాపు చేసి, 
దుక్కి దున్ని పంట వేసిన భూమి నాది” ఉద్యమ కారులు కల్పించుకుని భూమి తోనే 
బతుకులు మావి వెనుకడుగు వేయొద్దన్నారు. ఈ కథలో భూపోరాటం తప్పనిసరి చేస్తున్నది. 
రాజకీయ వ్యవస్థే కానీ మరెవ్వరూ కాదు. గోడీజీ పరపీడన నుంచి ప్రజల్ని న్యాయం 
వైపు నడిపించాలనేద ఈ కథ సారాంశం. రఘోత్తమ రెడ్డి గారు కథలు, వ్యాసాలు 
రచించటమే కాక ప్రజా సమస్యల్ని అధ్యయనం చేసిన వ్యక్తి. 

1988లో అవసరాల రామకృష్ణారావు “వెన్నెల్లో విహరించు” అనే కథ జ్యోతి 
మాసపత్రిక ఉగాది సంచికలో వచ్చింది. ఈ కథ కుటుంబ సంబంధాల పరిధిలోకి 
వస్తుంది. 

రామకృష్ణారావు నూట యాభైకి పైగా కథలు రాసారు. ఆంగ్లంలో డాక్టరేటు 
అందుకున్న సాహితీవెత్త మూఢ విశ్వాసాలలో కూరుకుపోయిన కుటుంబం, సుఖ 
సంతోషాలకు ఎలా దూరమైపోతుందో ఈ కథా వస్తువు. “మన ఇంట్లోకి వెన్నెల రాదు. 
మనమే వీధులలోకి పరుగెత్తి వెన్నెలలో విహరించటం నేర్చుకోవాలి అంటారు. నాగరికంగా 


108 +- అమృత భారతి 


సమాజం పరుగులు తీస్తుంటే, మూఢ విశ్వాసాలతో జీవితాలను ధ్వంసం చేసుకోవద్దనెది 
సందేశం. 


ఫిబ్రవరి 2007లో “పేగు కాలిన వాసన” కథను ఎ. ఎన్‌. జగన్నాథ శర్మ గారు 
రచించారు. వీరి అగ్రహారం కథలు, నాన్న కథలు వివిధ పత్రికల్లో వచ్చాయి. వీరు 
బుల్లితెర సీరియల్స్‌ కు మాటలు రాశారు. ఆంధ్రజ్యోతి నవ్య సంపాదకులుగా పనిచేశారు. 

ఒక యువకుడు పేదకుటుంబంలో పుట్టీ, చదువు రాక, తండ్రి చేసే కలపమిల్లులో 
పనిచేయలేక, ఇంట్లోంచి పారిపోయి జట్కాబండి నడుపుతూ జీవనం సాగిస్తూన్నాడు. 
ఆరుగురు జట్కా బండిలో కూర్చున్నారు. ఆరోజు జట్కాబండి వాడి మనసు బాగోలేదు. 
వర్షం బాగా కురుస్తోంది. తన యింట్లో అన్నం గిన్నెలు వర్షంలో తడిసి కొట్టుకుపోయాయని 
బాధపడి, ఒంటరి జీవితంతో విసిగి, అప్రయత్నంగా హింసవైపు దృష్టి మరలింది. ఈ 
జట్మాలో కూచున్న డబ్బున్న వాళ్లని చంపితే అని అకారణ ద్వేషం ఏర్పడింది. అంతలో 
తన బాల్యంలో. తండ్రి యజమాని నుంచి ఏభై రూపాయల కోసం వేలు మిల్లులో 
తెగ్గొట్టూకోవటం, తండ్రి బొటన వేలు తెగిపోవటం గుర్తుకొచ్చింది. 

ఓ ఏభైఏళ్ళ వ్యక్తి నిక్కరు, చొక్కా వేసుకుని గబగబా జట్కా ఎక్కాడు. ఆ వ్యక్తికి 
బొటన వేలు లేదు. నాన్న తన బండిలో ఎక్కాడనిపించింది. తన తల్లితండ్రి జీవితాలు 
గురొచ్చి, తన ఊరు వెళ్ళి పోవాలనుకున్నాడు జట్మాబండివాడు. ఇంతకు ముందున్న 
ద్వేషం పోయింది. ఆత్మీయత కలిగింది. ఈ కథ ప్రచారానికొచ్చిన గొప్ప కథగా గుర్తింపు 
పొందింది. 


1992లో కలువకొలను సదానందం గారి "కొండంత పత్రి కథ ఇండియా 
టుడేలో ప్రచురించబడింది. ఉపాధ్యాయునిగా పనిచేసిన సదానందం గారు డైబ్బైకి పైగా 
కథానికలు రాశారు. ఈ కథ కుటుంబ సంబంధాలలో బాధ్యత, బాధ్యతా రాహిత్యంపై 
విశ్లేషించింది. 

మొగిలయ్య రైల్వేలో గాంగ్‌మెన్‌. తల్లి, పిల్లలకు తిండి లేకున్నా మొగిలయ్య 
హోటలుకి పోయి భోజనం చేసి వస్తాడు. పీకల దాకా తాగుతాడు. కుటుంబాన్ని నిర్లక్ష్యం 
చేస్తాడు. భార్యకష్టపడి అవీ ఇవీ అమ్మి డబ్బులు తెస్తుంది. కొడుకు, మనవడు 
డబ్బులడిగితే జయమ్మే తన డబ్బులోంచి ఇస్తుంది - తాగుబోతు తండ్రి మీడ పిల్లలు 


అమృత భారతి + 109 


తిరగబడటం అవసరమే అంటారు కథా రచయిత. పేదల జీవితాలలోని జీవన విలువలు 
చిత్రించటమే ఈ కథలో ముఖ్యాంశం. “పాఠకులకు ఏది అవసరమో అదే నేను రాస్తాను. 
పాఠకులు మత్తులో పడి ఏది కోరుతున్నారో అది రాయను. రోగి చెప్పినట్టు డాక్టరు 
నడుచుకోవాలసిన రోజులొస్తాయని అనుకోలేదు. అలాటి పరిస్థితి సాహిత్య సాంస్కృతిక 
రంగాలకు కూడా అనర్ధదాయకమే” అంటారు రచయిత వారి భావాన్ని సృష్టీకరిస్తూ, 


శాంతి నారాయణరావు సుప్రసిద్ధ రచయిత 1993లో 'తాలు గింజలు’ కథ ప్రజా 
సమస్యల కింద కొస్తుంది. రైతు, వ్యవసాయకులు సంబంధించిన కథ సామాజిక 
వాస్తవికతను కథకు ఆవిష్కరించారు. 


చెన్నప్ప చిన రైతు. వ్యవసాయంలో కష్టాన్ని చూస్తూ పిల్లల్ని చదువులో పెట్టాడు. 
వ్యవసాయంలో కూలీల సమస్య, వ్యవసాయ కూలీల్లో కష్టించి పనిచేసే శ్రమ సంస్కృతి 
పోయింది. ఈ అంశమే కథ ఇతివృత్తం. 

1995లో ఇండియా టుడే పత్రికలో “చీకటి” అనే వి.ఆర్‌. రాసాని రచించిన 
కథ ప్రజా సమస్యలకు సంబందించినది. 

మత్తు పదార్థాల వ్యాపారం చేస్తాడు సుబ్బారాయుడు. అతని పదేళ్ళ కొడుకు 
చుట్టూ ఈ కథ నడుస్తుంది. అయితే విష పదార్థాల వ్యాపారం అంతర్జాతీయంగా జరుగుతున్న 
దొంగ వ్యాపారమే. పదేళ్ళ కొడుకు మత్తు పదార్థాలకు బానిసైపోతాడు. నేలపై పడి 
గింజుకుంటున్న పిల్లాడి చేతిలో ఖాళీ పేకేట్లు అందరూ చూస్తారు. అయితే సుబ్బారాయుడి 
కొడుకు పతనాన్ని తన అక్రమార్దనని తెలిసి కూడా అందులోంచి బయటపడలేడా?” 
పడడు! ఇది పాఠకుల్ని ఆలోచింపచేయటమే కానీ, యవతని ఎలా భ్రష్టు పట్టిస్తుందో 
అనే ఆవేదనను కలుగజేసింది. 


2008లో వినిన మూర్తిగారి ఆగ్రహం కథ అరుణతార మాస పత్రికలో 
ప్రచురింపబడింది. సామాజిక సంబంధాలకు సంబంధించిన కథ. కుటుంబ స్థితిగతులు, 
అభధ్రతా భావం ఇందులో కనిపిస్తాయి. నృసింహ శర్మ ముస్లిం యువతిని వివాహమాడాడు. 
ఆమె మరణించింది. నలభై ఏళ్ల తర్వాత తమ్ముడు అచ్యుత శర్మ అన్నదగ్గర కొన్తాడు. 
అన్నా దమ్ములు ప్రేమగా కుటుంబ వ్యవహారాలు మాట్లాడుకుంటారు. ఆ కుటుంబంలో 
కొడుకులు, తండ్రి కలుసుకుని ఏళ్ళవుతుంది. అయితే చాలా రోజుల తర్వాత వచ్చిన 


1 10 +- అమృత భారతి 


తమ్ముడితో నేను ఎంత డబ్బు అవసరమో నీకు తెలుసు ఎంతైనా ఇస్తాను నాతో ఉండిపో 
అంటాడు అన్న నృసింహ శర్మ. కాని ఆ మాటలు వినీ కూడా ఓ ఉత్తరం రాసిపెట్టి 
వెళ్ళిపోయాడు తమ్ముడు. రచయిత ఇక్కడ ఓ గొప్ప మాట రాశాడు తమ్ముడు రాసినట్టు. 
“మనసుకి అహం, ఆగ్రహారాలకా వర్ణ వ్యవస్థ, గేటెడ్‌ కమ్యూనిటీ డబ్బు కట్టిన గోడలు 
మనిషిని మనిషి నుండి రక్షిస్తున్నాయన్న భ్రమలో దూరం చేస్తున్నాయేమో” ఈ వాక్యంతో 
ఉత్తరం ముగిసింది. కథ ముగిసింది. అహం అడ్డువల్ల అతను వెళ్ళిపోయాడు. కుటుంబం 
కలసి బతకలేక పోయింది. 

“మనం ఏంటి? విసృతమైన గెటెడ్‌ కమ్యూనిటీ కాదా? ఒక సంక్షిప్తమైన సమస్యను 
అంటే మతం-కులం, పెట్టుబడిదారీ వ్యవస్థలో రావల్సిన మార్పు కాదు. అవి నిర్మూలనం 
కావాలి. ఈ కథ మనల్ని ఆలోచింప జేస్తుంది - అద్భుతమైన కథను వి. వినమూర్తి 
గారు పాఠకలోకానికి అందించారు. 

విహారి గారు 2009లో సమాధానం” అనే కథను చినుకు మాసపత్రికకు 
అందించారు. విహారి గారు ప్రముఖ కథా రచయిత. నవలలు, సాహిత్య వ్యాసాలు 
వెలువరించారు. ఏ గొప్ప మంచి కథ కనిపించినా వెలుగులోకి తేవటం విహారిగారి 
సహృదయత్వానికి నిదర్శనం. 

నేటి యువతని వేధిస్తున్నది ఆర్థిక మాంద్యం. సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లు ఇద్దరు ఉ 
ద్యోగాలు పోయి అనుభవించిన బాధకి ఈ కథ అద్దం పట్టింది. ఉద్యోగాలు పోయాయి, 
మరోటి దొరకలేదు. ఆ పరిస్థితిలో ఒకడు ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇది పరిష్కారమా 
కాదు కానీ పెట్టుబడిదారీ కుట్రలో ధనార్జన వస్తువ్యామోహం కోరలలో చిక్కుకున్నారు. 
వేలవేల జీతం, ఏళ్ళ ఏళ్ళ సంపాదన ఏమైందని అంతా వస్తు వ్యామోహంలో కార్పోరేట్‌ 
స్కూళ్ళ చదువుల్లోకి వెళ్ళిపోయింది. ఆర్థిక మాంధ్యం వల్ల ఉద్యోగం పోయిందనుకున్ను 
నిజానికి జీవన విధానం వల్ల ఎదురు దెబ్బ తగిలినా అందుకే విహారిగారంటారు. “పేదరికం 
అనుభవించటమే కాని తప్పుడు ఆలోచనలు చేయలేదు” అని అందుకే ఆ తరానికి వస్తు 
వ్యామోహం లేదు ఆదాయానికి మించిన ఖర్చులు, అప్పులు లేవు. సంతృప్తి జీవితం. 

ఆత్మహత్మ చేసుకున్న సుధీర్‌ ఆత్మహత్యకి చిత్తరైతు ఆత్మహత్యకి తేడా ఏమిటి 
అని ప్రశ్నిస్తాడు ఆలోచించల్సిన అంశం. ఒకదానికి గ్లోబలైజేషన్‌ కారణమైతే రెండోదానికి 
భూస్వామ్య వ్యవస్థ కారణం. సమాధానం ఒక్కటే. 


అమృత భారతి + 1 1 1 


కథా ప్రారంభంలోనే గ్రీధరని, ట్రీకాంత్‌ని పరిచయం చేశాక, ఉద్యోగాలు, 
మెరుపులు పెద్ద బీభత్సం సృష్టిస్తాయి ఈ దృశ్యమే యువకుల మనస్థితికి ప్రతీక. 

తెలుగు సాహిత్యంలో ఎందరో గొప్ప కథకులున్నారు. యండమూరి వీరేంద్రనాథ్‌, 
అంపశయ్య నవీన్‌, రామాచంద్రమౌళి, సింహ ప్రసాద్‌, ప్రభాకర్‌ జైని, మధు చిత్తర్వు, 
పెద్దింటి అశోక్‌ కుమార్‌, సలీం, వెల్దండ (శ్రీధర్‌, నవీన్‌, వాణిశ్రీ, కె.వి. నరేందర్‌, గీతాంజలి 
- ఇలా ఎందరో తెలుగు కథను సుసంపన్నం చేస్తున్నారు. 

తెలుగు సాహిత్యంలో ఆల్రౌండర్‌గా ఎదిగిన కస్తూరి మురళీకృష్ణ క్రైం, డిటెక్టివ్‌, 
సోషల్‌, హిస్టారికల్‌, హారర్‌, ఫాంటసీ, పౌరాణిక్‌ ఫిక్షన్‌ను విసృతంగా రచిస్తున్నారు. 

1972 తరువాత తెలుగు కథ రాయకున్నా, కాళీపట్నం రామారావుగారు తెలుగు 
కథ ఆయనను చిరకాలం స్మరించే రీతిలో కథలకొక గూడును కథా నిలయంను 
అందించారు. తెలుగులో ప్రచురితమయిన, అవుతున్న అయ్యె ప్రతి కథ గమ్యం 
కథానిలయం. కథానిలయం వల్ల తెలుగుకథ పరిశోధకులపని సులువయింది. ఇందుకు 
తెలుగు కథా (పైమికులు కాళీపట్నం రామారావు గారికి బుణపడివుంటారు. 


బాల సాహిత్యం చాలామంది దృష్టిని ఆకర్షిస్తోందినేడు. 


కన్నెగంటి అనసూయ బాల సాహిత్య పురస్మారం. కేంద్ర సాహిత్య అకాడమి 
2020 పొందింది. జీవన శిల్పం, పొడిచేపొద్దు, దీపతోరణం, అతడెవరు, ఈనాడు కథల 
పోటీలో బహుమతికి వచ్చింది (2015). 


బాల సాహిత్యంలో బుద్ధి బలం, అమ్మ చెప్పిన మాట అడవిరాజు ఆదర్శం, 
స్నేహితులు (సాహిత్య అకాడమి అవార్డు -2020) పెద్దలమాట ఆమె కొన్ని రచనలు.. 
అనసూయ బాలలను ప్రోత్సాహిస్తూ, కథల పోటీలు పెట్టీ వారికి బహుమతులిస్తుంది. 

ఏ పనైనా ఏకాగ్రతగా చేయటం పిల్లలకి అవసరం. మహీశ్వరుడూ తపస్సు 
చేస్తుంటే, ఎవడో దగ్గర్లో కట్టెలుకొడుతూంటాడు. తపోభంగమైంది నీవల్ల అంటాడూ 
మహీశ్వరుడు. కానీ నా భార్యాపిల్లలని పోషించుకోవాలి. కనుక మీ తపస్సుతో నాకు 
సంబంధం లేదు. ఏకాగ్రత ముఖ్యం అన్న సందేశం ఈ కథలోనిది. అనాధ శరణాల 
యాల్లో, సంక్షేమ హాస్టళ్ళలో కూడా పిల్లలకి ఇలా వ్యక్తిత్వ వికాసం గురించి కథల 
ద్వారా బాగా బోధిస్తోంది కన్నెగంటి అనసూయ. 


112 + అమృత భారతి 


బాల సాహిత్యంలో కృషి చేస్తున్నవాళ్ళెందరో వున్నారు, ఆకెళ్ళ సుబ్బలక్ష్మి, కందేపి 
రాణి, చొక్కాపు వెంకట రమణ దాసరి వేంకట రమణ, రామకృష్ణ పైడిమర్రి, చదువుల 
బాబు, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, పత్తిపాక మోహన్‌ మొదలైన వారెందరో 
బాలసాహిత్య రచనలో సుప్రసిద్దులు. చాలా కథా సంపుటాలు వచ్చాయి. సుబ్బలక్ష్మి 
బృందావనం, అమ్మమాట తేనెపూట, బాలనందనం మొదలైనవి చాలా వున్నాయి. ఆకెళ్ళ 
సుబ్బలక్ష్మి రాసిన “శత్రువువాటా” కథలో గొప్ప సందేశం వుంది. ఒక వ్యక్తి ఇంట్లోనే 
ఒక హుండీ పెట్టుకుంటాడు. తను ఏమి సంపాదించినా అందులో కొంత వాటా ఆ 
హుండీలో శత్రువు వాటా అని వేస్తుంటాడు అందరూ నవ్వుతారు. అలా ఎందుకు వేస్తున్నాడో 
భార్యకి కూడా చెప్పడు.కొంతకాలం అయింది. హుండీ నిండింది. ఆ వ్యక్తికి 
అనారోగ్యమొచ్చింది. పక్షవాతం వచ్చింది. డబ్బుల్లేవు వైద్యంచేయించుకోటానికి. భార్య 
ఏడుస్తూ ఉంటుంది. ఆ శత్రువు వాటా తీసుకురా అంటాడు. శత్రువుకు వాటా హుండీలో 
వేస్తుంటే సమయానికి ఉపయోగపడతాయి కదా! సంపాదనలో డబ్బు దాచటం సాధ్యం 
కాకపోయినా, శత్రువు వాటా పేరుతో భయంగా దాచటం అవసరం. శత్రువు వాటా అనే 
పేరు చమత్మారంగా పెట్టి సందేశాత్మక కథను అందించింది సుబ్బలక్ష్మి. 

తెలుగు సాహిత్యంలో సంవత్సరం వారీగా, వస్తువు కేంద్రంగా కథా సంపుటాలు 
వెలువడటం, సంకలనాలు వెలువడటం ఆరంభమయింది. కథారచయిత కథలన్నీ ఒకే 
చోట వుంటే పాఠకుడిని కథా రచయితపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈచర్చలో 
కొన్ని కథా సంపుటాలు పేర్కొంటాను. 

1992లో సింగమనేని నారాయణ “సీమకథలు” సంకలనం వెలువడింది. 
1993లో కాళీపట్నం రామారావుగారు సంపాదకులుగా “శ్వేత రాత్రులు” సమకాలీన 
కథలలో వెలువడింది. చదువు ఇతివృత్తంగా కేతు విశ్వనాథరెడ్డి గారు, పోలు సత్యనారాయణ 
కలసి “చదువు కథలు” వెలువరించారు. విరసం విశాఖ శాఖ తొమ్మిది కథల సంపుటి 
"సూవర్షుపురం” 1995 శ్రీకాకుళ సమితి “నాగావళి కథలు” ప్రచురించింది. 

పత్రికల్లో ఒక సంవత్సరంలో ప్రచురింపబడిన కథల్లో 10,15 ఎంపిక చేసి ఒక 
సంకలనంగా తేవాలని సత్సంసంకల్పంతో వాసిరెడ్డ్‌ నవీన్‌, పొలినేని శివశంకర దాసు 
కలసి, 1990 నుంచి ప్రతి సంవత్సరం కథా సంకలనాన్ని వెలువరిస్తూ కథా సాహిత్యానికి 
గొప్ప సేవ చేస్తున్నారు. 


అమృత భారతి + 1 13 


1996లో కాళీపట్నం రామారావుగారి సంపాదకత్వంలో “రుతుపవనాలు” కథా 
సంకలనం వెలువడింది. 1997 ప్రకాశం జిల్లా విరసం యూనిట్‌ వారు “మన కాలం 
కథలు వెలువరించారు. 


వేదగిరి రాంబాబు, వేదగిరి కమ్యూనికేషన్స్‌ పేరున మూడు విశిష్ట కథా సంకలనాలు 
వెలువరించారు. కొత్త కథ, సరికొత్త కథ, వినూత్న అనే సంపుటాలు వెలువడ్డాయి. 

వంశీ సంస్థ కథా సాహిత్యానికి చాలా దోహదం చేస్తోంది. 2017లో కొత్త 
కథలు” అనే పేరున, అమెరికాలో వుంటున్న డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారి సహాయ 
సహకారాలతో సి. నారాయణరెడ్డిగారి సంస్మరణగా ప్రచురింపబడింది. తర్వాత 2018లో 
యద్దనపూడి సులోచనా రాణి సంస్మరణగా కథా సంకలనం వెలువడింది. 2019లో 
అక్కినేని నాగేశ్వరరావుగారి సంస్మరణ సంచికగా కథల సంపుటి వెలువడింది. 2020లో 
గాయకులు 

బాలసుబ్రహ్మణ్యంగారి సంస్కరణలో కొత్త (కరోనా) కథల సంపుటి వెలువడింది. 
ఈ నాలుగు కథా సంపుటాలు వెలువడటానికి సాహిత్యాభిమాని డా. ఆకెళ్ళ 
బ్రీనివాసరెడ్డిగారి సహాయ సహకారాలే. వారికికథా కుటుంబం తరపున కృజతజ్ఞతాపూర్వక 
వందనాలు. 

111మందికి కథా రచయిత్రుల కథలతో “కథాకేళి, “కథకదంబమాలి, 
జ్యోతివలభోజుగారు ప్రచురణలో వెలుగు చూసింది. కస్తూరి మురళీకృష్ణ, కోడిహళ్ళి 
మురళీ మోహన్‌లు రైలు కథలు (మరో సంపాదకుడు సాదనాల వేంకటస్వామి నాయుడు), 
దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, క్రీడాకథ, కులం కథ వంటి సంకలనాలు 
వెలువరించారు. ఇంకా, రైతు కథలు, దళిత కథలు, మా కథల వంటి సంకలనాలతో 
పాటూ, ఎన్‌ కే బాబు, నాకు నచ్చిన నా కథ శీర్షికన ఇప్పటికి నాలుగు కథా సంకలనాలను 
వెలువరించారు. 


ఇంకా చాలా కథా సంకలనాలు ఈ ఏభై ఏళ్ళ కాలంలో వచ్చినవి ఉండి 
ఉండొచ్చు. అన్నీ వివరించేందుకు స్థలాభావం కారణం అని మనవి చేస్తున్నాను. 

కథా సాహిత్యంలో ఏభై ఏళ్ళలో ప్రసిద్ధులైన రచయిత్రులెందరో వున్నారు. వారి 
కథల్లో ప్రీ పురుష సంబంధాలు, కుటుంబ వ్యవస్థ ఉద్యోగినుల సమస్యలు, ప్రేమలు 
పెళ్ళిళ్ళు ఇలా ఎన్నో అంశాలు కనిపిస్తాయి. 


114 + అమృత భారతి 


ప్రముఖ కథా రచయిళట్రులు, వీరి రచన గురించి సంక్షిప్తంగా తెలియజేస్తాను. 
డి. కామేశ్వరి గారు ౩40 దాకా కథలు రాశారు. చాలా కథా సంపుటాలు కూడా వచ్చాయి. 
వీరి కథల్లో చాలా ప్రచారం పొందిన కథ “కాలాన్ని వెనక్కు తిప్పకు” అమ్మాయిలు 
చదువును, ఉద్యోగాలు వచ్చాక స్వేచ్చ కావాలని కోరుకుంటున్నారు. కానీ ఆ స్వేచ్చను 
దుర్వినియోగం చేసుకుంటే, సమాజం ప్రీలను వెనక్కు తీసుకువెళ్ళిపోతుందని, వాళ్ళ 
బాల్య వివాహాలు, వంటింటికి పరిమితమైతే పరిస్థితి తెచ్చుకోవద్దనే హెచ్చరిక ఈ కథకి 
ఊపిరి. ఒక అమ్మాయి విచ్చలవిడి స్వేచ్చలో ఒక అబ్బాయితో తిరిగి గర్భవతి అవుతుంది. 
అది తీయించుకోవాలని డాక్టరు దగ్గరకెడితే నీ భర్తని తీసుకునిరా అంటుంది డాక్టర్‌. ఆ 
అమ్మాయి ఏం చెప్తుంది? ఆ బాయ్‌ (ఫైండ్‌ ఎప్పుడో మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆ 
అమ్మాయి ఇంటికొచ్చి గర్భవిచ్చిత్తికి రకరకాల మందులు వడి ప్రాణం మీదికి 
తెచ్చుకుంటుంది. మొదట్నుంచీ ఆ స్నేహాలు వద్దని చెప్పినా వినని ఆ అమ్మాయి పరిస్థితి 
నేటి యువతకి ఉదాహరణ. ఇలా స్వేచ్చని దుర్వినియోగం చేసుకుంటే, కాలాన్ని వెనక్కి 
తిప్పకు అనే తల్లి బోధ నేటి యువతీ యువకులకి సందేశం. కామేశ్వరి గారి మంచి కథ 
ఇది. 


శారదా అశోకవర్ధన్‌ గారు చాలా కథా సంపుటాలు వేశారు. మనస్విని, పాడవే 
రాట్నమా, పతకం తెచ్చిన పేచీ, మొదలైనవి. 1994లో రచన మాసపత్రికలో వచ్చింది. 
ఈ కథ పేరు “గుండె తడిసిపోయింది” ముగ్గురు కొడుకులున్నారు అందరికీ చదువు 
చెప్పించి పెళ్ళిళ్ళూ చేసింది జానమ్మ. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక తల్లిని, తండ్రిని 
పంచుకున్నారు. మనుమడినడిగి రెండు నోటూ బుక్కులు తీసుకుంది జానమ్మ. అందులో 
డైరి రాసింది. ఆ డైరీని ఈమె స్నేహితుడు తీసుకుని కథగా మలచి కలకత్తాలో పోటీకి 
పంపాడు. లక్ష రూపాయలు బహుమతి వచ్చింది జానకమ్మకి. కొడుకులు కోడళ్ళు వచ్చి 
అమ్మని నాన్నని నా దగ్గర పెట్టుకుంటామంటే నా దగ్గర పెట్టుకుంటామంటు పోటీ 
పడ్డారు. ఆ. (ప్రేమను చూసి చూసి జానకమ్మ గుండె కన్నీళ్లు తడిసాయి. అంతలో ఆ 
చెక్కు కనిపించలేదు. అంతా వెతుకుతారు. కానీ డబ్బు కోసమే చేరుకున్న కొడుకుల్ని 
గమనించిన జానకమ్మ జాకెట్టూలోంచి చెక్కు తీసి భర్త చేతికిచ్చి మనిద్దరం ఒక గదిలో 
ఉందాం అంటూ వెళ్ళిపోతుంది. వృద్ధాప్యంలో భార్యా భర్తలు కలసి ఒకచోట జీవించారు. 
అంటే ఈ పరిస్థితిల్లోకి తమను నెట్టిన పిల్లల ప్రవర్తనతో ఆమె గుండె తడిసిపోయింది. 


అమృత భారతి + 1 15 


ఇలాంటి సంఘటనలు సమాజంలో చాలా చూస్తున్నాము. వాస్తవానికి అద్దం పట్టిన కథ 
ఇది. 


ఇంద్రగంటి జానకి బాల బాలి అనే కథ 1988లో వచ్చింది. ప్రజా సంఘాలు 
రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కథ యిది. రోజుకి 20 రూపాయలిస్తారు, భోజనం 
పెడతారు, మళ్ళీ బస్సులో దింపుతారు అని నాగమ్మ అచ్చెమ్మ కూడా తమ్మని అడిగింది 
నాగమ్మ నెలల పసివాడిని అచ్చమ్మ ఇంట్లో వుంచి నాగమ్మ బయలుదేరింది. బస్సులో 
కూచుని నాగమ్మ ఆలోచనంతా పిల్లాడీ పైనే. వెళ్ళకుంటే సాయంత్రం దాకా బస్సులు 
నడపరు. 

రాజకీయ నాయకులు సభలకు ప్రజలకు పెద్ద సంఖ్యలో పోగుచేసే పద్ధతిని 
తెల్పటమే కథ లక్ష్యం. ఆ పసివాడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి మరణించాడు తల్లి 
సాయంత్రమెప్పుడో వచ్చేవేళకి. ఆ సభలో రాజకీయ నాయకుల మాటలు అర్థం కావు 
వీళ్ళకి. చప్పట్లు కొట్టమంటే కొట్టాలంతే. ఈ కథలో ఒక్కసారి బస్సెక్మితే వాళ్ళు పంపేవరకు 
తిరిగిరాలేని దీనస్థితిని చూపారు రచయిత్రి. రాజకీయ సభలో ఇరవై రూపాయల కోసం 
వెళ్ళిన తల్లి, పిల్లాడి కోసం మధ్యలో వెళ్ళలేకపోవటంతో ఆ పిల్లాడు మరణించాడు. 
రాజకీయ వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని చూపే ప్రయత్నం చేశారు రచయిత్రి. 

పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు సుప్రసిద్ధ కథా రచయిత్రి. ఆరు కథా 
సంపుటాలొచ్చాయి. తాతయ్య సుబ్బారావు రాగానే మనమలు, కోడళ్ళు చాలా సంతోషిస్తారు. 
తాతయ్య ఇక్కడే వుండిపొండీ ఆ ఊరు వెళ్ళొద్దు అంటారు. కోడలు కూడా మీ అబ్బాయి 
బాంక్‌ నుండి రాగానే పేకాట క్లబ్బుకి వెళ్ళిపోలేరు. మీరు ఇక్కడుంటే ఇంట్లో ఓ పద్దతి 
ఉంటుంది. ఆయన ఇంటి పట్టుకుంటారు అని మామగారిని బతిమాలుతుంది. 


మనుమలు వాళ్ళ స్నేహితుని ఇంట్లో ఆవు ఉందని మంచి పాలు పెరుగు 
వుంటాయని మనం కూడా ఆవును కొనుక్కుందామని అంటారు. అంటే నేను ఊరెడితే 
ఆవి పాలు పితుక్కోగలరా అంటాడు తాతయ్య. నువ్వెక్కడికి వెళ్ళద్దని ఆవుని 
కొనమంటున్నాము అంటారు కోడలు, మనుమలు. తాతను మనమడు గుడికి తీసుకుని 
వెళతాడు. ఈ కథలో తాత మనసు హాయిగా ఉంటుంది. దీనికి “మంచి మనసుకు” 
అని పేరు పెట్టి 2020లో రాశారు రచయిత్రి. 


116 + అమృత భారతి 


కథా సాహిత్యంలో చాలా సుప్రసిద్దురాలు పి. సత్యవతి గారు. సత్యవతి కథలు 
అనే కథా సంపుటిలో ప్రతి కథా అద్భుతమైంది. “ఇల్లలుకగానే” అనే కథ చాలా 
సుప్రసిద్ధమైనది. సత్యవతి గారు రచించిన సూపర్‌ మదర్‌ సిండ్రోమ్‌” కథ వాస్తవ 
చిత్రీకరణ, తల్లి అన్నీ తానే చేయాలి పిల్లలకి పెద్ద చదువులు,అన్నీ సమయానికి అమర్చాలి. 
. తనే రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తుంది. ఆమె ఎప్పుడూ ఏ అనారోగ్యమొచ్చినా 
రెస్టు తీసుకోకుండా మాత్రలు మింగుతూంటుంది. ఒకరోజు రాత్రి సినిమా చూసి 
పడుకున్నాక ఇక నిద్రలేవలేదు. ఏం జబ్బు ఇది అని అమెరికాలో వుండే కూతురు 
అడిగితే మీ అమ్మ ఒళ్ళంతా మందుబిళ్ళలే. తనెక్కడ జబ్బు పడితే మీరంతా కష్టపడతారని 
అలా మందులు మింగి మింగి ఈ ప్రమాదానికి దారి తీసింది అంటే ఇదే సూపర్‌ మదర్‌ 
సిండ్రోమ్‌ అంటే - తలుపు కొడితే తీయడానికి కూడా తనే పరిగెత్తేది. ఊరెళ్ళడానికి 
ఇబ్బందవుతుందనిపిస్తే, పీరియడ్స్‌ రాకుండా మాత్ర వేసుకుని వెళ్ళిపోవాలి. అమ్మతనం 
హద్దులు దాటి చివరికి మరణించింది. ఈ కథ తల్లులందరికీ వర్తిస్తుంది. మనకి ఏ 
కష్టం కలుగకుండా అంతా తానే చేయాలనుకోవటం అది త్యాగమా, అవివేకమా గొప్పగా 
ఆలోచింపజేసే మంచి కథ. తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ద కథా రచయిత్రి పి. సత్యవతి 
గారు. 

సి. భవాని కథలు అందరి జీవితానుభవాలు ప్రతిబింబిస్తాయి. 'తప్తశిలి కథ 
అద్భుతమైనది. ఉద్యోగిని పిల్లల్ని పెంచుకునే క్రమంలో ఎదుర్శొనే సమస్యల చిత్రీకరణ 
ఈ కథా వస్తువు. ఉద్యోగానికి వెళ్ళిన ఇల్లలు, ఎప్పుడూ ఇంట్లో పిల్లలెలా వున్నారో అనే 
ఆలోచనలోనే వుంటుంది. ఒకసారి ఒక చిన్నపిల్ల కాండిల్‌ వెలిగించింది, అది నిలబడక 
పాప డైస్సుమీద పడింది. ఆ పాప చివరికి మరణించింది. ఇది ఆ ఉద్యోగినిలో ఆత్మ 
న్యూనతా భావాన్ని రగిల్చింది. ఉద్యోగానికి వెళ్ళకుండా ఉంటే ఈ ఆలోచనే ఆమెను 
తినేసింది. సి. భవాని అంతరంగ చిత్రాలు, అమ్మా నన్ను క్షమించద్దు, తప్తశిల, ఇలా 
కథా సంపుటాలు పాఠకుల మనసుకి దగ్గరై జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. 

అత్తలూరి విజయలక్ష్మి కథలే కాక నాటకాలు రాసింది. అపూర్వకథల సంపుటి, 
అపురూప కథల సంపుటి, ఒక కోయిల గుండె చప్పుడు, ఒప్పందం మొదలైన కథ 
సంపుటాలు వెలువరించింది. వీటన్నిటిలోనూ సామాజిక స్పృహ స్పష్టంగా గోచరిస్తుంది. 
ఒప్పందం” అనే కథ 1998లో వచ్చింది. సహాజీవనం అనే అంశం. ఉద్యోగిని, పెళ్ళీపిల్లలు 


అమృత భారతి + 117 


వద్దని, అత్తమామలు వద్దని, బాధ్యతలు చక్కదిద్ద వద్దని, ఒక వివాహితునికో సహా 
జీవనానికి అంగీకరిస్తుంది. శని, ఆదివారాలు మాత్రమే అతను తన దగ్గరుంటే చాలు 
అని ఒప్పందం కుదుర్చుకుంటుంది. తక్కిన రోజుల్లో తను ఉద్యోగ బాధ్యతల్లో ఉక్కిరి 
బిక్కిరిగా వుంటాను కనుక రావద్దంటోంది. 

ఒక ఫ్లాట్‌ తీసుకువున్నా ఇరుగు నుంచి ప్రశ్నలు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత 
ఎదుర్కొంటుంది. కొన్ని రోజులయ్యాక అతను శని, ఆదివారాలు రావటం తగ్గిస్తాడు. 
ఇంటికి ప్లాన్‌ చేస్తే పిల్లలు, అమ్మా నాన్న సినిమా వెళ్ళారంటారు. తనని అతను భార్యకి 
పరిచయం చేయకపోవటంతో కుమిలిపోతుంది. సహాజీవనంలో ఎంతో స్వేఛ్చ 
వుందనుకుంది కానీ అది పొరబాటని గ్రహిస్తుంది. అంటే ఆ అమ్మాయి మనసు 
మారుతోంది. చివరికి ఆడది ఎప్పటికీ ఫలానా వాడి కూతురు, ఫలానా వాడి భార్య గానే 
బతకాలని శాసిస్తాందా సమాజం అని మానసిక సంఘర్షణకు గురి అవుతుంది. ఈ 
కథలో సహా జీవనం వల్ల ఎలాంటి గౌరవ మర్యాదలు దక్కవని తెలుపుతోంది రచయిత్రి. 
ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దనే హెచ్చరిక ఉంది ఈ కథలో. 


గంటి భానుమతి వది కథా సంపుటాలు వెలువరించింది. నేలజారిన 
ముగ్గత్వం(2021), ఎందరో శిరీషలు (2019) ఎటుపోతుంది బాల్యం (2017), ఒకసారి 
ఊరికి పోయిరా, సాగర మధనం, 1915లో వచ్చింది. నేలజారిన ముగ్గత్వం కథ, ఒక 
పిల్ల రేప్‌ చేయబడింది. మరణించింది. ఆ స్కూలు వాళ్ళు సంతాప సభ పెట్టి, ఆ పిల్ల 
తల్లిదండ్రులని బడికి రమ్మని పిలుస్తారు కానీ తల్లిదండ్రులు రావటానికి ఇష్టపడరు. 
వాళ్ళ మనసులో బాధ. మీ పిల్లలను ఏం చేస్తున్నారో చూడండి అంటారు. ఈ కథలో 
భానుమతి, పిల్లలకి వేళ్ళు ఆనించటానికి గట్టినేళ ఇయ్యాలి. వేళ్ళు కూరుకుపోయే నేల 
కాదు. ఫేస్‌ బుక్‌ మొదలైనవి కాకుండా పుస్తకాలు చదవటం నేర్పండి. ఈ కథ పోటీలో 
బహుమతి పొందింది. “కౌరవ సభలాటి ఈ సమాజంలో చూపు, బుద్ధి రెండూ లోపించిన 
దృతరాష్ట్రలు, దుర్యోధనులు, దుశ్శాసనులు ఉన్నారు” కనుక తల్లిదండ్రులు ఎల్లవేళలా 
పిల్లల రక్షణ, బాధ్యత వహించక తప్పదని సందేశాత్మక కథ రాశారు గంటి భానుమతి. 

పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథా రచయిత్రిగా సుప్రసిద్దురాలు. నిజానికి కథలో 
హాస్యాన్ని చొప్పించి పాఠకుల్ని మెప్పించటం తేలిక కాదు. కాని విజయ లక్ష్మి గారు ఈ 


1 18 +- అమృత భారతి 


కోణంలో విజయం సాధించారు. ఆమె చాలా కథా సంపుటాలు వెలువరించారు. 
చంద్రహారం - 2009లో, మా ఇంటి రామాయణం, సన్మానం, జీవనజ్యోతి 2020 
మొదలైన కథా సంపుటాల్లో హాస్యం విరజిమ్మింది రచయిత్రి. 

“మా ఇంటి రామాయణం కథ హాస్యభరితం. అత్తగారంటే ఏదో ముసలామె 
చధస్తం అని విసుక్కోకుండా ఆ కోడలు దుర్గ అత్తగారి జీవిత విధానాన్ని మార్చేస్తుంది. 
ఆవిడని తనతో బాటు సినిమాలకి షికార్లకి తీసుకెళుతుంది. హోటళ్ళకి తీసుకెళుతుంది. 
అయితే అదంతా నచ్చదు మామగారికి. కొడుకునీ కోడలినీ వేరు కాపురం 
పెట్టూకోమంటాడు మామగారు. ఆ కోడలు సరే నాతో పాటు మా అత్తగార్ని కూడా 
తీసుకెడతా అంటుంది. మామగారు వీల్లేదంటాడూ. కానీ అత్తగారు కోడలితో వెళ్ళడానికి 
ఇష్టపడుతుంది. కోడలు దగ్గరుంటే హోటల్లో భోజనాలు, సినిమాలు హాయిగా ఉంటుంది. 
ఈ కొంపలో చాకిరీ చేస్తూ ఉండను అంటుంది అత్తగారు. మామగారు కొడుకుని 
ఉండమంటే నేను అమ్మ, దుర్గతో బాటే అంటాడు. అంటే ఆ ఇంట్లో ఉండేదెవరు ఆ 
మామగారొక్కరు! ఆయనకు ఈ కోడలి మీడ కోపం వచ్చినప్పుడల్లా అసలు పెళ్ళీ సంబంధం 
కుదిర్చిన ఆ మధ్యవర్తి తల బద్దలు కొడతానంటుంటాడు. అత్తగారు అనుకుంటుంది 
పోన్లే నోరు ఎక్కువ కాని ఆయన మనసు మంచిది. అందరం ఇక్కడే వుందాం అంటుంది. 
అయితే కొన్ని షరతులు పెడతాను అంగీకరించాలి అంటుంది కోడలు. ఏమిటా షరతు 
అంటాడు మామగారు. అత్తగారు ఎక్కడికి వెళ్ళాలన్నా కారు దైవరుతో వెళ్ళాలి. బస్సులు, 
ఆటోలు ఎక్కడానికి వీలులేదు. శని, ఆదివారాల్లో వంటింటికి తాళం. హోటలు నించే 
బేక్‌ ఫాస్టు, భోజనం. ఇంకా అత్తగారు చిన్నదానికా హాయిగా ఉత్సాహంగా ఉండాలి. 
ఈ రామాయణలు, భారతాలు చదువుతూ మామ కూచోడానికి వీలులేదు. ఈ షరతులకు 
మీతు ఒప్పుకుంటే అందరం ఇక్కడే వుంటాము. కోడలు తండ్రితో కూడా మామగారు 
కోపంగా మాట్లాడుతూ మీవాల్ల నోరు తగ్గించుకుని చెప్పండి అంటాడు మీ ఏ కోరికైనా 
తీరుస్తాను కానీ ఆ మాట అంగీకరించలేదు. మొదట్నుంచీ దాని పద్ధతి అంతే అంటాడూ. 
ఈ కథలో సంభాషళ్ళో పాత్ర చిత్రణ అద్భుతమైన హాస్యాన్ని పండించారు. హాస్యం 
శరీరానికి ఎంతో ఆరోగ్యానిస్తుంది. నవ్వటం గొప్ప కళ కదా! 


మంథా భానుమతి అనేక కథా సంపుటాలు వెలువరించింది. 


అమృత భారతి + 1 19 


“శుతి” కథలో ఒకనాటి వేద విద్యలు సాహిత్యానికి, జీవనోపాధికి పనికొచ్చాయి. 
కానీ నాడు వేదపండుతులకి సమాజంలో ఎలాంటి గుర్తింపు లేదు. వారి జీవన విధానాలు 
మారిపోతున్నాయన్న ఆవేదనకి అద్దం పట్టాయి. “శ్రుతి” కథ శ్రీకాకుళం దగ్గరున్న 
ఉర్గాం సంస్థానంలో వేద పండుతులు ఎవరింటికైనా వచ్చి వేదం చదివితే, అన్నింటి 
వాళ్ళు గొప్ప అదృష్టంగా భావించి, ఆ పండితుల్ని ఆదరించి ఆతిధ్యమిచ్చి గౌరవించేవారు. 
నేడు వారికి జీవనోపాధి లేక, కారియర్‌?లో వండిన మూటలు సద్ది ఇంటింటికి వెళ్ళి 
అందించి, ఆ వచ్చే డబ్బులో కాలం వెళ్ళ బుచ్చుచున్నారు. ఈ కథ ఉర్లాం వేద పండుతులు 
దయనీయ స్థితిని కరుణ రసాత్మకంగా చూపించారు భానుమతి. 

సుజలగంటి కథా రచయిత్రిగా పేరుగాంచింది. ప్రియే చారుశీలే, 2015లోను, 
అమ్మతనం 2017లోను సంపుటాలుగా వచ్చాయి. బహుమతి అనేది నవ్య పత్రికలో 
బహుమతి పొందింది. కథ పేరు “ఫేస్‌ బుక ఈ కథలో ఒక అమ్మాయికి కాన్సర్‌ 
వచ్చింది. ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి కాలక్షేపంగా ఉంటుందని సెల్‌?ఫోన్‌ కొనిచ్చి, 
ఫేస్‌ బుక్‌ ద్వారా చాలా విషయాలు తెలుసుకో అంటారు. ఆ అమ్మాయి ఆ ఫేస్‌ బుక్‌ 
స్నేహాలలో అక్కయ్య అని, పిన్ని అని, మామయ్య అని, తాతయ్యా అని, అమ్మమ్మ అని 
చుట్టరికలు కలుపుతూ అందరి ప్రేమకు పాత్రురాలు అవుతుంది. ఫేస్‌ బుక్‌ ఆ కాన్సర్‌ 
'పేషంటుకి కల్పవృక్షంలా అనిపించింది. ఆ ఆనందంలో రోగం గురించి ఆలోచించి 
బాధపడలేదు. ఆ అమ్మాయి మధ్య మధ్యలో అబ్బాయి వేషం వేసుకుని ఫేస్‌ బుక్‌ 
స్నేహితుల్ని నవ్వించేది. ఆ అమ్మాయి రోగం పెరిగి చివరికి మరణించింది. అయినా 
ఫేస్‌ బుక్‌ ద్వారా ఆ అమ్మాయి బతికే వుందని మనసులకు సమాధానం చెప్పుకున్నారు 
తల్లిదండ్రులు, ఫేస్‌ బుక్‌ స్నేహితులు. సుజలగంటి గారు అనారోగ్యంతో వున్న, వీల్‌ 
ఛైర్‌లో వస్తూ అందరితో కలుస్తూ, సంతోషంగా వుండటంతో ఆమెను అందరూ 
అభినందిస్తారు. 

స్వాతి (శ్రీపాద కవయిత్రి, అనువాదకురాలు, కథా రచయిత్రి. పంజరం విడిచి, 
మౌనవీణ, గోడలు, ఆమెవైపు, పొరలు అనే కథ సంపుటాలు స్వాతి శీ పాద ప్రచురించారు. 
“వంజరం విడిచి” కథా సంపుటి 2020లో ప్రచురించబడింది. “బతుకు బతకనివ్వు” 
ఈ కథ సమాజంలో పాతుకుపోయిన మూఢాచారాలపై ఒక విధంగా తిరుగుబాటు 
ఆలోచింపచేసేది ఈ కథ. ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయమైన ఇద్దరు స్నేహితుఆళ్ళు ఎన్నెన్నో 


120 +- అమృత భారతి 


విషయాలు గంటలు గంటలు మాట్లాడుకుంటారు. ముప్పయి రెండేళ్ళ వయసులో తను 
ఉన్నప్పుడు భర్త మరణించాడూ. గాజులు, పువ్వులు, ముఖాన బొట్టు లేని జీవితం 
ఊహించుకోలేక పోయింది ఆమె. సమాజం మాత్రం ఇవేమీ లెక్క చేయకుండా పేరంటానికి 
పిలవడానికొచ్చినా నీ ముఖాన బొట్టి పెట్టం అని అవమానిస్తారు. కానీ ఏదో పాపం 
చేసినట్టు చూస్తారేం మొగుడు వదిలేసినా ముత్తయిదని పిలుస్తారు. మొగుడు దుష్టుడై 
పీడిస్తున్న భార్యని గౌరవిస్తారు. కానీ భర్త లేకపోయినా ఉన్నాడనుకుని ధైర్యంగా బతికే 
మాలాంటి వాళ్ళ జీవచ్చవాల కింద లెక్క? ఈ అనుభవాలే ఫేస్‌ బుక్‌ స్నేహితులిద్దరూ 
మాట్లాడుకునేవి. ఈ ఎదురీత ఎన్నళ్ళూ? పుట్టే మరుక్షణం నుంచి ఆడపిల్లకు ఎదురీతేనా? 
చెయ్యని నేరాలకి తలవంచడం ఎన్నాళ్ళు” రచయిత్రి ఆవేదన ఇది! చివరికి ఒక 
నిర్ణయానికొచ్చి స్నేహితురాలికి ఫోన్‌ చేసింది “అలాగే మనకు నచ్చిన విధంగా తోచిన 
విధంగా బతుకుదాం. మరెవరి కోసమో కాదు. వాళ్ళ దారిన వాళ్ళు బురదలో పందుల్లా 
బతకనీ, మనం బతుకుదాం, మరెందరినో బతకనిద్దాం” వితంతువులకు ధైర్యాన్నిచ్చే 
హాయిగా బతికే మార్గం చూపిన మంచి కథ. 

డా. ముద్దాళి ఉషాగాయత్రి నవ్య కిన్నెర. ఆమె కథా రచయిత్రిగా ప్రసిద్దురాలు. 
సామాజిక స్పృహతో గొప్ప కథలు రాశారు. 2018లో “కడదాకా కలసి వుందాం” కధా 
సంపుటి, 1998 లో “భారత నారి వర్ధిల్లు” కథల సంపుటి, అమ్మమ్మ గారి కాశీయాత్ర 
2021 లోను ప్రచురించారు. “అపార్ట్‌ మెంట్‌” కథ నవ్య వార పత్రికలో బహుమతి 
పొందిన కథ. అది స్నేహ, మిత్రుల (పేమ వివాహం. ఎంతో అన్యోన్యంగా వుండే జంట, 
ఏదో అభిప్రాయ భేధాలో మాట పట్టింపులోనో దూరమయ్యారు. ఏదో ఫ్లాట్స్‌లో నలుగురు 
శ్వేతతో వుంటోంది స్నేహ. కాని మనసులో మల్లేశ్వరిని తండ్రి నుంచి దూరం చేయటం 
పొరబాటని ఎక్కిరించుకుంటుంది చాలాసార్లు. అపార్ట్మెంట్స్‌లో పిల్లలు, వాళ్ళ తల్లుల 
దగ్గర పార్ములో ఆడూకుంటే స్నేహ శ్వేతను తీసికెళ్ళి ఓ మూల బెంచిమీద కూర్చుంటూంది. 
ఆ పిల్లలు చీకటి పడూతుంటే నాన్న వచ్చే టైమ్‌ అయిందని వెళ్ళిపోయారు. అమ్మ 
మనం వెళ్ళిపోదామా అని శ్వేత అనగానే ఎక్కడో గుండెల్లో కదిలాయి స్నేహకి. 
అపార్టుమెంటులో ఉన్న వృద్ధ దంపతులు వివాహ షష్టిపూర్తి జరుపుకున్నవాళ్ళు, ఓ 
సందర్భంలో 'స్నేహతో మాట్లాడారు. “ఛూడమ్మా భార్యా భర్త వేరు వేరు కాదమ్మా. మీరిద్దరూ 
కలసి ప్రేమగా మీ పాపకు మంచి జీవితాన్నివ్వండి. తల్లిదండ్రులుగా అది మీ కర్తవ్యం, 


అమృత భారతి + 121 


మీ ధర్మం, సర్దుకుపోవాలంతే” స్నేహ మనసు మారిపోయింది. పాపకు జ్వరమా 
దిగులుపడకు, నేనున్నాగా అన్ని చూసుకుంటానని భర్త అనగానే స్నేహ ఆ మాటలకు 
నిలువెత్తు కరిగిపోయింది. ఉషారాయ మంచి కుటుంబీకురాలు కథల్లో కూడా కుటుంబ 
వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్న విషయాన్ని వివరిస్తుంది నృత్యకిన్నెర ఉషా గాయత్రి కథా 
కిన్నెర కావటం అభినందనీయకం. 

కుప్పిలి పద్మ అద్భుతమైన కథా రచయిత్రి. పదమూడు కథా సంపుటాలు వచ్చాయి. 
మనసుకోదాహం (1994), ముక్త (1997), సాలభంజిక (2001), మంచుపూల వాన, 

బిందువాన చెప్పిన రహస్యం (2014), ది లాడ్‌ ఆఫ్‌ ఇన్నోసెన్‌ (2015), 

మంత్ర కేసరి సరిహద్దులు (2017), కుప్పిలి పద్మ కథలు 2017, ఇన్ని కథాసంపుటాలు 
వేటికవే ప్రత్యేకమైనవి. కుప్పిలి పద్మ కథలో 'ఇన్‌సెంట్‌ లైట్‌” సాలభంజిక సంపుటలో 
వచ్చింది. గ్లోబలైజేషన్‌ నేపధ్యంలో వచ్చిన మొట్టమొదటి కభీరా సాహిత్య విమర్శకులు, 
భాషా శాస్త్రవేత్త ఆచార్య చేకూరి రామారావు గారు అభివర్ణించారని కుప్పిలి పద్మ చెప్పింది. 
“గ్లోబలైజేషన్‌ బ్యాంక్స్‌ దగ్గర ఆగిపోకుండా బెడ్‌ రూంలోకి కూడా వస్తుంది” అనే వాక్యం 
చాలా మంది అభినందనలు పొందింది. 

కుప్పిలి పద్మ కథల్లో ఆధునిక యువత ఉత్సాహం, ఘర్షణలు, విజయాలు ఎక్కువ. 
పద్మ రాసిన మసిగుడ్డ కథ బాగా పేరు తెచ్చింది. చాకలితో జయమంగడి ఇల్లాలుకు 
ప్రతీక మసిగుడ్డ కథ. కిచెన్‌?లో ఎన్ని ఆధునిక వస్తువులు వచ్చిన మసిగుడ్డ మాత్రం 
మారదు. అలాగే తల్లి పాత్ర మారదు అంటుంది పద్మ. పిల్లల కోసం తల్లి స్కూటర్‌ 
నేర్చుకుంటుంది. వాళ్ళని బడిలో దింపటానికి. కంప్యూటర్‌ నేర్చుకుంటుంది. తల్లి పాత్ర 
కుటుంబంలో తన సజీవ చైతన్యంతో కూడి ఉంటుందో బాగా చెప్పింది పద్మ. 

అర్బన్‌ ఇడియమ్‌ చాలా లోతుగా పట్టుకున్న కథలు కుప్పిలి పద్మవి ఎక్కడా 
అసూయా, ద్వేషం ఉండదు కథల్లో. ద్వేషం లేకుండా ప్రీ పురుష సంబంధాలతో కథలెన్నో 
వున్నాయి. 

మృణాళిని ప్రతిభావంతురాలు, అనువాదకురాలు, గొప్ప వక్ర, కథలు పరిమితంగా 
రాసింది. కోమలి గాంధారం, మృణాళిని పేమ కథలు (2020) లో వచ్చాయి 


సంపుటాలుగా. 


122 + అమృత భారతి 


తమిరిశ జానకి మంచి కథా రచయిత్రిగా సుప్రసిద్దురాలు. చాలా ఏళ్ళుగా తెలుగు 
పాఠక లోకానికి పరిచయస్థురాలు. మూగమనసులు(1975), మనసిది నీ కోసం (1989) 
మరొక తలుపు (1994), ఆడది (2020) ఇలా తొమ్మిది కథా సంపుటాలు మొత్తం 


ఐదువందల దాకా రాశారు కథలు. 


“మరొక తలుపు కథలో ఇద్దరు యువకులు ఉద్యోగాలు లేక బతుకుతూంటే 
వారికి ఒక ముసలవ్వ ఇడ్లీలు చేసి పెడుతుంది. ఈ ఇడ్లీలకి డబ్బులివ్వకపోయినా ఇడ్లీలు 
పెడుతుంది. 


నా మనుమడున్నాడు వాడిని చదివిస్తున్నా ఈ కష్టం ఆళ్ళ చదువుకే. ముసలమ్మ 
మాటలు విన్నారు వీళ్ళు. ఊళ్ళో జనాలు కొట్టుకొటుంటే మధ్యలో ఓ కుర్రాడు అందులో 
పడిపోతాడు. ఆ పిల్లాడి చేతికున్న వాచీ, డబ్బులు కొట్టేస్తారు వీళ్ళు. కానీ ఆ మరణించిన 
పిల్లాడు ముసలమ్మ మనమడు అని తెలుస్తుంది. మీ ఇద్దరూ నాకు మనుమలు అంటుంది 
ఆ ముసలమ్మ. అంటే ఆ యువకులు మనసులు మారి తాము ఆత్మ హత్యలు 
చేసుకోకూడదని ఏదో పని చేసుకోవచ్చని నిర్ణయించుకున్నారు. దేవుడు ఒక తలుపు 
మూసేస్తే ఇంకో తలుపు తీస్తాడు అనేమాట ఆ ముసలమ్మ అనటం ఆ యువకులకు 
గుర్తొచ్చింది. తన మనుమణ్ణి దేవుడూ తీసుకెళ్ళిపోయినా, ఆ యువకుల్ని తనకు 
మనుమలుగా ఇచ్చాడూ కదా! మరొక తలుపు కథ నిరాశను దూరం చేసి, జీవితంపై 
ఆశ కలిగిస్తుంది. మంచి కథ. 


పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ప్రపంచీకరణ నేపధ్యంలో చిన్న రైతులు భూమిని 
కోల్పోవడం, కూలీపని వల్ల ఆత్మహత్య తప్ప మరో దారి లేదనే ధోరణిలో ఎలా 
తీసివేయబడ్డరో చెప్పడం ఈ కథానిక లక్ష్యం. మార్తమ్మ భారమయింది. భర్త పోయాడు. 
అన్ని డబ్బులు, పెళ్ళికి జల్సాలకి ఖర్చు అయిపోగా, కూలి పని దొరక అన్నంలో ఎలకల 
మందు కలుపుకుని తిని కుటుంబం మరణించింది. చిన్న రైతు కుటుంబాలు నిస్సహాయ 
స్థితిని చిత్రీకరించారు రచయిత్రి. స్వాతంత్యం వచ్చి ఎన్ని దశాబ్దాలైనా పేదరికం విస్తరిస్తునే 
వుంది. పేదరికం పేదరికంగానే మిగిలిపోతుంది. దోపిడీ దోపిడీగానే కొనసాగుతుంది. 
ఈ సమస్యకు పరిష్కారం ప్రజల్లో ఉద్యమ మార్గంలోకి వెళ్ళాలనే సందేశం వుంది కథలో. 
ఆలోచింపజేసే మంచి కథ ఇది. 


అమృత భారతి + 123 


పోల్కంపల్లి శాంతాదేవి నవలా రచయిత, కథా రచయిత ఈ కథ పేరు “యోధ” 
డాక్టర్‌ సుమ తన పిల్లని అత్తగారికి అప్పగించి, కరోనా రోగుల సేవలో నిమగ్నమైపోయింది. 
అత్తగారు అంటోంది “కరోనా రోగుల సేవ మృత్యు ద్వారం దగ్గర నిలబడి, రోజులను 
బయటికి తీసుకురావటానికి వీరు చేస్తున్న యుద్ధం. ఆ యుద్ధంలో గెలిచినప్పుడూ, 
ఆరోగ్యంగా ఇంటికి వస్తున్నప్పుడు మాకు కలిగే తృప్తి, సంతోషానికి మరేది సాటికాదు. 
మిమ్మల్ని దేవతలుగా కీర్తిస్తున్నారంటే వందశాతం అర్హులే” అని అత్తగారు అంటుంటే 
సుమన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. 


దగ్గు, తుమ్ము, జలుబు లేకపోయినా కొందరిలో కరోవా వైరస్‌ సైలంట్‌ కిల్లరుగా 
పనిచేస్తుంది. అందుకే కరోనా పడగనీడలో పనిచేస్తున్నాం. అది ఎప్పుడైనా కాటు వేయవచ్చు 
అని డాక్టర్లు, నర్సులు, పారిశుద్ద కార్మికులు అనుకుంటూనే వుంటారు. 


డా. సుమన్‌ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చింది. అత్తయ్య, జానూ జాగ్రత్త 
తిరిగొస్తానో లేదో అని గద్దదికంగా. కరోనాతో పోరాడి చివరికి ఓడిపోయింది డా. సుమన్‌,. 
పోరాడి ఓడిన యోధురాలామె. 


పోల్మం పల్లి శాంతాదేవి ఈ కథను “ఎందరెందరో యోధులకు చెయ్యెత్తి మొక్కుతూ 
ఈ కథ అంకితమిచ్చారు. 


తెలుగు కథా సాహిత్యంలో కేంద్ర సాహిత్య కథా పురస్కార గ్రహీతలు మనందరికీ 
గర్వకారణం. అబ్బూరి ఛాయాదేవిగారు “తన మార్గం” కథల సంపుటి, ప్రసిద్ధమైంది. 
ఓల్లా రచించిన విముక్త కథ సంపుటి కేంద్ర సాహిత్య అకాడమి పురస్మారాలు 
అందుకున్నాయి. 

2005 సంవత్సరంలో తన మార్గం” కథ సంపుటిలో ముప్పై ఒకటి కథలున్నాయి. 
వీటిల్లో చాలా ప్రసిద్ధి చెంది పాఠకుల మనసులో నిలిచినవి ప్రయాణం, సుఖాంతం, 
బోన్‌సాయ్‌ (బతుకు, తన మార్గం, “నా కథలు చాలావరకు కుటుంబంలోనూ, 
సమాజంలోనూ నేను చూసిన స్ర్తీల స్థితిగతుల నుంచి రాసినవే. భర్త మరణించాక, 
పిల్లలు ఎవరి బతుకులు వారు బతుకుతున్నాక, తన మార్గం తాను చూసుకోవటంతో 
కథ నడుస్తుంది. నువ్వు ఒంటరిగా వుంటే నలుగురు మా గురించి ఏమనుకుంటారు 
అంటాడు కొడుకు. అనుకునే వాళ్ళని ఆపగలమా, మీరు దగ్గరున్నా అనుకుంటారు” 


124 + అమృత భారతి 


అంది వల్లి. “ఆ మాటకొస్తే నాకు జీవితంలో ఒంటరిగా లేనిదెప్పుడు అని మనసులో 
అనుకొంది. బోన్‌ సాయ్‌ బతుకు కథలో “మగవాడీకి ఆడదాని పెంపకంలో వున్న తేడా 
వల్లనే ఆడదాని బతుకు బోన్‌సాయ్‌ మాదిరిగా అవుతుంది” ఈ వాక్యమే కథకు ఊపిరి. 
అబ్బూరి ఛాయాదేవి గారు కథ రచయిత్రులలో సుప్రసిద్దురాలు. ఐదవ ముద్రణకు 
2018 విముక్త కథలు జిల్లా ప్రీవాద రచయిత్రి రాసినవి “ఈ కథలో వర్తమాన సమాజంలో 
ప్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు. తనను హింసించే భర్తల నుండి విముక్తం 
కావాలనే స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తూనే అసహ్యుంచుకుంటూనే వారిని గట్టిగా 
పట్టుకునే స్త్రీలు - ద్వేషంతో కునుకు లేకుండా ద్వేషించుకోవటం అలవాటైన స్రీలు - 
ఆ ప్రీల కోసం ఈ కథలు” అన్నారు ఓల్లా. సేల్‌, శూర్పణక, అహల్య, రేణుక, ఊర్మిళ, 
ఈ నా స్నేహితురాళ్ళు నాతోటి స్రీలకు బలాన్ని ధైర్యాన్ని వివేకాన్ని ఇవ్వాగలరని నా 
నమ్మకం” అంది ఓల్లా. 

ఇంకా అల్లూరి గౌరీలక్ష్మి ఉమా భారతి, వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, మల్లీశ్వరి, జాజుల 
గౌరి, జూపాక సుభద్ర, సమ్మెట ఉమాదేవి, సీ ఉమాదేవి, సామాన్య వంటి 
ప్రతిభావంతులయిన రచయిళ్రులు, బెజ్జారపు వినోద్‌, వీ చంద్రశేఖర్‌రావ్‌, అఫ్సర్‌, 
జాత[శీ, మలయశ్రీ, అట్టాడ అప్పలనాయుడు, గంధం నాగేశ్వర రావు, ద్విభాశ్యం, అదూరి 
సీత్రారామారావు వంటి ప్రఖ్యాత కథకులెందరో వున్నారు. నల్ల భూమయ్య తెలంగాణ 
మాండలికంలో చాల కథలు రచించారు. ఈ మధ్య కౌండిన్య తిలక్‌ (కలం పేరు - 
కుంతి) విరివిగా మంచి కథలు వ్రాస్తున్నారు. 

తెలుగు సాహిత్యంలో లెక్కకు మించిన కథా రచయితలు, రచయిత్రులు ఉన్నారు. 
వ్యాస పరిధిని దృష్టిలో వుంచుకుని రాయటం వల్ల, చాలామంది కథలు ప్రస్తావించలేక 
పోయానని సవినయంగా మనవి చేస్తున్నాను. 


(వ్వానకర్త: రచయిత, సంచిక అంతర్జాల పత్రిక సంపాదకులు) 


—ారిశ్రిి— 


అమృత భారతి + 125 


తెలుగు సాహిత్య విమర్శ ప్రస్థానం 
(1972-2022) 


ఆచార్య ఎస్వీ రామారావు 
98480 12053 


సాహిత్య విమర్శ సాహిత్య ప్రగతికి రాచబాట వేస్తుంది. విమర్శ లేనిదే కావ్య ప్రకాశం 
లేదు. గడచిన యాభై వత్సరాలలో విమర్శ రంగంలో నవోదయ కాంతులు ప్రసరించాయి. 
విమర్శ ప్రక్రియ వివేచన గురించిన విశిష్ట గ్రంథాలు వెలువడటమే అందుకు నిదర్శనం. 


విమర్శ ప్రక్రియావిమర్శ 
సృజనాత్మక ప్రక్రియకు దీటుగా ప్రత్యేక ప్రక్రియగా విస్తరిల్లిన సాహిత్య విమర్శ పరామర్శలు 
కూడా ఈ కాలంలో చోటు చెసుకోవటం గమనార్హం. తెలుగు సాహిత్య విమర్శ 
క్రమపరిణామాన్ని ప్రప్రథమంగా వివేచించిన సిద్ధాంత గ్రంథం డా॥ ఎస్వీరామారావు 
తెలుగులో సాహిత్యవిమర్శ అవతరణ వికాసములు” (1974). ఇందులో పూర్వరంగము, 
అవతరణము, వికాసము, విస్తరణము అన్న (ప్రకరణాలలో సాహిత్య విమర్శ స్వరూప 
స్వభావాలు సమాలోచితమైనాయి. తెలుగు విమర్శలో అలంకార శాస్త ప్రసారాన్ని 
ప్రామాణికంగా విశ్లేషించిన గ్రంథం డా॥కోవెల సంపత్ముమారాచార్య “ఆధునిక తెలుగు 
సాహిత్య విమర్శ- సాంప్రదాయిక రీతి” (1981). తెలుగు విమర్శపై పాశ్చాత్య ప్రభావాన్ని 
విశదీకరించిన “ఆంధ్రసాహిత్య విమర్శ-ఆంగ్రవిమర్శ ప్రభావం” (జి.వి. సుబ్రహ్మణ్యం) 
కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతికి (1983) పాత్రమైంది. సుబ్రహ్మణ్యంగారు “20వ 
శతాబ్ది విశ్వ సాహిత్య విమర్శ (1999) పేరుతో ప్రసిద్ధ పాశ్చాత్య విమర్శకుల దృక్పథాలను 
ఉగ్గడించారు. 

విమర్శ స్వరూప స్వభావాలను వెల్లడించే వ్యాసాలు రచించిన (సాహిత్య వివేచన) 
వడలి మందేశ్వరరావు “పాశ్చాత్య సాహిత్య విమర్శ చరిత్ర - సిద్ధాంతాలను (1994) 


126 + అమృత భారతి 


విపులంగా చర్చించారు. ముదిగొండ వీరభద్రయ్య 'కళాతత్త్వ శాస్త్రం) (1993), “సాహితీ 
విమర్శ సూత్రం-అన్వయం” (1998) మొదలైన (గ్రంథాలలో తులనాత్మక అధ్యయనంతో 
విమర్శమౌలిక అంశాలను వివరించారు. కొందరు నవలా విమర్శకుల విమర్శరీతిని 
(నవల-నవలా విమర్శకులు) విశ్లేషించారు. కవికీ, సంఘానికీ, సాహిత్యానికీ ఉన్న 
సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఆచార్య కొలకలూరి ఇనాక్‌ “ఆధునిక సాహిత్య విమర్శ 
సూత్రం” (1996) వెలువరించారు. ఇది తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం పొందింది. 
గుమ్మన్నగారి బాలగ్రీనివాసమూర్తి “సమకాలీన వాదాలు-సాహిత్య విమర్శ” (2002) 
దళితవాద, (స్త్రీవాద, ప్రాంతీయ అస్తిత్వవాద విమర్శలను పరామర్శించింది. డా. వెలమల 
సిమ్మన్న విద్యార్థులకుపయుక్తమైన రీతిలో తెలుగు సాహిత్య విమర్శ సిద్దాంతాలు -సూత్రాలు, 
విమర్శ-వివేచన [గ్రంథాలు వెలువరించారు. సాహిత్య విమర్శలో అంతర్భాగమైన పరిశోధనా 
ప్రక్రియను సమాలోచించిన గ్రంథాలు కూడా కొన్ని వెలువడ్డాయి. రాష్టసాహిత్య అకాడమీ 
రజతోత్సవసంచిక “తెలుగులో పరిశోధని(1983), ఆచార్య ఎం. కులశేఖరరావు తెలుగు 
సాహిత్యము - పరిశోధని ఇటువంటివి. విశ్వవిద్యాలయ పరిశోధన స్వరూపాన్ని 
సంగ్రహంగా సమీక్షించిన లఘు గ్రంథం ఎస్వీరామారావు “పరిశోధనోత్సవం” (2006). 

ఆధునిక సృజన-విమర్శ ప్రక్రియలను సమష్టిగా సమాలోచించిన గ్రంథాలలో 
ఆంధ్ర సారస్వతపరిషత్తు ప్రచురణలు -తెలుగు సాహిత్య వికాసం (1979), ఆధునిక 
సాహిత్యం -విభిన్నధోరణులు, రాష్ట సాహిత్య అకాడమీ (ప్రచురణలు-సమాలోచనం, 
సాహిత్యోపన్యాసములు (14 భాగాలు), యువభారతి ప్రచురణలు-మహతి (1972), 
నవ్యసాహితీలహరి ప్రయోజనాత్మక వ్యాససంకలనాలు. కేంద్రీయ విశ్వవిద్యాలయం సదస్సు 
పత్రాల సంకలనం తెలుగులో తొలితరం పరిశోధకులు (2005), ఆంధ్ర విశ్వ విద్యాలయ 
కళాశాల సదస్సుల వ్యాససంపుటులు “ఆధునిక సాహిత్య విమర్శరీతులు” (2004), “ఆధునిక 
విమర్శకులు-ప్రస్థానాలు’ రెండుభాగాలు (2008), సమకాలీన విమర్శనోద్యమ చైతన్యానికి 
ప్రతిబింబాలు. జీవియస్‌ సాహితీ కళాపీఠం వెలువరించిన (2000) 'మా విమర్శ ప్రస్థానమ్‌” 
(తొమ్మిదిమంది విమర్శకుల దృక్పథాలు) ఆధునిక విమర్శ ప్రక్రియా వివేచనకు కరదీపికగా 
నిలచింది. 


సి.పి.బ్రౌన్‌ మొదలుకొని వల్లంపాటి వెంకటసుబ్బయ్య వరకు 28 మంది 
విమర్శకుల సమాలోచనమైన “విమర్శకవతంసులు'ను (ఎస్వీ రామారావు) తెలంగాణ 
సారస్వత పరిషత్తు ప్రకటించింది. డా॥యాకూబ్‌ “ఆధునిక సాహిత్య విమర్శ రీతులిను 


అమృత భారతి + 127 


వివేచించి పిహెచ్‌.డి పట్టం పొందాడు. హిందీ, ఆంగ్ర భాషల్లోని ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య 
శాస్త్రాలను తెలుగు పాఠకులకు అందించిన బొద్దుల వేంకటేశం ఎస్వీరామారావు ఆంగ్ల 
విమర్శ గ్రంథాన్ని హిందీలోకి (తెలుగు ఆలోచనా) అనువదించాడు. 

స్వాతంత్ర్యానంతర కాలంలో తెలుగు సాహిత్యం బహుముఖీనంగా విస్తరించింది. 
కాల్పనికవాదం స్థానంలో సమాజవాద ప్రభావం ప్రగాఢమై విభిన్న కవితా ధోరణులకు 
ఆస్మారం ఒసగింది. ప్రజాస్వామ్య భావాలతో తెలుగు సాహిత్యం భావవైవిధ్యాన్ని, ప్రక్రియా 
బాహుళ్యాన్ని సంతరించుకొన్నది. 1956లో అకాడమీల స్థాపనతో ప్రభుత్వసంస్థల పరంగా 
సాహిత్య పరిశోధన, విమర్శ రంగాలకు చేయూత లభించింది. విశ్వవిద్యాలయాల్లో కూడా 
ఎం.ఫిల్‌, పిహెచ్‌ డిగ్రీల మూలంగా పరిశోధనకు విస్సృతమైన అవకాశాలు ఏర్పడి సాహిత్య 
విమర్శ బహుశాఖలుగా విస్తరిల్లింది. ప్రాచీన, ఆధునిక సాహిత్య విమర్శ, జానపదసాహిత్య 
విమర్శ, ఇతర భాషాసాహిత్యాల విమర్శ మున్నగు ప్రత్యేక విమర్శ శాఖలుగా అర్వాచీన 
యుగ విమర్శ కొనసాగింది. విమర్శ (గ్రంథాలు, వ్యాసాలకే పరిమితం కాకుండా 
వ్యాఖ్యానాలు, పీఠికలు, సిద్ధాంత గ్రంథాలు, విజ్ఞాన సర్వస్వ వ్యాసాలు, సాహిత్య చరిత్రలు 
మొదలైన రూపాలలో కూడా వెలువడింది. 


ప్రాచీన సాహిత్య విమర్శ 


ఆధునిక విమర్శనారీతుల్లో ప్రక్రియాపర విమర్శ ప్రముఖమైంది. ఒక ప్రక్రియ ఆవిర్భావ 
వికాసాలను వివేచించే విమర్శనా పద్ధతి ప్రక్రియా విమర్శగా రూఢికెక్కింది. ప్రత్యేక కవి 
విమర్శ - కావ్య విమర్శలు కూడా ఇందలి అంతర్భాగాలుగా గణింపదగినవి. ఉస్మానియా 
విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో డాక్టరేట్‌ పట్టం పొందిన సిద్ధాంత గ్రంథాల్లో ప్రక్రియాపర 
విమర్శ ప్రముఖ స్థానం వహించింది. దివాకర్ల వేంకటావధాని నన్నయ భారతాన్ని 
సమగ్రంగా సమాలోచించగా, కేతవరపు రామకోటిశాగ్తి ఇతిహాస లక్షణ సమన్వయంతో 
“తిక్కన కావ్యశిల్పము” ను వివేచించారు. సంస్కృత భారతం శాస్రేతిహాసమని, 
ఆంధ్రభారతం కావ్యేతిహాసమని రామకోటి శాస్త్రి విశ్లేషించారు. జి.వి. సుబ్రహ్మణ్యం 
కూడ “సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు” గ్రంథంలో ఇతిహాస తత్వాన్ని సుస్పష్టం 
చేశారు. తిక్కన రసపోషణపై డా॥ ఎల్లూరి శివారెడ్డి, భారతాంధ్రీకరణంలో తిక్కన చేసిన 
మార్పుల బెచిత్యాన్ని గురించి డా॥పి. సుమతీనరేంద్ర సిద్దాంత గ్రంథాలు వెలువరించారు. 


128 +- అమృత భారతి 


'తెలుగులో హరివంశములి పై విసృత పరిశోధన సల్పిన డా॥.పి. యశోదారెడ్డి ఎర్రాప్రగడ 
కవితా విశేషాలను ప్రత్యేకంగా పరామర్శించారు. డా॥ రవ్వా శ్రీహరి “భాస్మర 
రామాయణము” పై పరిశోధనకు డాక్టరేట్‌ పట్టం పొందారు. 

ఇతిహాసం తర్వాత పేర్కొనదగిన ప్రక్రియ వురాణం. నంస్కృతంలోని 
అష్టాదశపురాణాలు తెలుగులోనికి అనూదితమైనాయి. తెలుగులో పాల్కురికి సోమన 
దేశిపురాణ రచనకు (బసవపురాణం), మారన మార్గపురాణ రచనకు (మార్మండేయ 
పురాణం) ఆద్యులు. జి.వి. సుబ్రహ్మణ్యంగారు తమ సిద్ధాంత (గ్రంథంలో (ప్రథమాంధ్ర 
మహాపురాణము) పురాణాల స్వరూప స్వభావాలు, ఇతిహాస - పురాణ ఖేద సాదృశ్యాలు 
ప్రాచ్య పాశ్చాత్య లక్షణ సమన్వయంతో సమగ్రంగా వివేచించారు. దేశిపురాణమైన బసవ 
పురాణంలో కన్నడ జైన పురాణంలోని పంచకళ్యాణాల సామ్యాన్ని నిరూపించారు. 
తుమ్మపూడి కోటీశ్వర రావు పురాణ విద్య” కూడా ఆ ప్రక్రియా వైశిష్ట్యాన్ని చాటుతుంది. 
పోతన ఆంధ్రభాగవత తత్వాన్ని విమర్శనాత్మకంగా విశదీకరించిన వాటిలో ధూళిపాళ 
శ్రీరామమూర్తి, ప్రసాదరాయ కులపతి, తుమ్మల రామలింగేశ్వరరావు, రామకోటి శాస్త్రి 
గ్రంథాలు గణనీయమైనవి. 


తెలుగులో నన్నెచోడుని కాలంనుంచీ “ప్రబంధి శబ్దం వ్యవహారంలో (కావ్య 
సామాన్యార్థంలో) ఉన్నా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి విలక్షణ ప్రక్రియగా విశిష్టార్థాన్ని 
సంతరించుకొన్నది. ప్రబంధ ప్రక్రియా వికాసాన్ని విపులంగా సమాలోచించిన సిద్ధాంత 
గ్రంథం డా. పల్లాదుర్ణయ్యగారి ప్రబంధవాజ్మయ వికాసము (19783). ప్రబంధశబ్దం, 
పూర్వయుగంలోని ప్రబంధ లక్షణాలు, ప్రబంధయుగ కావ్యాలలోని కథాకల్పన, 
పాత్రచిత్రణ, వర్ణనలు, రసం, శైలి మున్నగు అంశాలు వీనిలో శాస్త్రీయంగా పరామర్శిత 
మైనాయి. ప్రబంధ సాహిత్య విమర్శలలో పి.యళోదారెడ్డి “పారిజాతాపహరణ 
పర్యాలోచనము”, డా॥ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి “శిల్ప ప్రభావతి”, డా॥ కె.రాజన్నశాస్రి 
'ధ్వని-మనుచరి(త్ర” పేర్కొనదగినవి. అంతటి నరసింహం, చేకూరి చెన్నకృష్ణయ్య - 
ప్రబంధాలలోని ప్రకృతి వర్ణనలను ప్రత్యేకంగా పరిశీలించారు. 

తెలుగు పద్యకావ్యాలలో కథాకావ్యాలు కూడా ప్రత్యేక ప్రక్రియగా పరిగణింప 
బడుతున్నాయి. డా. హరి శివకుమార్‌ కేతన కృతులు సిద్ధాంత [గ్రంథంలో కథా కావ్య 
లక్షణాలను వివేచించారు. అనుమాండ్ల భూమయ్య, కొరవి గోపరాజు సాహిత్యాన్ని 
విశ్లేషించారు. డా. ఎ.విజయలక్ష్మి 'తెలుగు పద్య కథాకావ్యాలి పై డా. జె.కనకదుర్గ 


అమృత భారతి + 120 


తెలుగులో స్వతంత్ర కథాకావ్యాలి పై సిద్ధాంత గ్రంథాలు వెలువరించారు. “తెలుగులో 
పంచతంత్ర కావ్యము’ లను డా.వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, డా. బి.టి. పద్మినీదేవి 
పరామర్శించారు. “తెలుగు చారిత్రక కావ్యము” లను డా. వి. సీతాకళ్యాణి, డా. వీ. 
అరుణకుమారి సమాలోచించారు. 


డా॥ఎన్‌.గోపి సిద్ధాంత గ్రంథం “ప్రజాకవి వేమని లో అతని కవితాతత్త్వం 
సహేతుకంగా నిరూపితమైంది. డా॥ శ్రీరంగాచార్య “మరింగంటి కవుల సాహిత్య సేవిను 
సమగ్రంగా పరామర్శించారు. ప్రముఖ పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి తమ 
పరిష్ఫత [గ్రంథాలలో మరుగునపడిన పాలమూరు కవి మాణిక్యాలెందరినో వెలుగులోకి 
తెచ్చారు. తెలుగు సాహిత్యంలో దేశికవితను సమష్టిగా పరిశీలించిన ఆర్వీఎస్‌ సుందరం 
రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతిని పొందారు. 

తెలుగు పదసాహిత్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసిన డా. ఎస్‌. గంగప్ప పలు 
విమర్శ గ్రంథాలు ప్రకటించారు. 'తెలుగులో పదకవితి పై పరిశీలనకు సాహిత్య అకాడమీ 
బహుమతి పొందిన గంగప్ప క్షేత్రయ్య, సారంగపాణి పద సాహిత్యాలపై పరామర్శలు 
వెలువరించారు. అన్నమాచార్యులను ప్రముఖ వాగ్గేయకారులతో తులనాత్మక వివేచన 
కావించిన గ్రంథం కూడా గణనీయమైనది. తాళ్లపాకకవుల సాహిత్యంపై డా. వేటూరి 
ఆనందమూర్తి గారి విసృత సిద్ధాంత (గ్రంథంలోని మూడు భాగాలలో వైష్ణవ మత (ప్రభావం, 
తాళ్లపాక కవుల సాహితీ ప్రక్రియలు, భాషా ప్రయోగ విశేషాలు పరామర్శితమైనాయి. 
డా. వి. శమంతకమణి, డా.కె. రాజలలిత, డా. కన్నికంటి రాజమల్లాచారి వరుసగా 
త్యాగరాజు, క్షేత్రయ్య, పోతులూరి వీరబ్రహ్మం కృతులపై పరిశోదనకు డాక్టరేట్‌ పట్టం 
పొందారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు (హైదరాబాదు) ప్రకటించిన వ్యాస సంకలనం 
“తెలుగులో పదకవితి లో అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య, రామదాసులపై విమర్శ 
వ్యాసాలున్నాయి. బాలాంత్రపు రజనీకాంతరావు రచించిన ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము” 
మద్రాసు తెలుగు భాషా సమితి బహుమతికి పాత్రమైన విశిష్ట గ్రంథం. మంగళగిరి 
ప్రమీలాదేవి పలువురు వాగ్గేయకారులపై వ్యాసాలు, గ్రంథాలు వెలువరించారు. డా॥ పి. 
భాస్మర యోగి “పాలమూరు సంకీర్తన వాజ్మయము”ను పరామర్శించారు. 


ఆధునిక సాహిత్య విమర్శ 


తెలుగులో పందొమ్మిదవ శతాబ్ది ద్వితీయార్థకాలంలోనే ఆధునిక సాహిత్యావతరణం 
జరిగింది. నవల, నాటకం మున్నగు సృజనాత్మక ప్రక్రియలు, వ్యాసం, విమర్శ, 


130 + అమృత భారతి 


స్వీయచరిత్ర, యాత్రాచరిత్ర మొదలైన వచన వాజ్మయ ప్రక్రియలు ద్వితీయార్ధంలోనూ 
- ఆధునిక కవిత్వం, కథానిక, ఏకాంకిక మొదలైనవి ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలోనూ 
ఆవిర్భవించాయి. 


విమర్శనావతరణ యుగంలోనే నవలా రచన ప్రారంభమైనా (1872), నవలా 
సాహిత్యం వెలువడినంత విసృతంగా దానిపై విమర్శలు లేకపోవటం విమర్శరంగంలోని 
లోటును చాటుతుంది. విస్తరణ యుగంలో విశ్వవిద్యాలయ స్థాయిలో వెలువడిన పరిశోధన 
[గ్రంథాలు ఈ లోటును తీర్చాయి. ఆంగోపన్యాసకులైన మొదలి నాగభూషణశర్శ్మ తెలుగు 
నవలా పరిణామాన్ని ప్రప్రథమంగా శాప్రీయంగా వివేచించారు. వారి 'తెలుగు నవలా 
వికాసం’ (1971)లో నవల స్వరూపస్వభావాలు, నవలా ప్రక్రియ సంక్షిప్త చరిత్రతోపాటు 
పన్నెండు ప్రసిద్ధ నవలలు పరామర్శితమైనాయి. డా. బొడ్డపాటి కుటుంబరావు సిద్దాంత 
గంథం 'ఆంధ్ర నవలా పరిణామము లో నవలా చరిత్ర సప్రమాణంగా, సవిస్తరంగా 
విశదీకరింపబడినా అందుగల ప్రౌఢగ్రాంథికశైలి దాని పఠన యోగ్యతకు ఆటంకమైందని 
చెప్పవచ్చు. 

నవలా చరిత్రను సంగ్రహంగా సమీక్షించిన పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 'తెలుగు 
నవలా సాహిత్య వికాసము (1974) రాష్టసాహిత్య అకాడమీ బహుమతి పొందింది. 
వివిధ సంస్థలు ఏర్పాటుచేసిన సదస్సులలోని వ్యాససంకలనాలు “తెలుగునవల - నూరు 
సంవత్సరాలు”(1973), “మన నవల- పరిశీలన” (1979), “ఈ దశాబ్ది నవల ఒక 
సమీక్ష” (1979) తెలుగు నవల తీరు తెన్నులను సముచితంగా ప్రదర్శించాయి. తెలుగు 
మహాసభల సందర్భంగా అక్కిరాజు రమాపతిరావు తెలుగు నవలి (1975) సంక్షిప్త 
గంథం ప్రకటితమైంది. “నవల-స్వరూప సమాలోచనంి (1984లో మాదిరాజు 
రంగారావు నవలా విమర్శకు సంబంధించిన మౌలికాంశాలను నిర్దుష్టంగా చర్చించారు. 

నవలా సాహిత్యానికి సంబంధించిన ప్రత్యేకాంశాలపై గణనీయమైన సిద్దాంత 
వ్యాసాలు వెలువడ్డాయి. “తెలుగు నవలల్లో కుటుంబ జీవన చిత్రణ” (1974) లో డా॥ 
సి.ఆనందా రామం, విశ్వనాథ, చలం, గోపీచంద్‌, రంగనాయకమ్మ మొదలైన నవలా 
రచయితల దృక్పథాలను విశదీకరించారు. డా॥ సి. మృణాళిని “సాంఘిక నవల - 
కథాకథన శిల్పం” (1988)లో కథా కథన శిల్పానికి చెందిన అంశాలను చర్చించారు. 
డా॥పి.సంజీవమ్మ “తెలుగు నవలల్లో సామాజిక చైతన్యా”న్ని మార్చిస్టు దృక్పథంతో 
వివేచించారు. డా. పి. వరవరరావు “తెలంగాణా విమోచనోద్యమం -తెలుగునవల” 


అమృత భారతి + 131 


(1983) లో ప్రసిద్ధ నవలల ఆధారంగా సమాజ సాహిత్య సంబంధాలను విశ్లేషించారు. 
డా॥యు. శ్రీరామమూర్తి “ఆధునిక తెలుగు నవలా రీతుల”ను, డా॥వి. ధనలక్ష్మి “బాలల 
నవలలొను పరామర్శించారు. డా.టీ. రాజేశ్వరి “స్వాతంత్ర్యానంతర తెలుగు నవలా వికాసం” 
పరిశీలించగా, “తెలుగులో హాస్యనవలల”పై డా॥ టి. రామకృష్ణ, డా॥డి.నలళిని సిద్ధాంత 
(గ్రంథాలు వెలువరించారు. 

పాశ్చాత్య మనో వైజ్ఞానిక సిద్ధాంతాల ప్రేరణతో వెలువడిన నవలలను పరామర్శిస్తూ 
కోడూరి శ్రీరామమూర్తి (తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ), డి. విద్యేశ్వరి (తెలుగు 
నవల - మనోవిశ్లేషణ) విమర్శ గ్రంథాలు ప్రకటించారు. చైతన్య స్రవంతి ధోరణిలో 
విరచితమైన నవలల స్వరూప స్వభావాలను వై. రామకృష్ణారావు సమాలోచించారు. 

ఇరవయ్యవ శతాబ్ది చివరి పాదంలో కొన్ని పేర్కొనదగిన విమర్శలు వెలువడ్డాయి. 
పాశ్చాత్య విమర్శరీతుల్ని ఆకళించుకొన్న వల్లంపాటి వెంకట సుబ్బయ్య “నవలా శిల్పం” 
(1989) సమన్వయ దృష్టితో కొనసాగింది. “తులనాత్మక సాహిత్యం - నవలా ప్రక్రియ” 
(1990లో ఆనందారామం ట్రాగ్రూప సిద్ధాంతాలను మొదటిసారిగా చర్చించింది. ఆమె 
“నవలా విమర్శ” (1994) కూడా ప్రసిద్ధ నవలలను నూత్నదృష్టితో వివేచించింది. 
ముదిగంటి సుజాతారెడ్డి తెలుగు నవలానుశీలనం” లో రససిద్దాంతాన్ని నవలా సాహిత్యానికి 
అన్వయించే నూత్న ప్రయోగం చేశారు. కె. ప్రతాపరెడ్డి “తెలుగునవల -వ్యాపారధోరణిని” 
నిరసించారు. ముదిగొండ వీరభద్రయ్య పదిమంది నవలా విమర్శకుల అభిప్రాయాలను 
పరిశీలిస్తూ విపులపీఠికతో “నవల-నవలా విమర్శకులు” వెలువరించారు. 


ఇతర ప్రక్రియలతో పోలిస్తే తెలుగులో కథానికా విమర్శ తక్కువనే చెప్పాలి. 
ఆరంభదశలో కథానిక లక్షణాలు చర్చిస్తూ కొన్ని పత్రికావ్యాసాలు వెలువడ్డాయి. ఇంద్రగంటి 
హనుమచ్చాస్తి వ్యాసంతో (ప్రతిభ-1936) ఈ ప్రక్రియకు 'కథానికి అన్న పేరు రూఢి 
అయింది. తెలుగు కథానిక పరిణామ దశలను ప్రామాణికంగా విశ్లేషించిన సిద్ధాంత 
గ్రంథం డా॥పోరంకి దక్షిణామూర్తి “తెలుగు కథానిక స్వరూప స్వభావాలు”. 
ప్రాచీనాలంకారికులు పేర్కొన్న లక్షణాలను ఆధునికమైన కథా ప్రక్రియ ఎలా 
పొందుపరచుకొన్నదో చక్కగా సమన్వయించారు దక్షిణామూర్తి. 'నవలాశిల్పంి రచయిత 
వల్లంపాటి వెంకటసుబ్బయ్య “కథాశిల్పం”? ఆధునిక దృష్టితో కథలను వివేచించింది. 
“కథాసదస్సు- కొత్త కదలికి మున్నగు సదస్సు వ్యాసాలతో డా॥ వేదగిరి రాంబాబు 
కథారచయితలకు స్ఫూర్తి నందించారు. గుడిపాటి, కె.పి. అశోక్‌కుమార్‌, బి. ఎస్‌.రాములు, 


132 + అమృత భారతి 


బి.వి.ఎన్‌. స్వామి మున్నగువారు కథాసాహిత్య వివేచన గురించిన విలువైన వ్యాస 
సంపుటులు వెలువరించారు. 


వికాసయుగంలో నాటక విమర్శలు కొన్ని వెలువడినా నాటక ప్రక్రియా క్రమ 
పరిణామ వికాసాలను శాస్త్రీయంగా వివేచించిన విమర్శగ్రంథాలు విస్తరణ యుగంలోనే 
ప్రకాశితమైనాయి. సాంఘిక నాటకంపై పాశ్చాత్య నాటక సంప్రదాయ ప్రభావాన్ని 
విపులంగా పరిశీలించిన డా॥పి.వి. రమణ 'తెలుగు సాంఘికనాటకంి, 'పాశ్చాత్య నాటకం 
ప్రభావం'- ప్రామాణిక విమర్శనా గ్రంథాలు. తెలుగు ఏకాంకికలు-నాటికల తీరు 
తెన్నులను పరిశీలించిన గ్రంథం వనం మధుసూదన్‌ “ఏకాంకిక. శిష్టా రామకృష్ణశాస్త్రి 
బృహధ్ధంథం 'ఆంధ్ర నాటక కళి లో సంస్కృతాంగ్ల నాటకాల ప్రభావం, ఆంధ్రనాటక 
రచనా పరిణామం విశదీకరింప బడ్డాయి. 

ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ తెలుగు నాటక కర్తలు” నాలుగు భాగాలలో 
(1973) నాటకరచయితల పై పరిచయాత్మక వ్యాసాలున్నాయి. “నూరేళ్ల తెలుగు నాటక 
రంగం) పేరుతో (1980) నాటక రచన-ప్రదర్శనల గురించిన పలువురి వ్యాసాలను 
నాటక అకాడమీ ప్రచురించింది. యువభారతి సంస్థ “దశరూపక సందర్భనం'(1984), 
ఆంధ్రసారస్వత పరిషత్తు తెలుగు నాటక సాహిత్యం” (1986) ప్రసిద్ధ నాటకాలు-నాటికలపై 
ప్రసంగవ్యాసాల సంకలనాలు. నాటక ప్రక్రియకు సంబంధించిన ప్రత్యేక అంశాలపై 
కూడా పిహెచ్‌.డి. సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి. డా॥ పి.వెంకట రామశాస్త్రి తెలుగులో 
చారిత్రక నాటకాలపై డా॥ రావి రవిప్రకాశ్‌ జాతీయోద్యమ నాటకాలపై పరిశోధనకు 
డాక్టరేట్‌ పట్టం పొందారు. డా॥తిరుమల శ్రీనివాసాచార్యులు, డా॥ మంగళగిరి ప్రమీలాదేవి 
గేయ-పద్య నాటికలను పరామర్శించారు. డా॥డి.వి.ఎ. ఆచార్య, (్రీనివాసచక్రవర్తి 
మున్నగువారు నాటక ప్రదర్శన గురించిన విమర్శలు విరచించారు. 


ఆధునిక కవిత్వ విమర్శ 


జాతీయ పునరుజ్జీవనోద్యమం (రినైజాన్స్‌), కాల్చనికోద్యమం (రామాంటిసిజం) ప్రభావాలతో 
20వ శతాబ్ది ప్రారంభంలో ఆధునిక కవిత్వావిర్భావం జరిగింది. దేశభక్తి కవిత్వం, 
రాష్టాభిమాన కవిత్వం, సంఘ సంస్మరణ కవిత్వం, వివిధ భావకవిత్వశాఖలు 
అవతరించాయి. భావకవిత్వాన్ని అనుసరించి అధివాస్తవిక కవిత్వం, అభ్యుదయకవిత్వం, 
తెలంగాణా విమోచనోద్యమ కవిత్వం, నవ్య సంప్రదాయకవిత్వం, అనుభూతి కవిత్వం, 


అమృత భారతి + 133 


దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం పేర్లతో పలు కవిత్వ ధోరణులు వెలసినాయి. 
సమకాలీనోద్యమాల (ప్రేరణతో ఆధునికకాలంలో స్త్రీవాద, దళితవాద, మైనారిటీవాద 
కవిత్వాలు కొనసాగుతున్నాయి. పద్య, గేయ, వచన కవితా రూపాలలో వెలువడిన నూరు 
వత్సరాల చరిత్ర కలిగిన ఆధునిక తెలుగు కవితా ప్రక్రియపై విమర్శ సాహిత్యం విసృతంగా 
వెలువడిందనే చెప్పాలి. 

భావ, అభ్యుదయ కవితా ప్రక్రియలను శాస్త్రీయంగా సమాలోచించిన ఉత్తమ 
సిద్ధాంత గంథం డా. సి. నారాయణరెడ్డి గారి “ఆధునికాంధ్ర కవిత్వము- 
సంప్రదాయములు: ప్రయోగములు” (1967), డా. వెల్చేరు నారాయణరావు సిద్ధాంత 
(గంథం ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” (1978), దిగంబరకవిత్వం వరకు 
కొనసాగిన కవిత్వ పరిణామాలను మార్కిస్టు దృక్పథంతో సమాలోచించింది. 
డా. డి.లలితకుమారి (ఆధునికాంధ్ర కవితాతత్వము), కె.వి.ఆర్‌. నరనింహం 
(ఆధునికాంధ్ర కవితా సమీక్ష) (1981) వివిధ కవితాధోరణులపై ఆంగ్ల కవిత్వ ప్రభావాన్ని 
విశదీకరించారు. భారతి పత్రికలో (1963-64) ప్రచురితమైన శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 
వ్యాసాలు “అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం” పేరుతో సంకలితమైనాయి. కడియాల 
రామమోహన రాయ్‌ “తెలుగు కవితా వికాసం’ (1980)తోపాటు “20వ శతాబ్ది తెలుగు 
కవిత్వం” (2003) తీరుతెన్నులను వివేచించారు. కేతవరపు రామకోటి శాస్త్రి “ఆధునిక 
తెలుగు సామాజిక కవిత్వ ఉద్యమాలు (2002), జె. బాపురెడ్డి “ఆధునిక తెలుగు కవిత్వం- 
తీరుతెన్నులు” (2007) వెలువరించారు. ఆచార్య ఎస్వీ రామారావు “శతాబ్ది కవిత” 
(2009)లో 20వ శతాబ్ది కవిత్వ (ప్రక్రియా విభాగాన్ని గురించిన నూత్నాంశాలు 
ప్రతిపాదితమైనాయి. కాల్పనికవాద ప్రభావంతో ఆత్మాశ్రయపరంగా వెలువడిన 
భావకవిత్వం కంటే, జాతీయ పునరుజ్జీవన చైతన్య ప్రేరణతో వస్తాశ్రయపరమైన దేశభక్తి 
కవిత్వం ముందుగా అవతరించిందని, తెలుగులో నవ్యకవిత్వ ప్రాదుర్భావ వివేచన దేశభక్తి 
- సంఘసంస్కరణ కవితాధోరణులతో ప్రారంభించాలని ఇందులో నిరూపించబడింది. 
మానవతావాద కవిత్వ, తాత్విక కవిత్వ ధోరణులను కూడా ఆధునిక కవిత్వ ప్రక్రియా 
విభాగాలుగా పరిగణించాలని ఎస్వీ రామారావు భావించారు. 

డా॥ శివలెంక ప్రకాశరావు 'భావకవుల ప్రతిభా విస్ఫూర్తి” ని వెల్లడించగా, ఎస్టీడి 
చంద్రశేఖర్‌ “'భావకవుల భక్తితత్వాన్ని విశదీకరించారు. ప్రీవాద దృక్పథంతో జయప్రభ 
భావకవుల అభిప్రాయాలను నిరసిస్తూ 'భావకవిత్వంలో స్తీ (1988) ఎంఫీల్‌ సిద్దాంత 


134 + అమృత భారతి 


వ్యాసం రచించింది. భావకవిత్వశాఖ అయిన తెలుగులో స్ఫృతి కవిత్వం” ను ఎలవర్తి 
చంద్రమౌళి పరిశీలించారు. 

తెలుగునాట కొనసాగిన వివిధ కవిత్వోద్యమాలపై ప్రత్యేకమైన విమర్శగ్రంథాలు 
వెలువడ్డాయి. డా॥ ముదిగొండ శివప్రసాద్‌ “ఉద్యమదర్శనము' - (1990), 
డా.ఎస్వీ. సత్యనారాయణ తెలుగులో ఉద్యమగీతాలు' (1991), రాచపాళెం చంద్రశేఖరరెడ్డి 
“ఆధునికాంధ్ర కవిత్వం-ఉద్యమాలు, సందర్భాలు” (2002) పేర్ళొనదగినవి. “ఆభ్యుదయ 
విప్లవ కవిత్వాలు-సిద్దాంతాలు, శిల్పరీతులు? (2003) వివేచించిన డా॥ అద్దేపల్లి 
రామమోహనరావు “వచన కవిత-భావధారి ను కూడ విశ్లేషించారు. “కుందుర్తివ్యాసాలు” 
(1987) వచన కవితాతత్వాన్ని నిరూపించగా, ఎం. రవీంద్రరెడ్డి “వచన కవిత్వంలో 
అస్పష్టత” ను వివరించారు. వచన పద్య స్వరూపాన్ని చర్చిస్తూ చేకూరి రామారావు, 
కోవెల సంపత్ముమార 'వచనపద్యం -లక్షణ చర్చి (1968) ప్రకటించారు. ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ 
వారు “వచన కవిత: వివిధ కవుల పథాలూ, దృక్పథాలూ' (1967) వెలువరించారు. 

అభ్యుదయ కవిత్వం తర్వాత విప్లవకవితా రీతికి దారితీసిన దిగంబరకవిత పై 
రా.రా., కె.కె. రంగనాథాచారి, జ్వాలాముఖి ప్రభృతులు విమర్శవ్యాసాలు వెలువరించారు. 
విప్లవ కవిత్వాన్ని సూత్రీకరిస్తూ త్రిపురనేని మధుసూదనరావు రచించిన వ్యాసాలు 'కవిత్వం- 
చైతన్యం” పేరుతో (1972) ప్రచురితమైనాయి. డా॥టి. ప్రభాకరరెడ్డి “తెలుగు 
విప్లవకవిత్వంలో ప్రతీక ను పరామర్శించారు. తెలంగాణ రైతాంగ పోరాట సాహిత్యంపై 
జయధీర్‌ తిరుమలరావు, (్రీకాకుళం ఉద్యమసాహిత్యంపై కె. ముత్యం సిద్ధాంత గ్రంథాలు 
ప్రకటించారు. స్వాతంత్రానంతర సాహిత్యంలోని సామాజిక స్పృహను డా॥ టి. గౌరీశంకర్‌, 
వస్తు-రూప శిల్పాలను ఎస్‌. శరత్‌ జ్యోత్స్నా రాణి సమాలోచించారు. చేకూరి రామారావు 
“చేరాతలు' స్ర్రీవాద కవిత్వాన్ని పరామర్శించగా, అభ్యుదయ, ప్రీవాద, దళితవాద కవిత్వాలపై 
ఎస్వీ సత్యనారాయణ, చేరా, కె. ఇనాక్‌, ఎండ్లూరి సుధాకర్‌, బన్న ఐలయ్య మొదలైనవారు 
వ్యాసాలు వెలువరించారు. డా॥ నందిని సిధారెడ్డి “వాస్తవికత -అధివాస్తవికతి తత్వాలను 
విశదీకరిస్తూ సిద్దాంతగ్రంథం రచించారు. ముక్తకాలకు ప్రతిరూపంగా అద్యతన కాలంలో 
వ్యాప్తికి వచ్చిన “మినీకవితి ప్రక్రియను విశ్లేషిస్తూ రావి రంగారావు, అద్దేపల్లి, ఎం. 
చంద్రిక మున్నగువారు విమర్శలు వెలువరించారు. మినీకవితలో భాగంగా ప్రత్యేక 
రూపాలను సంతరించుకొన్న నానీలు, హైకూలపై కూడా పెన్నా శివరామకృష్ణ ప్రభృతుల 
విమర్శలు వెలువడ్డాయి. 


అమృత భారతి + 135 


ఆధునిక కవులు-కవితారీతుల వివేచనకు సంబంధించిన అభిప్రాయాలను కొన్ని 
సంస్థలు వ్యాస సంకలనాలరూపంలో ప్రకటించటం ముదావహం. పేర్వారం జగన్నాథం 
సంపాదకత్వంలో వెలువడిన “అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు (1987), తెలుగులో 
దేశీయ కవితా ప్రస్థానం” (2002), తెలుగులో కవిత్వోద్యమాలు' (తెలుగు అకాడమీ), 
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ “వివేచని సంచికలు, “స్వాతంత్ర్యం - సమాజం- 
రాజకీయాలు (తెలుగు విశ్వవిద్వాలయం), వేమూరి చంద్రావతి ట్రస్ట్‌ వెలువరించిన 
“పరిశోధన పత్రములు” (2,3 సంపుటులు)ఈ విమర్శ మార్గంలో స్మరింపదగినవి. 

కవితాధోరణులతోపాటు కవితారూపాలను విశ్లేషించిన సిద్ధాంత గ్రంథాలు కూడా 
కవిత్వ విమర్శలో పేర్మొనదగినవి. డా॥జి. చెన్నకేశవరెడ్డి 'ఆధునికాంధ్ర గేయకవిత్వము” 
(1988)ను వస్తువు- కవిత్వము ఛందస్సు అను మూడుకోణాల నుండి పరిశీలించారు. 
తెలుగులో గేయనాటికలు” (1988)లో డా॥ తిరుమల శ్రీనివాసాచార్య గేయ 
రూపకలక్షణాలు, స్వరూప స్వభావాలు వివేచించారు. మంగళగిరి ప్రమీలాదేవి తెలుగులో 
పద్యగేయనాటికలు”(1980) రాష్ట సాహిత్య అకాడమీ బహుమతికి పా(త్రమైంది. డా. 
వడ్డెపల్లి కృష్ణ ఇరవయ్యవ శతాబ్దిలో వికసించిన లలితగేయ ప్రక్రియను “తెలుగులో 
లలిత గీతాలు’ లో సమగ్రంగా పరామర్శించారు. గత దశాబ్ది (1991-2000)లో విలసిల్లిన 
పద్యకవితా విశిష్టతను హృద్యంగా వివరించిన సిద్ధాంత గ్రంథం డా॥కె.వి. రమణాచారి 
“పద్యకవిత్వం - వస్తు వైవిధ్యం” (2009). ఆచార్య ఎస్వీ రామారావు పర్యవేక్షణలో 
ఆచార్య ఫణీంద్ర శయన్‌ 19వ శతాబ్ది పద్యకవితను పరామర్శించి డాక్టరేట్‌ పట్టం 
పొందారు. 


వచన సాహిత్య విమర్శ 


ఆధునిక వచన సాహిత్య ప్రక్రియలు-వ్యాసం, జీవితచరిత్ర, స్వీయచరిత్ర, దేశచరిత్ర, 
యాత్రాచరిత్ర మొదలైనవి 19వ శతాబ్ది ద్వితీయార్ధంలోనే ప్రారంభమైనాయి. సామినేని 
ముద్దునరసింహనాయని 'హితసూచని” మొదలుకొని నేటివరకు వస్తు వైవిధ్యంతో, విభిన్న 
శైలీస్వరూపంతో వ్యాసం విశిష్ట ప్రక్రియా రూపాన్ని సంతరించుకొన్నది. విమర్శ సాహిత్యం 
చాలావరకు వ్యాసరూపంలో వెలువడటం గమనించదగినది. వర్తమాన యుగంలో వ్యాస 
సంపుటాలు, సంకలనాలు అసంఖ్యాకంగా వెలువడ్డాయి. డా॥కొలకలూరి ఇనాక్‌ గారు 
“తెలుగు వ్యాసపరిణామం” గురించి సమగ్రమైన పరిశీలన జరిపి విశ్లేషణాత్మకమైన 


136 + అమృత భారతి 


సిద్ధాంత వ్యాసం వెలువరించారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ ప్రచురణ 'తెలుగువ్యాసము- 
నూరుసంవత్సరాలు’ లో (1974) 1862-1972 మధ్య కొనసాగిన వ్యాసరచనా వికాసం 
ప్రదర్శితమైంది. విమర్శ ప్రక్రియతోపాటు తెలుగులో స్వీయచరిత్ర, జీవితచరిత్రలకు 
వీరేశలింగంగారు శ్రీకారం చుట్టారు. కందుకూరి జీవిత సాహిత్యాలను అధ్యయనం చేసిన 
అక్కిరాజు రమాపతిరావు “తెలుగులో స్వీయ చరిత్ర లను పరామర్శించారు. 
డా.వి.మునిరత్నంనాయుడు సిద్దాంత గ్రంథం “తెలుగులో జీవితచరిత్ర లను 
సమాలోచించింది. నీలగిరియాత్ర, కాశీయాత్రా చరిత్ర మొదలుకొని అనంతర కాలంలో 
వెలువడిన యాత్రా చరిత్రలను సమీక్షిస్తూ డా॥ ఎం. హరిదాసు తెలుగులో యాత్రాచరిత్రలు” 
వెలువరించారు. వచనంతోపాటు పద్యరూపంలో కూడా కొనసాగిన బాలసాహిత్యం, పేరడీ 
మొదలైన ప్రక్రియలను కూడా పరామర్శించిన సిద్దాంత (గ్రంథాలు విస్తరణ యుగంలో 
గోచరిస్తాయి. డా॥ ఎం.కె. దేవకి తెలుగులో బాలసాహిత్యం), డా॥వెలగా వెంకటప్పయ్య 
తెలుగులో బాలసాహితీ వికాసం’, బి.వి. నరసింహారావు 'బాలవాజ్మయంి, డా॥ వెలుదండ 
నిత్యానందరావు 'తెలుగు సాహిత్యంలో పేరడీ? ఈ కోవకు చెందినవి. 


జానపద సాహిత్య విమర్శ 
విశ్వవిద్యాలయస్థాయిలో జానపద సాహిత్యంపై విసృత పరిశోధనకు నాంది పలికిన 
ఆచార్య బిరుదురాజు రామరాజుగారి “తెలుగు జానపదగేయ సాహిత్యము” ఆ వాజ్మయానికి 
సంబంధించిన విజ్ఞాన సర్వస్వంగా పేర్మొనదగింది. జానపదకథలతో మానవశాగస్త 
సంబంధాన్ని సమన్వయిస్తూ డా॥ నాయని కృష్ణకుమారి “తెలుగు జానపద గేయగాథలు” 
(1977) ప్రచురించారు. వీరగాథా కవిత్వంపై విపుల పరిశోధన సల్పిన డా॥ తంగిరాల 
వేంకట సుబ్బారావు జానపద సాహిత్యము - వీరగాథలు(1975), కాటమరాజు కథలు 
రెండుభాగాలు (1976, 78), తెలుగు వీరగాథాకవిత్వము (1988) సంపుటాలు 
వెలువరించారు. 

డా. ఎల్బండ రఘుమన్న, డా॥గోపు లింగారెడ్డి, డా॥ సిహెచ్‌. వసుంధర, డా॥ 
రావి ప్రేమలత, డా॥ కె. సుమతి, డా॥ ఇ. బాలకృష్ణారెడ్డి ఎం. విజయలక్ష్మి మున్నగువారు 
జానపద సాహిత్యానికి చెందిన పలు అంశాలపై సిద్ధాంత గ్రంథాలు రచించారు. డా. కె. 
మలయవానిని, డా.కె. శ్రీలక్ష్మి జానపద రామాయణాలను విశ్లేషించారు డా. ఆర్వీయస్‌ 
సుందరం, డా. జి.ఎస్‌.మోహన్‌ జానపదవిజ్ఞానానికి సంబంధించిన, తులనాత్మక 


అమృత భారతి + 137 


అధ్యయనంతో కూడిన విమర్శగ్రంథాలు వెలువరించారు. తూమాటి దోణప్ప, ఎస్‌. గంగప్ప, 
దేవరాజు మహారాజు జానపదసాహిత్యాన్ని పరామర్శిస్తూ వ్యాస సంపుటులు ప్రకటించారు. 
డా. ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి 'తెలంగాణ యక్షగాన ప్రయోగాల'ను విశదీకరించారు. 

ఆంధ్రతా ముద్రను భద్రపరచుకొన్న అవధాన కళపై డా॥ సి. వి.సుబ్బన్న శతావధాని 
“తెలుగులో అవధాన శిల్పం”, డా॥ రాళ్లబండి కవితాప్రసాద్‌ “అవధానకవిత్వం ఆరంభ 
వికాసాలు” రాపాక ఏకాంబరాచారి, ఆశావాది ప్రకాశరావు, డా. బి. బాలస్వామి, డా. 
ఎం. అండమ్మ, డా. బి. వెంకటేశ్వర్లు, సిహెచ్‌. కృష్ణారెడ్డి, ఎం. సంధ్య, వి. సురేందర్రావు, 
బి. కేశవులు మున్నగువారు ప్రాంతీయ అధ్యయనంతో కూడిన జానపద సాహిత్య 
పరామర్శలు కావించారు. జానపద వాజ్మయ విభాగాలైన పొడుపు కథలపై గుమ్మా 
శంకరరావు, డా. కసిరెడ్డి వెంకటరెడ్డి, కర్ణరాజ శేషగిరిరావు, సామెతలపై 
డా. టి.వి.రామనర్సయ్య, డా.వి. దామోదరరావు సిద్ధాంత గ్రంథాలు వెలువరించారు. డా. 
కె. రుక్కుద్దీన్‌ జానపదగేయాలలో అలంకారముల స్థానాన్ని పరిశీలించారు. 


సంస్కృత సాహిత్య విమర్శ 

తెలుగు భాషాసాహిత్యాలను గాఢంగా ప్రభావితం చేసిన సంస్కృత సాహిత్యంపై విమర్శలు 
పరిమితంగానే ఉన్నా కొన్ని గణింప దగినవి ఉన్నాయి. యువభారతి సంస్థ రామాయణ 
సుధాలహరి, 'వ్యాససాహితీ సంహిత), 'జగద్దురు సాహితీలహరి' పేరిట పలువురు 
విద్వాంసుల వ్యాస సంకలనాలు ప్రకటించింది. ఈ మార్గంలోనే గుంటూరు సోమసుందరం 
కళాశాల సదస్సులలోని ప్రసంగ పత్రాలు - శ్రీమద్రామాయణము - సమాలోచనము 
(1986), కీమదాంధ్ర మహాభారతము- అనుశీలము (1988)గా, అనంతపురం 
శ్రీసత్యసాయి మహిళాకళాశాల రామాయణ గోష్టిలోని ప్రసంగాలు - రామాయణ 
రసవాహిని (1977)గా సంకలితమైనాయి. సరళసుందరమైన శ్రీ సత్యసాయిబాబా 
ఆధ్యాత్మికోపన్యాసములు భాగవతవాహిని, భారతవాహిని, రామకథారసవాహినిగా 
ప్రకటితమైనాయి. మల్లాది సూర్యనారాయణ శాస్తి, ముదిగంటి సుజాత-గోపాలరెడ్డి 
విశిష్టరీతిలో సంస్కృత సాహిత్య చరిత్రలు వెలువరించగా, బిరుదురాజు రామరాజు 
“సంస్కృత సాహిత్యానికి ఆంధ్రులసేవి ను వివరిస్తూ విపుల పరిశోధనా గ్రంథం 
ప్రచురించారు. 


13 8 +- అమృత భారతి 


తెలుగులో ఇతర భాషా సాహిత్యాలపై విమర్శలు అరుదుగానే వెలువడ్డాయి. 
ఉత్తర భారత భాషా రచయితల్లో రవీంద్రుడు, శరచ్చంద్రుడు, (ప్రేమ్‌చంద్‌ మొదలైన 
వారిపై విమర్శకుల దృష్టి ప్రసరించింది. కె.వి. రమణారెడ్డి శరత్‌బాబు జీవిత సాహిత్య 
పరిచయం) జ్వాలాముఖి, “శరత్‌ బాబు సాహిత్య వివేచన పేర్మొనదగినవి. దాశరథి 
రంగాచార్య “ప్రేమ్‌చంద్‌ జీవిత సాహిత్యములి ను సమాలోచించారు. ఇంకా అరవిందుని 
కవిత (జి.వి.ఆర్‌. కృష్ణారావు), మహాత్మాగాంధీ సాహిత్యము (అడపా రామకృష్ణారావు) 
కూడ పరామర్శితమైనాయి. 

లక్ష్మీకాంత మోహన్‌(మహాకవి షేక్స్‌పియర్‌) ఆ మహాకవి సాహిత్యాన్ని నూత్నదృష్టితో 
సమాలోచించారు. బూర్గుల రామకృష్ణరావు ఉర్దూ పారసీక కవులను పరిచయం చేయగా, 
సదాశివ “ఉర్దూ కవుల కవితా సామగ్రిని, కె.గోపాలకృష్ణారావు 'తెలుగుపై ఉర్దూ పార్సీభాషల 
ప్రభావమును విశ్లేషించారు. 

తెలుగు సాహిత్య విమర్శ స్వరూపం బహుముఖీనమైనది. విమర్శ వ్యాసాలు, 
(గ్రంథాల రూపంలోనేకాక పీఠికలు, వ్యాఖ్యానాలు, సాహిత్య చరిత్రలు మున్నగు వానిలో 
కూడా సాహిత్య విమర్శ బహుళంగా గోచరిస్తుంది. అందుచేత ఈ రూపాలలో కొనసాగిన 
సాహిత్య విమర్శ స్వభావాన్ని పరిశీలించటం సముచితం. 


పీఠికలు 


ప్రాచీనయుగంలోని కావ్యావతారికల స్టానాన్ని నేడు పీఠికలు ఆక్రమించాయి. అయితే 
అవతారికలు స్వయంగా గ్రంథకర్తలు కూర్చినవి కాగా, పీఠికలు గ్రంథరచయితలే కాక 
ఇతరులు కూడా వ్రాశారు. ఇవి కవి, కావ్య పరిచయం కోసం ఉద్దేశింపబడినవి. 
తొలిపలుకు, మున్చుడి, ఉపోద్దాతం, ఆముఖం, ప్రవేశిక, భూమిక, ప్రస్తావన మొదలైనవి 
పీఠికకు పర్యాయపదాలుగా వాడుకలో ఉన్నాయి. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ప్రచురించిన ఆంధ్రమహాభారతం 
(సంశోధిత ముద్రణం) ఎనిమిది సంపుటాలకు, రాష్టసాహిత్య అకాడమీ ప్రచురణలైన 
ఆంధ్ర భారత- భాగవతాలకు, కావ్య ప్రబంధాలకు విపులమైన పీఠికలు విరచితమైనాయి. 
ఆంధ్రప్రదేశ్‌ బుక్‌ డిస్టిబ్యూటర్సు వారు ముద్రించిన ప్రబంధాలకు విశ్వనాథ, తల్లావర్హుల, 
బి.వి. సింగరాచార్య హృద్యమైన పీఠికలు కూర్చారు. ఇంకా సురవరం ప్రతాపరెడ్డి, 
బి.రామరాజు, రామకోటిశాప్రి, కేశవపంతుల నరసింహశాస్త్రి, గడియారం రామకృష్ణ 


అమృత భారతి + 139 


శర్మ, పి. యశోదారెడ్డి మొదలైనవారు ప్రాచీన కావ్య పీఠికా కర్తల్లో ఎన్నదగినవారు. 


కావ్యేతరమైన ప్రాచీన ప్రక్రియల పీఠికలు కూడా ప్రత్యేకతతో కూడినవి. సింహగిరి 
వచనాలకు ఎం. కులశేఖరరావు, సుగ్రీవ విజయానికి జి.వి. సుబ్రహ్మణ్యం, కందుకూరి 
రుద్రకవి, జనార్ధనాష్టకానికి ఆరుద్ర, గాలిబ్‌ గీతాలకు బూర్గుల వివేచనాత్మకమైన పీఠికలు 
సమకూర్చారు. దివాకర్ల, పాటిబండ, జి.వి. సుబ్రహ్మణ్యం, కె. వి రమణారెడ్డి, కుందుర్తి, 
సుప్రసన్న సంపత్కుమార, చేరా ప్రభృతులు వివిధ ప్రక్రియా రచనల స్థానాన్ని పీఠికల 
ద్వారా నిరూపించారు. తొలితరం వైతాళికులు సురవరం, బూర్గుల అర్వాచీనులు 
శ్రీరంగాచార్య, ఎన్‌.గోపి, మసన చెన్నప్ప మున్నగువారి పీఠికలు గ్రంథరూపం దాల్పాయి. 
రెండువందలకు పైగా వివిధ గ్రంథాలకు ఎస్వీ రామారావు కూర్చిన పీఠికలు కృత్యాలోకనం, 
(గంథావ లోకనం పేర్లతో ప్రచురితమైనాయి. 


వ్యాఖ్యానాలు 
వ్యాఖ్యానం అంటే సమగ్రమైన వివరణ అని అర్థం. శబ్దార్థ వివరణ, పద్య తాత్పర్యం, 
విశేషాంశముల వివేచనతో కూడిన వ్యాఖ్యానాలు కవిహృదయ ప్రకాశం చేస్తాయి. కాబట్టి 
వాటిని కూడా విమర్శరూపాలుగా పరిగణించాలి. సంస్కృత సాహిత్యంలో గొప్ప వ్యాఖ్యాన 
సంప్రదాయం నెలకొని అది ఒక ప్రత్యేక విమర్శశాఖగా విస్తరిల్లింది. 
“వదచ్చేదః వదార్జోక్తి: విగ్రహో వాక్టయోజనా 
ఆక్షేపళ్ళ సమాధానం వ్యాఖ్యానం వంచలక్షణం” 
అని వ్యాఖ్యానంలో ఉండవలసిన ఐదు అంశాలను పేర్కొన్నారు ప్రాచీనులు. 
పదచ్చేదం = పదాల సంధులను విడదీసి చూపటం, పదార్హోక్తి = (ప్రతిపదానికి అర్థం 
చెప్పటం, విగ్రహం = సమాసాలకు విగ్రహవాక్యాలు రాయటం, వాక్యయోజన = 
అన్వయ క్రమంతో తాత్సర్యం చెప్పటం, ఆక్షేపాలకు (సందేహాలకు సమాధానాలు చెప్పటం 
ఆ ఐదు లక్షణాలు. 
సంస్కృతాంధ్ర మహాభారతాలకు శలాక రఘునాథశర్మ సంస్కృత కావ్యనాటకాలకు 
కేశవపంతుల నరసింహశాస్త్రి, నేలటూరి రామదాసయ్యంగార్‌, బేతవోలు రామబ్రహ్మం 
మున్నగువారు విశిష్ట వ్యాఖ్యానాలు సమకూర్చారు. భరతుని నాట్య శాస్తానికి పి. ఎస్‌. ఆర్‌. 
అప్పారావు విపులమైన 'గుప్తప్రకాశికి వ్యాఖ్యను వెలువరించగా, ఆచార్య పుల్లెల 
శ్రీరామచంద్రుడు ప్రసిద్ధమైన అలంకార శాస్త్ర గ్రంథాలకు పాఠకజన రంజకమైన 


140 +- అమృత భారతి 


వ్యాఖ్యానాలు రచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్య ఖండవల్లి 
లక్ష్మీరంజనం నేతృత్వంలో రూపొందించిన కవిత్రయ ఆంధ్ర మహాభారత సంశోధిత 
ప్రతిని ప్రామాణికంగా స్వీకరించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రసిద్ధులైన 
విద్వాంసులచేత వివిధ పర్వాలకు సరళమైన సమగ్రమైన వ్యాఖ్యానాలు రాయించి 
ప్రచురించి ఎంతో ఉపకారం చేశారు. ఈ సంపుటాలకు సంపాదకత్వం వహించిన జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు భారత సమగ్ర దర్శనమైన పీఠికలు కూర్చారు. 

ఆంధ్రతాముద్రను భద్ర పరుచుకొన్న విశిష్ట సాహితీ ప్రక్రియ అయిన శతకాలకు 
హైదరాబాదు పావని సేవాసమితి వారు పలువురు సాహితీవేత్తల విపుల వ్యాఖ్యానాలు 
ప్రచురించి సాహితీసేవ కావిస్తున్నారు. (శ్రీకృష్ణ, సర్వేశ్వర, సుమతి, దాశరథి, భాస్మర, 
శ్రీకాళహస్తీశ్వర, వేమన, భర్భహరి శతక వ్యాఖ్యలు ఇంతవరకూ వెలువడ్డాయి. 
అంతకుముందే యువభారతి సంస్థవారు జనసామాన్యంలో సాహిత్యాభిరుచిని 
పెంపొందించాలన్న సదుద్దేశ్యంతో ప్రాచీనాధునిక కవుల కావ్యభాగాలకు సరళమైన, 
హృద్యమైన సంగ్రహ వ్యాఖ్యలు ప్రకటించారు. వ్యాఖ్యాన ప్రక్రియ కవిత్వతత్త్వ వివేచనకు 
దోహదం చేస్తున్నదనటంలో సందేహం లేదు. 


సాహిత్య చరిత్రలు 

కవుల చరిత్రతోపాటు కావ్యతత్వవివేచనతో కూడిన సాహిత్య చరిత్రలు విమర్శ ప్రక్రియా 
వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. పరిశోధన-విమర్శ పరస్పర ఆధారమైనవి. 
అందువలన సాపాత్య చరిత్రలు కూడా (వముఖవ్రాన వివుర్శశాఖగా 
పరిగణింపబడుతున్నాయి. డా॥జి.నాగయ్యగారి తెలుగు సాహిత్య సమీక్ష: సంపుటాలు 
విద్యార్థులకు ఉపయుక్తంగా విరచితమైనాయి. పెక్కుసంవత్సరాలు సాహిత్య చరిత్రను 
బోధించిన అనుభవంతో వెలువడిన పింగళి లక్ష్మీకాంతంగారి “ఆంధ్రసాహిత్య చరిత్ర 
(1974) ప్రామాణికమూ శాప్రీయమూ అయినా శ్రీనాథయుగం వరకే అసంపూర్తిగా 
నిలిచిపోయింది. తెలుగు విజ్ఞాన సర్వస్వము మూడవ సంపుటంలో లక్ష్మీకాంతంగారు 
ప్రబంధ పూర్వయుగము / ప్రబంధయుగముల సాహిత్యతత్వాన్ని ప్రతిభావంతంగా 
సమీక్షించారు. ప్రముఖ పరిశోధకులు ఆచార్య బి.రామరాజు “చరిత్ర కెక్కని చరితార్భులులో 
(1985), “తెలుగు సాహిత్యోద్దారకులులో (1992) 34 మంది సంస్కృతాంధ్ర రచయితలు, 
ఆరుగురు పరిశోధకుల చరిత్రను సమగ్రంగా వివరించారు. 


అమృత భారతి + 141 


చరిత్రతోపాటు విమర్శకు సమప్రాధాన్యమొసగిన సాహిత్య చరిత్రలలో విశిష్టమైంది, 
అభ్యుదయకవి ఆరుద్ర రచించిన “సమగ్రాంధ్ర సాహిత్యం”. 1965- 68 మధ్యకాలంలో 
13 సంపుటాలుగా ప్రకటితమైన ఈ గ్రంథాన్ని తర్వాత తెలుగు అకాడమీ వారు నాలుగు 
బృహత్సంపుటాలుగా (2004) పునర్శుద్రించారు. సూక్ష్మపరిశీలనా దృష్టితో సరళ సుందర 
వ్యావహారికభాషలో విరచితమైన ఈ (గంథం “తెలుగు సాహిత్య సౌరభ సౌందర్యాలకు 
వాచవి” గా రూపొందింది. నిర్నిద్ర పరిశ్రమకు ఫలమైన “సమగ్రాంధ్ర సాహిత్యంలో 
కవులను అంచనా వేయటంలోనూ, కావ్యాలకు విలువ కట్టటంలోనూ ఆరుద్ర నిష్పాక్తికమైన 
ఉత్తమ విమర్శనా దృక్పథం వ్యక్తపరచారు. అపారమైన పరిశోధనానుభవాల ఫలంగా 
వెలసిన ఆచార్య కొర్లపాటి (శ్రీరామమూర్తి 'తెలుగు సాహిత్య చరిత్ర (5 భాగాలు) తెలుగులో 
ప్రామాణిక సాహిత్య చరిత్ర గ్రంథం లేదనే అభిప్రాయాన్ని పరాస్తం చేసిన ప్రతిష్టను 
గడించింది. మహాకవుల పరమైన యుగవిభజనమే ప్రశస్తమైనదని భావించిన కొర్లపాటివారు 
కవుల చరిత్ర పరిశోధన లోనేకాక కావ్యతత్వ నిరూపణలోనూ అనిదంపూర్వమైన ప్రతిభను 
కనబరచారు. కవుల కాల నిర్ణయంలోను, కావ్య కర్శత్వ విచారణలోనూ శ్రీరామమూర్తిగారిదే 
తుది నిర్ణయం. ఆధునిక సాహిత్యానికి - సమకాలీనతకు - ప్రాధాన్యం ఇస్తూ ద్వానా. 
శాస్తి వెలువరించిన బృహధ్ధంథం “తెలుగు సాహిత్య చరిత్ర (1998) పోటీ పరీక్ష 
విద్యార్థులకేకాక సాహితీ జిజ్ఞాసువులకూ ఉపయుక్తంగా ఉంది. 

తెలంగాణ అస్తిత్వ పోరాటం సందర్భంలోనూ, ప్రత్యేక రాష్ట్ర సిద్ధి తర్వాత సాహిత్య 
సాంస్కృతిక చరిత్రలకు సంబంధించిన నూత్నాంశాలను త్రవ్వితీయటంలో పలువురు 
విమర్శకులు, పరిశోధకులు చేస్తున్న కృషి గణనీయమైనది. సుంకిరెడ్డి నారాయణరెడ్డి 
“ముంగిలి” ప్రథమంగా స్మరింపదిగినది. ముదిగంటి సుజాతారెడ్డి తెలుగు సాహిత్య 
చరిత్రతోపాటు తెలంగాణ సాహిత్య చరిత్రను కూడ ప్రచురించింది. ఉమ్మడి పాలమూరు, 
వనపర్తి జిల్లా సాహిత్య చరిత్రలు అందించిన ఎస్వీ రామారావు తెలంగాణ సాహిత్య 
చరిత్ర (2014), తెలంగాణ సాహిత్య వైశిష్టం (2015) గ్రంథాలు వెలువరించారు. 

తెలంగాణ, కోస్తాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతాలకు చెందిన సమస్త తెలుగు సాహిత్య 
చరిత్రను ఒకచోట అందించాలన్న సంకల్పంతో ఎస్వీ రామారావు “సమగ్ర తెలుగు 
సాహిత్య చరిత్ర (19వ శతాబ్ది వరకు-2017) ప్రచురించారు. “20వ శతాబ్ది తెలుగు 
సాహిత్య చరిత్ర మొదటిభాగంలో (2018) కీర్తిశేషులైన 350 మంది తెలంగాణ 
రచయితలు, 46 మంది రచయిత్రుల చరిత్రలు చోటు చేసుకున్నాయి. 


19వ శతాబ్దిలో (1900 వరకు) జన్మించి 20వ శతాబ్దంలో సాహిత్య సవ 
కావించిన 400 మంది రచయితల (తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, 


142 + అమృత భారతి 


దక్షిణ దేశం) జీవిత, సాహిత్యాల విశిష్టతను వివేచించిన ఎస్వీ రామారావు బృహత్‌ 
గంథం శత జయంతి సాహితీ మూర్తులును నీల్‌కమల్‌ పబ్లికేషన్స్‌ వారు ఇటీవలే 
(2022) ప్రచురించారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబరులో ప్రపంచ తెలుగు మహాసభలు 
నిర్వహించిన సందర్భంలో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక వైభవాన్ని ప్రకాశమానం 
చేసే వాస సంకలనాలు వెలువడటం అభినందనీయం. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 
ఆకాశవాణి ద్వారా ప్రసారమైన 158 ప్రసంగ వ్యాసాలు తెలంగాణ తేజో మూర్తులు” 
(2017) బృహద్ధంథంగా ప్రచురితమైనాయి. తెలంగాణ వైతాళికులు శీర్షికలో నీల్‌కమల్‌ 
పబ్లికేషన్స్‌ వారు ప్రకటించిన “అక్షర మూర్తులు (2020 జనవరి) సంకలనంలో 45 
మంది రచయితల పరిచయ వ్యాసాలున్నాయి. వారే తెలంగాణ సాహిత్య చరిత్ర పేరుతో 
సంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, వివిధ సాహిత్య ప్రక్రియలు అను మూడు 
సంపుటాలు ప్రచురించారు. 

ప్రత్యేక రాష్ట్ర అవతరణకు ముందే వరంగల్‌ విశ్వేశ్వరాంధ్ర సంస్కృత కళాశాల 
నిర్వహించిన సదస్సుల పత్రాలను తెలంగాణ ప్రాచీన, ఆధునిక, సమకాలీన సాహిత్యాలు 
అను మూడు వ్యాస సంకలన గ్రంథాలుగా యల్లంభొట్ల నాగయ్య సంపాదకత్వంలో 
వెలువరించింది. కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల సాహిత్య చరిత్రలను తెలంగాణ రాష్ట్ర 
సాహిత్య అకాడమీ ప్రకటించింది. 


ఈనాడు సాహిత్య రంగంలో సాహిత్య విమర్శ ప్రముఖస్థానం గడించింది. విమర్శ 
అధ్యయన, అధ్యాపనాలు విసృతంగా జరుగుతున్నాయి. సాహిత్య వ్యాసాలు, (గ్రంథ 
సమీక్షలు, సదస్సు పత్రాలు మొదలైనవి విమర్శను పరిపుష్టం చేస్తున్నాయి. తెలుగుకున్న 
విమర్శ దీపం చిన్నది అన్నది ఒకనాటి మాట. ఈనాడు విమర్శ ప్రక్రియ బహుముఖాలుగా 
విస్తరిల్లింది. అయినా-విమర్శరంగంలో జరుగవలసిన కృషి ఇంకా ఎంతో ఉంది. ఆ 
కొరతను తీర్చే మార్గంలో భావి విమర్శకులు ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను. 
స్వాతంత్ర్య రజతోత్సవాల సమయంలో 'మహతి పేరుతో (1972) బృహత్‌ వ్యాస 
సంకలనాన్ని అందించిన యువభారతి సంస్థ అమృతోత్సవాల సందర్భంలో “అమృభారతి” 
ప్రచురించటం అభినందనీయం. 


(వ్యానకర్త: సాపొలీవేత్త, విశ్రాంత ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌) 


అమృత భారతి + 143 


తెలుగు సినీ గీత ప్రస్థానం 
(1972-2022) 


డా. వి.వి.రామారావు 
98492 37663 


అలలు కదిలినా పాటే 

ఆకు మెదిలినా పాటే 

కలలు చెదిరినా పాటే 

కలత చెందినా పాటే... (వేటూరి) 
అవును.. సినిమా కథలో కష్టమొచ్చినా సుఖమొచ్చినా (ప్రేమ ఎగసినా, ద్వేషం రగిలినా 
పాత్రలు పాటనే ఆశ్రయిస్తాయి. కాబట్టి సినిమాకు పాట అవసరం అని వార్యమూనూ... 
అంతేకాదు సినిమాకు పాట ఆత్మ వంటిది. సినిమా ఆద్యంతమూ ఎలాంటి సన్నివెశమైనా 
సరే పాట ఉంటేనే అందము, ఆనందమూనూ. పాటలేని సినిమా ఉప్పులేని వంటకం 
వంటిది. అయితే పాట సృజన విషయంలో సాహితీ విలువల కన్నా వ్యాపార విలువలకే 
ప్రాధాన్యమీయబడుతుంది, కాబట్టి రచించే ప్రతి పాట సాహితీ విలువల తో రసవత్మావ్యంగా 
అవతరించాలనే నియమం లేదు. అయితే అధిక శాతం కావ్యగౌరవమున్న పాటలే 
వెలువడటం వలన నినిమా పాట సైతం సీరియన్‌ సాహిత్యానికి దీటుగా 
విశ్వవిద్యాలయాలలో అధ్యయనానికి / సిద్ధాంత విమర్శకు మార్గం వేసింది. 


స్వాతంత్ర్యానంతర రజతోత్సవానంతర కాలంలో (1972- 2022 సేకరించిన 
వివరాల ప్రకారం 5476 చిత్రాలు విడుదలయ్యాయి. సినిమాకు ఆరు పాటల చొప్పున 
లెక్కించినా ఈ యాభై ఏళ్ళ కాలంలో మొత్తం శతాధిక గీతరచయితల కలాల నుండి 
32,000 పైచిలుకు పాటలు వెలువడినాయన్నమాట!!. వీటన్నిటిని పరిశీలించి 
మూల్యాంకనం చేయడం కష్టమే! ప్రతి కవి రాసిన పాటను ఉదాహరించటమూ కష్టమే. 
అయితే తమ రచనలతో రసజ్ఞుల హృదయాలకు చేరువైన ప్రధాన కవుల పాటలను 


144 + అమృత భారతి 


విహంగ వీక్షణంగా అందించే (ప్రయత్నమిది. ఒకవిధంగా ఈ వ్యాసం ఒక మహా[గ్రంథానికి 
ఇది ప్రవేశిక లాంటిదే. 


1932లో తెలుగు టాకీపుట్టింది. నలభై సంవత్సరాల తదుపరి 1972 లో 
నడియీడులో (ప్రవేశించింది. ఈ వయసునే “చత్వారం” అంటారు. ఈ వయసులో మనిషి 
మంచి ఊపు మీద ఉన్నా చూపు మందగించే వయసన్న మాట. ఆ విధంగా 1972 లో 
తెలుగు సినిమా సాహిత్యం కూడా “చత్వారం” దశలోకి అడుగిడింది. ప్రామాణికమైన 
విలువలతో కూడిన పాటలతో పాటు చవక బారు సాహిత్యం కూడా వెలువడింది. 


1972-2022 మధ్యకాలంలో తొలి పది సంవత్సరాల కాలంలో దేవులపల్లి, 
శ్రీశీ, కొసరాజు, ఆరుద్ర, ఆత్రేయ, దాశరథి, సినారె వంటి పాతతరం ప్రఖ్యాత కవులు 
సినిమాలకు రచన చేశారు. తదుపరి వేటూరి, సిరివెన్నెల ప్రభృతులు రంగ ప్రవేశం చేసి 
తమ యుగాలనే సృష్టించు కొన్నారు. ఇలా ప్రతి పది సంవత్సరాలకొక కొత్త కలం 
విరియడంతో, తెలుగు సినీ సాహిత్యం హరివిల్లు వలె మెరిసింది. 

ముఖ్యంగా 1972-82 మధ్య కాలంలో విడుదలైన సినిమాలను ఒక విభిన్న 
వర్ణాల పుష్పగుచ్చంతో పోల్చవచ్చు. ఈ కాలంలో తెలుగు సంస్కృతిని శిఖరాగ్రం చేర్చిన 
సిరి సిరి మువ్వ), “శంకరాభరణం” వంటి కళాత్మక చిత్రాలు వచ్చాయి. తెలుగు వాడి 
వీరోచిత పటిమను చాటిన దేశభక్తి చిత్రం; అల్లూరి సీతారామరాజు; రైతాంగ పోరాటానికి 
సంబం ధించిన భూమి కోసం, మాభూమి; కుటుంబ బంధాలకు సంబంధించిన తాతా 
మనవడు మొదలైన సినిమాలు వచ్చాయి. పౌరాణిక చిత్రాలను మరచిపోయిన తరుణంలో 
దానవీరశూరకర్ణ, కురుక్షేత్రం చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి. జానపదాలు ఇక 
రావేమో అను కున్నపుడు సింహ బలుడు, సింహగర్జన వచ్చాయి. భక్త కవులు, వాగ్గేయకారుల 
వైభవాన్ని తెలిపే భక్తతుకారాం, వేములవాడ భీమకవి మహాకవి క్షేత్రయ్య, త్యాగయ్య, 
చిత్రాలు వచ్చాయి. మరోవైపు నిప్పులాంటి మనిషి, మగాడు, యుగంధర్‌ వంటి క్రైం 
చిత్రాలు, రీమేక్‌ చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. వ్యవసాయ ప్రధానమైన పాడిపంటలు, 
పల్లె సీమ, రైతుకుటుంబం, రైతుబిడ్డ వచ్చాయి. అలనాటి అక్కినేని నటించిన దేవదాసు 
మళ్ళీ నిర్మించబడటమే కాదు, విషాద ప్రేమగాథకు సంబంధించిన (ప్రేమాభిషేకం చిత్రాలు 
వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. వీటన్నిటిని మించి అడవిరాముడు, వేటగాడు, వంటి 
కమర్షియల్‌ చిత్రాలు వెల్లువలా వచ్చాయి. ఇలా వైవిధ్యభరిత చిత్రాలకు 1972-82 


దశాబ్దకాలం దారిచూపింది. 


అమృత భారతి + 145 


సాహితీవిలువలగురించి వివరించాల్సివచ్చినపుడు భాషాపరమైనవి, రసాలంకారిక 
సౌందర్యాది విలువల (aesthetic values) దృష్టిలో పరిశీలించాలి. తెలుగు 
సినిమాప్రారంభం నుండే లబ్ధ ప్రతిష్టితులైన కవులు పాటలు రాయడం మూలాన సినీగేయ 
సాహిత్యం కూడా కావ్య గౌరవంతో సమాదరింపబడింది. వీరంతా సినీకవులుగా 
నీరాజనాలు అందుకున్నవారే. 


1972 -2022 మధ్యకాలంలో అన్ని తరాలతో పోటీ పడుతు రాసిన ఖ్యాతి 
డా.సి. నారాయణరెడ్డి గారికే దక్కుతుంది. “రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు.. వపువు 
వాడే వరకు” అని చెప్పుకున్నట్లు గానే సినారె తుది శ్వాస వరకు పాటలు రాశారు. 
పాటను ఉపాసించిన సినారె మహాభారతంలో భీష్ముని వలె తనకు ముందు తనకు 
వెనుక తరం వారితో కలిసి రచన చేయడం విశేషం. ఆయన సుదీర్హకాలం తన 
“పాటశాల”లో పాటలు రాసి ప్రాబంధిక సుగంధాలను పరివ్యాప్తం చేసారు. వేల గీతాలు 
ఆయన కలంలో పరిమళించాయి. తొలినాళ్ళనుంచి దేవులవల్లిని గురుదేవునిగా 
అభిమానించి లలితగీతాల సృజనమార్గంలోనే వెళ్ళిన సినారె గీతరచనలో భావుకతతో 
పాటు ఆలంకారిక అభివ్యక్తి భాషా సౌందర్యాలకే ప్రాధాన్యం ఇచ్చారు. 

ఉదా: తూర్పు పడమర (1976) చిత్రం కోసం రాసిన “శివ రంజని.. నవరాగిణీ” 
పాట ఒక్కటి చాలు సినారె కు సాహితీ విలువలపట్ల గల నిబద్ధత తెలియజేయడానికి. 
ఈ చిత్రంలో శివరంజని అనేది నాయిక పేరు, ఆమె గాయని. శివరంజని సంగీతంలో 
ఒక రాగం పేరు కూడా. నాయకుడు ప్రేమోన్నాదంతో పాడిన తీరును అంచెలంచెలుగా 
పాటలో చిత్రించారు. “రాగాల సిగలోన సిరిమల్లివి / సంగీత గగనాన జావిల్లివి అని 
శివరంజని రాగానికి గల స్థానాన్ని చెప్పి రెండో చరణంలో “ఆ కనులు పండు వెన్నెల 
గనులు” నాయికను వర్ణించి మూడో చరణంలో “రాశీకృత నవరసమయ జీవనరాగ 
చంద్రికా! లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా” అని సినారె కవిత్వపరంగా 
అలంకారంలో పద ప్రయోగాలతో, సమాస విన్యాసంతో, రసబంధురంగా పాటను 
మలచారు.. కథాపరంగా హీరో పాత్ర స్వభావం జీరో. కానీ కవి పరంగా ఈగీతం 
శిఖరాగ్రమానమైనది. 

సినారె రాసిన సినీగేయాలలో భావుకతతో పాటు శాబ్దికసౌందర్యమెకువ. ఆయనపై 
ప్రాచీన, కావ్య, ప్రబంధాల ప్రభావ మెక్కువ. అందుకు “మనుషుల్లో దేవుడు” (1974) 
చిత్రం కోసం రాసిన “వరూధిని ప్రవరోపాఖ్యానం” ఉదాహరించవచ్చు. 


146 + అమృత భారతి 


“అహో హిమవన్నగము భరతావనికే తలమానికము” అని మొదలైన గీతంలో 
“అంబర చుంబి శిఖరాలు, శిరజరీ తరంగాలు” అన్న పంక్తులు పెద్దన “మను చరిత్ర” 
లోని “అటజని గాంచె” పద్యంలోనివే. అయితేనేం మనుచరిత్ర చదవని వారికి మాత్రం 
అద్భుతమైన దృశ్యకావ్యమిది. 

సినారె తుది శ్వాస వరకు తన మార్గంలోనే సాగి తెలుగు సినీ గీతానికి విలువలను 
అందించారు. మచ్చుకు 1972 తదుపరి ప్రతి దశాబ్దాలకాలం తరువాత వెలువడిన 
సినారె సాహిత్యం పరిశీలిస్తే ఎక్కడా ఆయన రాజీ పడలేదని తెలుస్తుంది. 


“మత్తకోకిలలు ముత్తెదువలై మంగళగీతాలు పాడగా” 


“మోగింది కల్యాణ వీణ”- (కురుక్షేత్రం 1977) “ఏ హరివిల్లు విరబూసినా 
నీదరహాసమను కొంతి నీ” “నినుచూడక నేనుండలేను” - (నీరాజనం19 88) 


“ఓ ముత్యాల కొమ్మా పగడాల రెమ్మా” (ఒసే రాములమ్మ 1998), “జేజెమ్మా 
జేజేమ్మా” ( అరుంధతి 2008). ఆయన దానవీరశూరకర్ణ (1976)లో “జైభవా 
విజయీభవ” గీతంలో “సంపస్రతభూయిష్ట సమాసాలధార” అర్థం తెలియని వారి తలలను 
వూగిస్తుంది. “నీళ్ళులేని ఎడారిలో కన్నీళ్ళెన తాగి బ్రతకాలి” అని గోరంతదీపం (1978) 
చిత్రంలో రాసిన గీతం నిరాశాజీవులకు ఆశాకిరణం. 


దాశరథి ఫార్సీ, ఉరూ కవిత్వఛ్బాయలతో లలిత పదాలతో లోతైన కవిత్వం 
అందించారు. తన బాధను బహిరంగంగా చెప్పుకోలేక అన్యాపదేశంగా నాయకుడు కుమిలే 
తీరును వ్యక్తం చేశారిలా. “మల్లెతీగ వాడిపోవ మరల పూలు పూయునా?” (పూజ1975) 
.. వాస్తవికాంశాలను పాత్రల జీవన విధానానికి సమన్వయం చేసే విధమైన కవిత్వం 
దాశరథి గారిది. “మధుమాస వేళలో మరుమల్లె తోటలో మనసైన చిన్నదీ లేదేలనో 
( అందమే ఆనందం 1978)”, “పెరిగీ తరిగేను నెలరాజు.. వెలుగును నీమోము ప్రతి 
రోజు (పూజ 1975)”, చంద్రునిలో నైనా హెచ్చుతగ్గు లుంటాయేమో గానీ నాయిక 
అందంలో లేదనే అతిశయోక్తి. 


గజల్‌/ రుబాయీలను తెలుగులో పరివ్యాప్తి చేసిన దాశరథి కలం సినిమాలలో 
తొలిసారి గజల్‌ ధోరణిలొ ఉమర్‌ ఖయామ్‌ శైలితో వందల పాటలను, రాయడం విశేషం. 


ఉదా: “నీలేత గులాబీ పెదవులలో తీయని మధువును తాగాలొ( మా ఇంటి 
దేవత 1980). దాశరథి భావకవిత్వానికి మచ్చుతునక 


అమృత భారతి + 147 


“ఏ దివిలో విరిసిన పారిజాతమో 
ఏ కవిలో మెరిసిన (పేమ గీతమో” 


(కన్నె వయసు 1973). తరుణ దశ లో అడుగిడిన అమ్మాయిని ఓ యువకవి 
భావోద్వేగంతో ఆరాధిం చిన విధానాన్ని దాశరథి ఎంతో మృదువైన పదాల తో రాశారు. 
“పదము పదములో మధువులూరగ కావ్యకన్యవై రావే” అని రాసిన గీతం నిజంగా 
పదపారిజాతమే.. 


“బ్రతుకంతా ప్రతినిముషం పాటలాగ సాగాలి” (ఏకవీర) అని లక్ష్యంగా పెట్టుకున్న 
దేవులపల్లి భావకవిత్వాన్ని గగనసీమలలో మేఘమాలికలతో ఓలలాడించిన కవితా శిల్సి.. 
వీరు 1972-80 మధ్యకాలంలో తక్కువ పాటలు రాసినప్పటికీ కలకాలం గుర్తుంచుకో 
దగినవిగా రాశారు. 


ఉదాహరణకు ్రీరాముని రాకను ప్రకృతి పసిగట్టి శబరికి తెలియజేసినట్లుగా 
దేవులపల్లి కృష్ణశాస్త్రి వూహించిన తీరు హృద్యం. 

“ఊరకే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది” ( సంపూర్ణ రామాయణం 1972) 
అని శబరి స్వగతాన్ని గీతంగా మలచారు. 


“నేలతో నీడ అన్నది తను తాకరాదని” (మంచి రోజులొచ్చాయి 1972) చీకటి 
వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు (చీకటి వెలుగులు1975) “పాడనా తెలుగు 
పాట” ( అమెరికా అమ్మాయి) గోరింటా పూచింది కొమ్మాలేకుండా( గోరింటాకు 1979) 
మొదలైనవి దేవులపల్లి కలం కుంచెలోని అక్షరచిత్రాలు. “ఎవరు నెర్పేరమ్మ ఈ కొమ్మకు 
పూలిమ్మని రెమ్మ రెమ్మకూ” (ఈనాటి బంధం ఏనాటిదో1977) గీతమొక్కటి చాలు 
దేవులపల్లి వారి సాహితీ వరివస్యను తెలియజేయడానికీ! 

సాహిత్యచరిత్రలో దేవులపల్లి గురించి చర్చించాక వెంటనే కాంట్రాస్ట్‌గా చెప్పాల్సిన 
మహాకవి ్రీశీ. ఆయన రాసిన సినీ గీతాలు చూసినా, విన్నా విప్లవ కవి అనడం కన్నా 
భావకవి అనడమే సబబనిపిస్తుంది. అయితే 1972 తదుపరి వచ్చిన చిత్రాలలో శ్రీ్రీ 
ఎక్కువశాతం ఉద్యమగీతాలే రాశారు. “తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా” (అల్లూరి 
సీతారామరాజు ) జాతీయబహుమతి పొందిన తొలి తెలుగు పాట కావడం తెలుగు 
వారందరికీ గర్వకారణం. “ఎవరో వస్తారని ఏదో చేస్తారని నిజం మరచి నిదురపోకుమా” 
(భూమికోసం1974) మొదలైన గీతాలు ఎంతో ఆలోచనాత్మకమైనవి, కర్తవ్య ప్రబోధకాలు 


140 +- అమృత భారతి 


కూడాను. శ్రీశ్రీ 1983 లో దివంగతులయ్యే ముందు చివరిసారిగా “అర్ధరాత్రి స్వతంత్రం” 
(నేటిభారతం) గీతాన్ని రాశారు. 

అలతిపొలతి పదాలతో సామాన్యుల చెంతకు పాటను చేర్చిన ఆత్రేయ మనసు 
కవిగా పేరుగాంచారు. మనసుగతి ఇంతే ( (ప్రేమ్‌ నగర్‌) మౌనమె నీభాష ఓమూగ 
మనసా (గుప్పెడు మనసు) వంటి పాటలతో ఆకారమేలేని మనసుకు ఆకృతి 
నిచ్చినిందించి, దీవించి, లాలించి ఎన్నో పాటలు రాశారు. 


“పేమ ఎంతమధురం ప్రియురాలు ఎంత కఠినం” (అభినందన 1988)వంటి 
సమీకరణాలెన్నో చేసి భగ్నడ్రేమికులకు సాంత్వన పలికారు . “పెళ్ళంటే మూడు 
ముళ్ళు ఏడడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు(త్రిశూలం 1983) అని పెళ్ళిని నిర్వచించిన 
“కవి పురోహితుడు'- ఆత్రేయ. ఆయన ఒకటి రెండు పదాలతోనే పాటను నిర్మించిన 
ఆర్కిటెక్ట్‌. “ నీవు లేక నేను లేను నేను లేక నీవు నేనే నువ్వు నువ్వే నేను లేనిచో.. ఈ 
జగమే లేదు( మంచిమనుషులు 1975)అని రాశారు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని 
చదరంగంలో ఎవరికి ఎవరూ సొంతమని ప్రశ్నించిన వేదాంతి. 


అంత్య ప్రాసల ముద్ర ఆరుద్ర అని పేరెందుకు వచ్చిందేమో గానీ 1972- 
1997 మధ్యకాలంలో ఆరుద్ర అందించిన పాటలలో సాహిత్యవిలువలున్నవెన్నో.. 
“ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ” ( ముత్యాల ముగ్గు 1975) ఆకాశం దించాల 
నెలవంక తుంచాల సిగలో ఉంచాల ( భక్త కన్నప్ప1976) కలచెదిరింది కథమారింది 
( దేవదాసు 1974) 


“చుట్టూచెంగావి చీర కట్టాలే చిలకమ్మా” (తూర్పు వెళ్ళే రైలు(1977)గీతం ఆరుద్ర 
లోని భావకవిత్వానికి నిదర్శనం. వీరి “రాయినైనా కాకపోతిని రామపాదరజమ్ముగా” ( 
గోరంత దీపం) గీతం పైన కోవెల సంపత్ముమారాచార్య ఆరు పేజీల విశ్లేషణ చేశారు. 
వీరి చివరి గీతం “శీకారం చుట్టుకొంది పెళ్ళి పుస్తకం”( పెళ్ళి పుస్తకం1993) గీతం 
వింటే వివాహంలోని వివిధ ఘట్టాల నేపథ్యం గురించి అవగాహన కలుగుతుంది. 

ఈ మహాకవుల మధ్యన అంతే ప్రతిభతో విలువైన పాటలు రాసిన గొప్ప వినీ 
కవులు స్వాతంత్ర్య రజతోత్సవానంతర కాలంలో రాశారు . ప్రసిద్ధ కథా రచయిత పాలగుమ్మి 
పద్మరాజు, “రాకోయి అనుకోని అతిథి” ( భ్రీరాజేశ్వరి విలాస్‌ కాఫీక్లబ్‌1976) ఎంతో 
విలువైనది. 


అమృత భారతి + 149 


వీటూరి (వేటూరి కాదు) “ఆడవె అందాల సురభామినీ, పాడవె కళలన్ని ఒకటేని” 
(యమగోల 1975) రాసి... ఇది రాసింది వేటూరి వారేమో అనే భ్రమకుగురిచేశారు. 
ఆయన 1960 ల్లో ప్రవేశించి 1990 వరకు పాటలు, మాటలు రాశారు. వీరి కలంలోంచి 
వెలువడిన “బలే బలే అందాలు సృష్టించావు ఇలా మెరిపించావు”(భక్త తుకారాం(1973), 
“నువ్వాస్తావని బృందావని - ఆశగ చూసిందయ్యా కృష్ణయ్యా” (మల్లెపూవు 1978) అని 
నాయిక మధురవేదనను అన్యాపదేశంగా తెలిపారు. శ్రీవినాయక విజయం(1979) 
చిత్రానికి కథ, మాటలు, పాటలు, పద్యాలు, శ్లోకాలు దండకాలు రాసి తన ప్రతిభను 
చాటుకున్నారు. 

మైలవరపు గోపి “మనసా కవ్వించకే నన్నిలా” గీతం(పండంటి కాపురం) ఆత్రేయ 
శైలిని మరపిస్తుంది. మోదుకూరి జాన్సన్‌ రాసిన “మన జన్మభూమి బంగారు భూమి” 
(పాడిపంటలు 1976), “కదిలింది కరుణరథం” (కరుణా మయుడు 1978) మొదలైన 
గీతాలు అమూల్యమైనవే. 


కొసరాజు, జాలాది వలె పల్లెపదాలతో పాటలు అల్లి ఆణిముత్యాలవంటి పాటలను 
అందించిన జానపద కవి దాసం గోపాలకృష్ణ. 1972లోనే “పసివాని పగ” సినిమా 
ద్వారా సినీగీత రచయితగా అడుగిడిన దాసం “చిల్లరకొట్టు చిట్టెమ్మ” (1978) చిత్రంతో 
పేరు గాంచారు. ఈ సినిమాకి కథ,మాటలు కొన్ని పాటలు రాసారు. 


వీరి పేరు వినగానే ఆ సినిమాలోని “చూడు పిన్నమ్మా పాడు బుల్లోడు ” పాట 
స్ఫృతిలోకి వస్తుంది. “చందమామ వచ్చాడమ్మ” (శివరంజని 1978), “నవరాగానికే 
నడకలు వచ్చెను” (కల్యాణి 1979), “రేవులోని చిరుగాలీ రెక్కలార్చు కుంటుంది” 
(పసుపు పారాణి 1980) మొదలైనవి దాసం గారి ఎన్నతగిన గీతాలు. 


సినీరంగంలో లబ్ధ ప్రతిష్ణులైన కవులతో పాటు కవిత్వాన్ని అభిమానించే నిర్మాత 
మల్లెమాల (ఎం ఎస్‌.రెడ్డి ), దర్శకుడు దాసరి నారాయణరావు ఎన్నో ఉత్తమ గీతాలు 
రాశారు . “తెల్లావారకముందే పల్లే లేచింది”, “సన్నాజాజికి గున్నామావికీ పెళ్ళికుదిరింది” 
(ముత్యాలపల్లకి), “వెన్నెలరోజు అమావాస్యనాడు వచ్చే పున్నమి రోజు” (రామయతండ్రి) 
వంటి పాటలను దేవులపల్లి వారి శిల్పంలో సహజకవి మల్లెమాల రచించడం 
విశేషం..కోడెనాగు(1973)లో వీరు రాసిన “సంగమం అనురాగసంగమం” మరో 
ఆణిముత్యం. 


150 + అమృత భారతి 


దాసరి “తొలి సంజె వేళలో” ( సీతారాములు 1980), “గోరువెచ్చని సూరీడమ్మా” 
(జయసుధ 1982) వంటి కవితాత్మక గీతాలను రాశారు . ప్రేమాభిషేకం(1981) చిత్రం 
కోసం అన్ని పాటలు రాసి హిట్‌ చేసి అసలు సిసలైన సినీ కవి యని అనిపించుకున్నారు. 


“భారతనారీ చరితము మధుర కథాభరితము” అనే ప్రామాణిక వారికథ 
(ఓసీతకథ 1975 )ను రాసి సినీ రంగం లోప్రవేశించిన వేటూరి, సిరిసిరి మువ్వ, 
శంకరా భరణం, సప్తపది, మొదలుకొని ఆనంద్‌ చిత్రం వరకు ఆకాశమే హద్దుగా వేయి 
మార్గాలలో పాటలు సృజించారు. “గజ్జెఘల్లుమంటుంటే గుండె రుల్లుమంటుంది” అని 
రాసిన వేటూరి శ్రీనాథుని వక్రోక్తి, సరసోక్తులతో, ఆలంకారిక శిల్చంతో అటు కమర్షియల్‌ 
గీతాలు ఇటు కళాత్మక చిత్ర గీతాలను రాసి ఉభయకవిమిత్రుడుగా అందరినీ మెప్పించారు. 
“పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలు అల్లన మోవికి తాకితే గేయాలు” (సప్తపది), చుక్కా 
నవ్వవె వేగులచుక్కానవ్వవే (సీతాకోక చిలుక) పాటలలో శబ్ద, యమకాలంకార సౌందర్యం 
అద్భుతం. కథానాయిక భర్తను పోగొట్టుకొన్నసన్నివేశానికి “రాలిపోయె పూవా నీకు 
రాగాలెందుకే” (మాతృదేవోభవ 1994) అని కరుణరసపష్లావితంగా రాసిన పాటకు వేటూరి 
జాతీయ బహుమతందుకున్నారు. 


పంతులమ్మ(1978) చిత్రంలోని అన్ని పాటలు వేటూరిని భావకవిగా 
నిరూపించేవే. ఉదాహరణకు “సిరిమల్లె నీవె విరిజల్లు కావే”, “మానస వీణా మధుగీతం”, 
“ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా” ఈ పాటలు పంతులమ్మను “పాటలమ్మ”గా 


చేశాయి. 


అన్నమయ్య పుట్టుకను “ తెలుగు పదానికి జన్మ దినం” అని ఉల్లేఖించిన తీరు 
వేటూరి ప్రామాణికతకు ఉదాహరణ. “వానజల్లు గిచ్చుతుంటే ఎట్టా గమ్మా? నీటిముల్లు 
గుచ్చుతుంటే ఎట్టాగమ్మా” (యముడికి మొగుడు), “వేణువై వచ్చాను భువనానికి” ( 
మాతృదేవో భవ 1993) వంటి పాటలలో భావ చిత్రాలు గమనించదగ్గవి. “యమునా 
తీరం సంధ్యారాగం” ( ఆనంద్‌2004) గీతం వేటూరి అభివ్యక్తికి మెచ్చుతునక. 

జానపద గేయ కవి సార్వభౌముని గా అభివర్ణించబడిన కొసరాజు వారసుడిగా 
జాలాది 1970 ల్లో సినీ కవిగా ప్రవే శించి ఎన్నో ఆణిముత్యాల వంటి గీతాలనందించారు. 
“యాతమేసి తోడినా ఏరు ఎండదు” (ప్రాణం ఖరీదు), “పుణ్యభూమి నాదేశం 
నమోనమామి” ( మేజర్‌ చంద్రకాంత్‌) వారి విశిష్టగీతాలు. లలితగీత రచయితగా, 
పేరుగాంచిన డా.వడ్డెపల్లి కృష్ణ 1979 లో సినీ రంగంలో కి వస్తూనే కవితాత్మకమైన 


అమృత భారతి + 151 


“నీ చూపులోన విరజాజి వాన” పాటను (పిల్ల జమీందార్‌ 1979) రాసి ఆకట్టుకొన్నారు. 
ముఖ్యంగా వీరు రాసిన * ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే ఆశల రెక్కల 
హంసల పల్లకి మోసుకుపోవలెనే” (పెద్దరికం 1992) అని రాసిన పాట తెలుగునాట 
ప్రతి వివాహవేదికపైన గాయనీగాయకులు పాడటం విశేషం. 


1980దశకం ప్రారంభంలోనే “ఆశయాల పందిరిలో” ( యువతరం కదిలింది 
1980 ) గీతరచనతో శ్రీకారంచుట్టిన అదృష్టదీపక్‌ వామపక్షభావాలతో తీసిన దాదాపు 
అన్ని సినిమాలలో పాటలు రాశారు. “మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం” 
(నేటిభారతం1983) పాట మకుటాయమైనది. 


1960 దశకం చివరలో ప్రవేశించి కొత్తమిలీనియం వరకల్లా విశ్వరూపం చూపిన 
రాజశ్రీ డబ్బింగ్‌ చిత్రగీతాలను గాఢమైన భావుకతతో అందించడం విశేషం. “దీపానికి 
కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం” (చదువు- సంస్కారం) గీతమొక్కటి 
చాలు ఆయన అభివ్యక్తి తెలుసు కోడానికి. “కురిసింది వానా నా గుండెలోన”( బుల్లెమ్మ 
బుల్లోడు) 1970దశకం నుంచి వాన పాట లకు నాంది పలికింది. అది 1990 లో 
ఎ.ఆర్‌. రహమాన్‌ తొలి చిత్రం రోజా లో “ఓ వాన పడితే కొండా కోన హాయి” దాక 
కొనసాగించారు. ప్రేమ దేశం పాటలతొ యువతను “పచ్చని చిలకలు తోడుంటే ” 
(భారతీయుడు) వంటి గీతాలతో పాతతరాన్ని ఆకట్టుకొన్న రాజశ్రీ సినీగీతాలలో 
పదచిత్రాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. 

1980 దశకం ఉత్తరార్థంలో సిరివెన్నెల చిత్రం ద్వారా ప్రవేశించిన సీతారామశాస్త్రి 
తొలి చిత్రమే తన ఇంటి పేరుగా సంబోధింపబడి దాదాపు నాలుగు దశాబ్దాలు 
(2021)పాటలోనే ప్రాణాలు పెట్టి పాటకు పట్టాభిషేకం చేశారు. సినిమాలు పాప్‌, రాప్‌ 
మ్యూజిక్‌ తో వెర్రెత్తపోయిశబ్దాలహోరు లో చిందరవందర చేసినప్పటికీ ఆబాల గోపాలంతో 
“నువ్వేకావాలి” అని మరీ అనిపించుకొన్నారు. “అనగనగా ఆకాశం వుంది ఆకాశంలో 
మేఘం వుంది” గీతం ( నువ్వేకావాలి) ముక్త పద గ్రస్తాలంకారానికి ఉదాహరణ. “విధాత 
తలపున ప్రభవించినది” (సిరివెన్నెల1986), “జగమంత కుటుంబం నాది” (చక్రం), 
“తరలిరాద తనే వసంతం” ( రుద్రవీణ), “అపురూపమైనదమ్మ ఆడజన్మ” ( పవిత్ర 
బంధం), ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వ మై పోవునో ( నేనున్నాను2004) వంటి 
పాటలు రాసి అత్యధిక నందులు అందుకొన్న ఆనందకవి సిరివెన్నెల... వెన్నెలకంటి, 
భువన చంద్ర, సాహితి , చంద్రబోసు, సుద్దాల అశోక్‌తేజ మొదలగు కవులు 1990 


152 + అమృత భారతి 


దశకం సినీ సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. వెన్నెలకంటి “మధురమే సుధా గానం” 
( బృందా వనం) వంటి పాటలు రాసి పాత కొత్త తరాల వారధి గా డబ్బింగ్‌ చిత్ర గీత 
రచయితగా శతాధిక గీతాలు రాసి పేరు తెచ్చుకున్నారు. భువనచంద్ర బహు భాషా 
పండితుడు. ఆయన “మరల తెలుపనా ప్రియా” ( స్వయంవరం 2004 ), “ఓహో 
గరళా కంఠా” ( మంజునాథ) వంటి విభిన్న వస్తుగీతాలతో అలరించారు. 
జొన్నవిత్తుల భక్తి రక్తి /అంగారం శృంగారం /అన్నిటిలో చమత్మారంగా 
రాయగలిగిన కవి. “ఓ వాలుజడా పూల జడా” ( రాధా గోపాలం2005) పాట తెలుగు 
సినిమా చరిత్రలో జడపైన “అల్లిన” తొలిపాట. జొన్నవిత్తుల “దేవుళ్ళు” చిత్రంలో రాసిన 
భక్తి గీతాలు ఆయా దేవతల విశేషాలను వర్ణించే విధంగా వున్నాయి. 
ఈ దశకంలో సాహితి “జాబిలికీ వెన్నెలకి పుట్టిన వున్నమిలె” 
( చంటి1992), “లాలూ ధర్వాజ లష్మరు బోనాల్‌ పండుగ” ( మొండిమొగుడు పెంకి 
పెళ్ళాం1991) మొదలైన పాటలతో అన్ని ప్రాం తాల యాసను భాషను శ్వాసించి మరీ 


రాశారు. 
విప్లవగీతాల వాగ్గేయకారుడు ప్రజాగాయకుడు గద్దర్‌ సైతం 
మల్లెతీగకు పందిరివోలె, మసక సీకటిలో వెన్నెలవోలె, 
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..., 
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా.. అని 
ఒరేయ్‌ రిక్షా(1996) చిత్రంలో రాసి , సినిమా పాటకు 
కవితా సుగంధాలను పులిమి అక్షరార్బన చేయడం విశేషం. 


శ్రీఢీ, దేవులపల్లి కలిపితే సుద్దాల అశోక్‌ తేజ కవిత్వం అని చెబుతారు. తెలుగు 
పాటకు ముచ్చటగా మూడోసారి జాతీయ బహుమతిని అందించిన సుద్దాల “ఆడకూతురా 
నీకు అడుగడుగున వందనం” (కంటే కూతుర్నే కను1998) “లాహిరి లాహిరి లాహిరీ” 
( పోస్ట్‌ మేన్‌), “ఒకటే జననం ఒకటే మరణం” ( భద్రాచలం2004), “నేను సైతం 
ప్రపంచాగ్నికి”( ఠాగూరు) మొదలైన గీతాలు రాశారు. వేటూరి తదుపరి స్పీడుగా రాసే 
కవిగా పేరుగాంచిన చంద్రబోస్‌ పేరును చిరస్మరణీయం చేసిన గీతం “మౌనంగానే 
ఎదగమని మొక్కనీకు చెబుతుంది” ( నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమోరీస్‌ 2004) చంద్రబోసు 
అభివ్యక్తులలో నవ్యత ప్రధాన మైనదీ “ఈ కాంతలోన దాగివుంది అయస్కాంతము, 


అమృత భారతి + 153 


తనవైపు నన్ను లాగుతుంది వయస్మాంతము” ( స్టూడెంట్‌ నంబర్‌ 1) చంద్రబోసుకి 
భాషపట్ల మమకారం, సాహిత్యం పట్ల (శ్రద్ధ ఎక్కువ. * నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి 
అప్పడిగింది” (ఆది2002) వంటి అతిశయోక్తులు రాసాడు. “తెలుగు భాషతియ్యదనం 
తెలుగు జాతి గొప్పదనం” (నువ్వు లేక నేనులేను2002) పాట తెలుగు నరస్వతి ఆయన 
వేసిన అక్షరసుమహారం అని భావించాలి. 


“తెంచుకొంటె తెగి పోతుందా దేవుడు వేసిన బంధం”(పేయసి రావే) పాటతో 
ఆ(తేయనే మర పించినకవిగా వెనిగళ్ళరాంబాబు పేరుతెచ్చు కొన్నాడు. ఇందులో భార్యా 
భర్తలని పసుపు కుంకుమలతో పోల్చడం హృద్యం. 

కొత్త మిలీనియంలో వరికుప్పల యాదగిరి, కందికొండ, కులశేఖర్‌, అందెథ్రీ, 
భాస్కరభట్ల, అనంత్‌ (శ్రీరాం, ఇ. ఎస్‌.మూర్తి , రామజోగయ్యశాస్త్రి, వనమాలి, మౌనశ్రీ, 
మల్లిక్‌ మొదలైన యువకవులు ప్రవేశించి సరి కొత్తరీతిలో పాటను అలంకరించారు. 

కులశేఖర్‌ రాసిన “ఏ చిలిపి కళ్ళలోన కలవా” (ఘర్షణ2004) అందెశ్రీ 
గ్రామదేవతల పైన రాసిన “కొమ్మచెక్కితె బొమ్మరా” (వేగుచుక్కలు 2003) భాస్మరభట్ల, 
“నీ కళ్ళతోటి నాకళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం”(తులసి2007), వరికుప్పల రాసిన 
“అందమైన కుందనాల బొమ్మరా” (కాలేజి 2002) పాట లో భావచిత్రాలు పేర్కొన 
దగినవే.. 


రామజోగయ్య, సిరివెన్నెల శిష్యునిగా వారసత్వం కొనసాగి స్తున్నాడు. “కులుకులకు 
పత్రం పుష్పం తళుకులకు అష్టా త్తరం/ ఛమకులకు ధూపం దీపం నడకలకు నీరాజనం 
/ (అదుర్స్‌) అని రాసిన గీతంలో ప్రియురాలిని షోడశోపచారాలతో నివేదించడం ఆయన 
ప్రత్యేకత... 

అనంత్‌ (శ్రీరాం “బొమ్మరిల్లు, 'స్టాలిన్‌, 'కంత్రి మొదలైన సినిమాలలో పాటలురాసి 
అనతి కాలంలోనే లబ్బప్రతిష్టులైన కవుల సరసన చేరాడు .”నిజంగా నేనేనా ఇలా నీజతలో 
ఉన్నా ( కొత్త బంగారులోకం) కేవలం ఉదాహరణ మాత్ర మే. “కొమ్మా కొమ్మా విన్నావమ్మా 
కోయిల వస్తుంది”(నువ్వు వస్తావని2000 )గీతం చూస్తే దేవులపల్లి గారే మళ్ళీ రాశారా? 
అని భ్రమ కలిగే విధంగా రాసిన కవి ఇ. ఎస్‌. మూర్తి. 

తెలుగు సినిమా సాంకేతికంగా 2015 నుంచి మరింత భారీగా హాలివుడ్‌ స్థాయికి 
ఎదిగిందని “బాహుబలి ద బిగినింగ్‌” నిరూపించింది. కథ అలనాటి విఠలాచార్య తాలూకు 
జానపదమే. ఇందులో “జీవనది” పాట, (రచన ఇనగంటి సుందర్‌), పచ్చబొట్టేసిన 
( అనంత్‌ శ్రీరాం) పాటలు విలువైనవి. ఇదే సం.లో రుద్రమదేవి(2015) చారిత్రక 


154 + అమృత భారతి 


చిత్రం విడుదలైంది. “శతమానం భవతి” (2016) బాహుబలి-2 (20 17) 
కాటమరాయుడు (2017) చిత్రగీతాలు ఫరవాలేదనిపించాయి. మహానటి(2018) సావిత్రి 
బయోపిక్‌తో పాటు గీత గోవిందం(2018) రంగస్థలం (2018) సినిమాల్లోని పాటలు 
కూడా ఆకట్టుకొనేలానేవున్నాయి. 

సైరా నరసింహారెడ్డి(2019) చిత్రం స్వాతంత్రోద్యమ తొలి ఘట్టాన్ని (1857- 
67)చిత్రించిన సినిమా. ఇందులో శ్రీమణి,సిరివెన్నెల, చంద్రబోసు, అనంత్‌ శ్రీరాం 
రాసిన పాటలు ఎన్నదగినవే. 

కరోనా పడగ విప్పక ముందే 2020 జనవరిలో “ అల వైకుంఠపురం ” చిత్రం 
విడుదలైంది. ఇంటిలో తలెత్తిన సమస్యలను ఇంటికి బంధం ఉండి కూడా ఉన్నట్లు లేని 
వ్యక్తి ఎలా తీర్చారనే పాయింట్‌తో (ప్రేక్షకులకు త్రివిక్రమ్‌ అందించిన ఈ సినిమాలో 
త్యాగరాజస్వామి కృతి “సామజ వర గమన” పల్లవిని తీసుకొని సిరివెన్నెల రాసిన పాట 
అందరినీ అలరించింది.” “నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు/ఆచూపులనల్లా 
తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు/ీ కళ్లకు కావలి కాస్తయే కాటుకలా నా కలలు/నువ్వు 
నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు/సామజవరగమన.. నిను చూసి ఆగగలనా? 
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున?” అని రాసిన చిలిపి వలపు గీతం 
యువత హృదయంలో జలపాతమై ఎగసింది. 

శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన 'లవ్‌ స్టోరీ” తెలుగు 2020 ఏప్రిల్‌ 2న 
విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదల వాయిదా పడి, 
2021 సెప్టెంబర్‌ 24న విడుదలైంది.ఈ చిత్రంలో సుద్దాల అశోక్‌ తేజ జానపద 
పరిమళాలతో రాసిన శృంగార పద తరంగం 


“దాని కుడి భుజం మీద కడవ/ దాని గుత్తెపు రైకలు మెరియా 
అది రమ్మంటే రాదుర సెలియా/దాని పేరే సారంగదరియా” 


కరోనా జ్వాలలు చల్లబడినాక 2021లో శాం సింగరాయ, వకీల్‌సాబ్‌, 
జాతిరత్నాలు, పెళ్ళి సందడి మొదలైన చిత్రాలు వచ్చాయి. కానీ పాటలు మాత్రం మామూలు 
స్థాయిలోనే వున్నాయి. 

ఈ వ్యాసం రచించే సమయానికి(జులై 2022) ఆర్‌.ఆర్‌. ఆర్‌. సర్మారువారి 
పాట, ఆచార్య, డి. జె. టిల్లు, విరాటపర్వం, మొదలైన చిత్రాలు వచ్చాయి. ఆర్‌.ఆర్‌. ఆర్‌ చిత్రం 
కోసం సిరివెన్నెల దివంగతుడు కాకముందే పాట రాశారు. ఈ వ్యాసానికిదే సరైన 
ముగింపు.. 


అమృత భారతి + 155 


పులికి విలుకాడికి ..తలకి ఉరితాడుకి 

కదిలే కార్చిచ్చుకి - కసిరే పడగళ్ళకి 

రవికి మేఘానికి-దోస్తీ దోస్తీ.. 

సినిమా పాట అందరు వూహించినంత తేలికకాదు. నిర్మాత, దర్శకుడు, 

సంగీతదర్శకుడు, హీరొ హీరోయిన్‌, పంపిణీదారులు, అందరూ మెచ్చాలి. వీరంతా 
మెచ్చినా ప్రజలు మెచ్చాలి. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల కనుగుణంగా 
రాయగలగాలి. శతాధిక గ్రంథాలు రాసి కవి సమ్రాట్‌ అని బిరుదు పొందిన విశ్వనాథ 
సత్యనారాయణ సైతం సినీ గీతాలు రాయలేక పోయారన్నది అక్షర సత్యం. “తనకు 
నచ్చేవిధంగా రాసేవాడు కవియైతే ఇత రులు మెచ్చే విధంగా రాసేవాడు సినీకవి ” అని 
సినారె నిర్వచించిన మాట నిజం. సినిమా పరాజయం పొందినా కేవలం పాటలతోనే 
“నీరాజనం” (1989) వంటి సినిమాలు మ్యూజికల్‌ హిట్‌ అయ్యాయి. 


ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే 90 సంవత్సరాల సుదీర్హ సినీచరిత్రలో గీత 
రచయిత్రులు మాత్రం వేళ్ళమీద లెక్కించదగిన సంఖ్యలోనే ఉండడం గమనించదగ్గ 
అంశం. వారిలో కీ, శే. జ్యోతిర్మయి గారు మాత్రమే అధిక సంఖ్యలో పాటలు రాశారు. 
రాధాకల్యాణం (1981%ఓ అమ్మ కథ(1981) పెళ్ళిచూపులు (1983) మూడు 
ముళ్ళు(1983) దేవాంతకుడు (1985) మొదలైన చిత్రాలలో పాటలు రాశారు. 
వీరి పాటలలో” లేతచలిగాలులూ దోచుకోరాదురా చలి వెలుగు వెన్నెలలూ నిను 
తాకగాతగవురా” (మూడుముళ్ళు)ఎన్నదగినది. అలాగే జాలాది విజయ(హాస్టల్‌ డేస్‌), 
మొ॥వారు ఒకటి రెండు పాటలు రాశారు. భాగ్యలక్ష్మి గారు డబ్బింగ్‌ చిత్రాలకు రాశారు. 
ఇటీవల కాలంలో ప్రముఖ వర్ధమాన గాయని శ్రావణభార్గవి సైతం పాటలు రాస్తున్నారు. 

ఈనాటి యువతరం కవులు ప్రతిభావంతులు. సృజన శీలురే. దిగజారిన 
విలువలతో పాటలు రాయడానికి కారణం వారు కారు. అలాంటి పాటలను రాయించుకొనే 
నిర్మాత దర్శకులు. కానీ అవకాశం వచ్చినపుడల్లా కవులు తమ సత్తా చూపిస్తూనే 
వున్నారు..తమిళ సినీకవి వైరముత్తు ఆశించినట్లు భావి కాలంలో సినీ గీత సాహిత్యం 
సైతం నోబుల్‌ పురస్కారానికి ప్రతి పాదింపబడే స్థాయికి రావాలని ఆశిద్దాం. 


శుభం భూయాత్‌ 
(వ్యాసకర్త: ఆకాశవాణి వ్యాఖ్యాత, నినీ సాపొత్వ విమర్శకుడు, గాయకుడు) 


156 + అమృత భారతి 


బాల సాహిత్య ప్రస్థానం 
(1972-2022) 


దా. పత్తిపాక మోహన్‌ 
99662 29548 


“బాల సాహిత్యం వైవిధ్యంతో కొనసాగుతూ ఉంటుంది. (పేమ, విశ్వాసం, 
న్యాయం, నిజాయితీ కవటం లేకుందటం, ఖైర్వం, ఆనందం, నిస్వార్థం, 
మంచి (క్రీడాకారుల కుండే ఉత్సాహం, ఆతు విశ్వాసం, ఆత్మ గౌరవం, బాధ్యత 
మొదలైన కాలాలీత విలువలుగల సద్గుణాలను బోధించడానికి తోడ్డుదుతుంది.” 


- జాన్‌ రాండోల్స్‌ (అమెరికన్‌ రచయిత) 


యిల్లలెరుగని పిల్లల ప్రపంచం చిత్రమైంది. సృష్టిలోని ప్రతిదీ తమకోసమని, అన్నీ తమ 
సొంతమని భావించడం బాల్యానికున్న వరం. నిజానికి పిల్లలు ప్రపంచంలోని ఏ చోట 
ఉన్నా ఎక్కడివారైనా, వాళ్ళ జాతి, మతాలు ఏవైనా వాళ్ళ ఆలోచనా విధానంలో ఏక 
సూత్రత ఉంటుంది. మనం బాల సాహిత్యం, బాల వాజ్మయం, శిశు సాహిత్యం వంటి 
పదాలన్నిటికి “బాల సాహిత్యం” అనే పదాన్ని సమానార్థకంగా వాడుతున్నాం. 
పసిమనసులను వికసింపజేస్తూ మంచి చెడుల తారతమ్యాన్ని తేలిక పదాలతో వివిధ 
ప్రక్రియల ద్వారా అలరించేదే బాల సాహిత్యం. 

పంతొమ్మిదవ శతాబ్దపు ప్రథమార్ధంలో ప్రారంభమైన సాంస్కృతిక పునరుజ్జీవనం 
దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో, ప్రాంతాల్లో ప్రభావాన్ని చూపినట్టై తెలుగునాట కూడా 
చూపింది. వాటిలో బాల సాహిత్యం ఒకటి. అప్పటిదాకా పంచతంత్రం, భారత భాగవత 
కథలు, అద్భుత జానపద గాథలను చదువుకున్న తరం విదేశీ విద్యా విధానం, ఆంగ్లం 
వంటి భాషల ప్రభావంతో పాశ్చాత్య బాల సాహిత్యాన్ని చవిచూసింది. ఒక రకంగా 
ప్రత్యేకించి “బాల సాహిత్యం” అనే శాఖ ఇతర భారతీయ భాషల్లో లాగానే తెలుగులో 


అమృత భారతి + 157 


కూడా ప్రవేశించడానికి ఈ ప్రభావమే కారణమని చెప్పవచ్చు. బాలల సాహిత్యానికి 
సంబంధించి ప్రత్యేక సాహిత్యం దిశగా ఆలోచనాత్మకంగా అడుగులు పడింది ఆధునిక 
కాలంలోనే. 


ఆధునిక భావాలు, విద్యావిధానం వంటివాటిపట్ల అభినివేశం కలిగిన ఎందరో 
తెలుగు పెద్దలు ఈ సమయంలో పిల్లల కోసం సాహిత్యాన్ని సృజన చేశారు. తొలితరంలో 
గజ్జెల రామానుజులు నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ వెంకట 
అప్పారావు పంతులు, వేంకట పార్వతీశ్వర కవులు, నాళం కృష్ణారావు, గిడుగు వెంకట 
సీతాపతి, పొట్లపల్లి రామారావు, చింతా దీక్షితులు, వడ్డేపల్లి సోదర కవులు, చక్రపాణి, 
జనమంచి శేషాద్రిశర్మ శిష్టు కృష్ణమూర్తిశాగ్తి, రావిపాటి గురుమూర్తిశాస్తి, పూడూరు 
సీతారామశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, ఆదిబట్ల నారాయణదాసు, అడవి బాపిరాజు, 
రూపనగుడి నారాయణ రావు, వావిలకొలను సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కె. 
సభా మొదలగువారు 1947కు ముందే బాల సాహిత్య సృజన చేశారు. బాల సాహిత్యం 
ఒక పాయగా తెలుగు సాహిత్యంలో ప్రారంభం కావడం వెనుక వీరి కృషి ఎంతో ఉంది. 


స్వాతంత్రానంతరం, కొద్దిగా ముందూ వెనకా కూడా ఈ సృజన విశేష స్థాయిలోనే 
సాగింది. పైన పేర్మొన్నవాళ్ళే కాక మరికొందరు ఈ సమయం నుండి మరో నాలుగైదు 
శతాబ్దాలపాటు బాలల కోసం రచనలు చేశారు. న్యాయపతి రాఘవరావు, న్యాయపతి 
కామేశ్వరి, డా.దాశరధి, మడపడగ బలరామాచార్య, ఉత్పల సత్యనారాయణాచార్య, 
అంతటి నరసింహం, అద్దంకి కేశవరావు, అనంతాత్మకుల వెంకట సూర్యరామారావు, 
అనపర్తి సీతారామాంజనేయులు, అమృతకవి అన్నపూర్ణాదేవి, అలపర్తి వెంకట సుబ్బారావు, 
అవధాని రమేశ్‌, అవసరాల రామకృష్ణారావు, ఆమళ్ళదిన్నె గోపినాథ్‌, ఆళ్ళ రాఘవయ్య, 
కవిరావు, ఊట్ల కొండయ్య, కె.రమాదేవి, కె. ఆర్‌కె. మోహన్‌, కవుల ఆంజనేయశర్మ, 
కలువకొలను సదానంద, కస్తూరి నరసింహం, సామ్రాజ్యం లక్ష్మీనరసింహారావు, సీర్రిప్రి 
ఆంజనేయులు, కవికాకి జె. సీతారాం, కోడూరి లీలావతి, కె. మహానందయ్య, తిగుళ్ళ 
వేంకటేశ్వర శర్మ, గంటి సుబ్రహ్మణ్యశర్మ, చల్లా రాధాకృష్ణశర్మ, సమతారావు, జంధ్యాల 
పాపయ్యశాస్త్రి, దేవరకొండ చిన్నికృష్ణ శర్మ, నండూరి రాంమోహన్‌రావు, నర్రావుల 
వెంకటసుబ్బారావు, నార్ల చిరంజీవి, బండమీదిపల్లి భీమారావు, బి.వి.నరసింహారావు, 
బుడ్డిగ సుబ్బరాయన్‌, మండా సూర్యనారాయణ, మద్దులూరి రామకృష్ణ, మహీధర 
నళినీమోహన్‌, మాగంటి బాపినీడు, ముదునూరి వెంకటేశ్వరరావు, శ్రీవాత్సవ, 


15 8 +- అమృత భారతి 


మధురాంతకం రాజారామ్‌, బుడుగును అందించిన బాపు, బి.ఎన్‌. శాస్రి మొదలుకుని 
అనేక మంది బాల సాహితీవేత్తలు స్వాతంత్ర్య సిద్ధినుండి రజోత్సవం వరకు, అటుతరువాత 
కూడా రచనలు చేసినవారిలో కొందరు. 


బాల సాహిత్య రచనా, వికాసం తెలుగులో ఎంతో విస్తృతంగా సాగినప్పటికీ 
ఇతర భారతీయ భాషలతో పోల్చిచూస్తే తక్కువనే చెప్పాలి. అనుకుంటాం కానీ బాలల 
కోసం రచనలు చేయటం కష్టమైన పనే. ఇవాళ మన రచయితలు, కవులు పిల్లల కోసం 
విరివిగా రచనలు చేస్తున్నప్పటికీ, తొలినాటి బాలసాహిత్యం అంతా అపారమైన 
విజ్ఞానగనులైన జానపదులు, మన అవ్వలు, ముత్తవ్వలు, తాతలు, తండ్రులు వాళ్ళవాళ్ళ 
తల్లితండ్రులు పెట్టిన భిక్ష 
1970వ దశకం తర్వాత బాల సాహిత్యం రాసిన వారిని గమనిస్తే నేటి రెండు 
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు సమానంగా కనిపిస్తారు. న్యాయపతి రాఘవరావు, కామేశ్వరిలు 
రేడియో అన్నయ్య, అక్కయ్యలు'గా పిల్లలకు సుపరిచితులే. వీళ్ళు హైదరాబాద్‌ బాలానంద 
సంఘం కేంద్రంగా పిల్లల కోసం వేలాది కార్యక్రమాల్ని రూపొందించి నిర్వహించారు. 
అదేకోవలో రేడియో అక్కయ్య'గా తురగా జానకీరాణి ఆకాశవాణిలో నిర్వహించిన 
కార్యక్రమాలు, చేసిన రచనలు తెలుగు బాలలకు వరం వంటివి. బాలల్లో విజ్ఞానవ్యాప్తికి 
రూపొందించిన దూరదర్శన్‌ కారక్రమాలు విశిష్టమైనవి. “నందంగారి ఆసుపత్రి, “మిఠాయి 
పొట్లం” వంటి పుస్తకాలు వచ్చాయి. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ కోసం “బంగారు పిలకి సంకలనం 
చేశారు. బాల సాహిత్యాన్ని ఈ ముగ్గురిని విడదీసి చూడలేము. ఇదే కోవలో అనేక 
బాలనందం నాటకాలు రాసిన ఇవటూరి కామేశ్వరరావు, ఏడిద కామేశ్వరరావుల 
సేవలుకూడా గొప్పవి. 


బాల సాహిత్యానికి విశేష సేవచేసిన పలువురిలో చందమామ ద్వారా రచనలు 
చేసిన దాసరి సుబ్రహ్మణ్యం ఒకరు. చందమామలో సంపాదకీయ విభాగంలోనూ, 
రచయితగానూ దాదాపు యాభైయేండ్లు వెన్నెలను పంచాడాయన. 'తోక చుక్క, మకర 
దేవత”, 'రాకాసిలోయ”, “పాతాళ దుర్గం? వంటి అనేక సీరియళ్లు ఆయన రాసినవే. 
అటువంటి మరో రచయిత వేజెళ్ళ సాంబశివరావు. పిల్లల కోసం చక్కని గేయాలను 
రాశారు. తెలుగు బాల సాహత్యంలో చెరిగిపోని సంతకంగా వారి “గోరుముద్దలు” ఒక్కటి 
చాలు. రేడియో ద్వారా నాటకాలు రాసి ఇదే సమయంలో పిల్లలకు వినిపించిన వారిలో 
డా. అమరేశం రాజేశ్వరశర్మ మనకు కనిపిస్తారు. 


అమృత భారతి + 159 


జ్ఞానపీఠ పురస్మార గ్రహీత డా. రావూరి భరద్వాజ పిల్లల కోసం లెక్కకు మించిన 
రచనలు చేసారు. అనేక పత్రికల్లో పిల్లల కోసం శీర్షికలు నిర్వహించారు. జ్ఞానాత్మక 
అంశాలతో పాటు విజ్ఞానశాస్త్ర రచనలకు పెట్టింది పేరు. “జల ప్రళయం, విచిత్ర గ్రహం, 
విచిత్ర ప్రపంచం, లోహాల కథ, కనిపించని ప్రపంచం, వినిపించని ప్రపంచం, మనిషి 
కథ, నిప్పుకథ, నీటికథ, గాలి కథ, బొగ్గు కథ, రబ్బరు కథ” వంటివి వీరి రచనల్లో 
ఎన్నదగినవి. బాల సాహిత్యం అనగానే గుర్తొచ్చే పేర్లలో బుడ్జిగ సుబ్బరాయన్‌ ఒకరు. 
వీరు రూపొందించిన “పెద్ద బాలశిక్ష ఎన్నదగింది. ఇంకా విజ్ఞాన సర్వస్వాల నిర్మాణం, 
ప్రతి బడికీ సరస్వతీ పీఠం” వంటివి వీరి దూరదృష్టికి తార్మాణాలు. 

వసుంధర పేరుతో రచనలు చేసిన జొన్నలగడ్డ రాజగోపాల్‌రావు దంవతులు 
చందమామ కథకులుగా పరిచితులు. దాదాపు ఏడువందల కథలు ఒక్క చందమామ 
పత్రికలోనే అచ్చయ్యాయి. వీరి కథలు చదవని తొలి మలితరం చందమామ పాఠకులు 
లేరనడం అతిశయోక్తి కాదు. వాణిశ్రీ పిల్లల కోసమే కాక పెద్దవాళ్ళ కోసమూ వందలాది 
కథలు రాశారు. ‘వేలం వెరి కథల సంపుటి “జగదేక సుందరి” వీరి జానపద నవలలు. 

అనంతాత్మకుల వెంకట సూర్యరామారావు “పరమాణు కథి, “అంతరిక్ష విజయం, 
“విశ్వ రహస్యం), “'చంద్రలోక యాత్ర వంటి అనేక వైజ్ఞానిక రచనలు చేశారు. ఎనభయ్యవ 
థకంలో ఎన్‌.సి. ఆర్‌.టి వారి బహుమతిని కూడా అందుకున్నారు. గుంటూరు బాలానంద 
స్థాపకుల్లో ఒకరైన 'అన్నపర్తి పిల్లల కోసం ముప్పైకి పైగా నాటికలు రాయడం విశేషం. 
'కిట్టుబాబు' నవలతో పాటు “బంగారు పెట్టె కథల సంపుటి తెచ్చారు. జి.రాములు పిల్లల 
కోసం '“శాంతిపథం'” గేయనాటికతో పాటు 1979లో '“బాలనీతి తెచ్చారు. డా. గూదూరు 
రాఘవేంద్ర 1950-60 మధ్య రాసినప్పటికీ వీరి రచనలు ఇటీవల పుస్తకంగా వచ్చాయి. 


డా.దాశరథి మరియు డా. సి. నారాయణరెడ్డి రాసిన బాలల బొమ్మల భాగవతం), 
డా.పి. యశోధారెడ్డి 'నక్కబావి, ఇల్లిందల సరస్వతీదేవి పిల్లల కోసం రచనలు చేసారు. 
పిల్లల కోసం చక్కని కథలు రాసిన వారిలో “అమ్మమ్మ కథలు రచయిత్రి నందగిరి 
ఇందిరా దేవి ఒకరు. రేడియో కార్యక్రమాలతో పాటు బాలల కథలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌ 
సాహిత్య అకాడమి బాల గేయ పురస్మారం అందుకున్న బాల సాహితీవేత్త, కథా రచయిత్రి 
గంగరాజు సుళీలాదేవి. డాక్టర్‌ మలయశ్రీ వందకు పైగా పుస్తకాలు రాయగా, 34 పిల్లల 
రచనలు ఉన్నాయి. రంగుల పిట్టలు” వీరి రచనల్లో ప్రముఖమైంది. గేయాలు, కథలు, 
జీవిత చరిత్రలు, అనువాదాలు వంటివి వీరు చేపట్టిన ప్రక్రియల్లో ఉన్నాయి. పాలడుగు 


160 + అమృత భారతి 


నాగయ్య బాల సాహిత్యానికి చేసిన కృషి ఎన్నదగింది. పాలడుగు జానపద, ప్రజా కళలతో 
పాటు పిల్లల కోసం గేయాలు, బుర్ర కథలు రాశారు. వీరి సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ 
బాలల అకాడమి “తందాన తాని పేరుతో బుర్ర కథల సంకలనాన్ని ప్రచురించింది. డా. 
వేముగంటి నరసింహాచార్యులు. ప్రౌఢ పద్యంతో పాటు పిల్లల కోసం సరళ రచనలు 
చేశారు. 1979 అంతర్జాతీయ బాలల సంవత్సర కానుకగా “బాల గేయాలు’ ప్రచురించారు. 
శతాధిక గ్రంథకర్త సామలేటి లింగమూర్తి బాల సాహిత్య రచనలోనూ మేటి. తెలుగు, 
హిందీ, ఆంగ్లాలో పిల్లల కోసం గేయాలు రాశారు. వీరి “పాటల పల్లకి బాలగేయ సంపుటి 
ఛందోపరంగా, వస్తువు పరంగా విశిష్టమైంది. 

సాహిత్య అకాడమి అవార్డు (గహీత రెడ్డి రాఘవయ్య నాలుగు దశాబ్దాలుగా పిల్లల 
కోసం విజ్ఞాన రచనలు, గేయ రచనలు చేస్తున్నారు. “ఎలా? ఎందుకు? ఏమిటి?, గాలిలో 
ప్రయాణం, సూక్ష్మజీవులు -వాటి నిరోధకులు అనే పుస్తకాలు జాతీయ బహుమతులు 
పొందాయి. 'చంద్రశిలా నగరం వీరి వైజ్ఞానిక నవల. మరో సాహిత్య అకాడమి అవార్డు 
గ్రహీత చొక్కాపు వెంకట రమణ కథకులుగా, బాలభవన్‌ ఉద్యోగిగా, ఇంద్రజాలికుడుగా 
పిల్లలకు దగ్గరయ్యారు. వందకుపైగా పుస్తకాలు వీరి రచన, సంపాదకత్వంలో వచ్చాయి. 
నిరంతరం పిల్లలతో గడిపే చొక్కాపు నిమిషానికో కథ చెప్పడంలో నిష్ణాతులు. “అల్లరి 
సూర్యం, చెట్టు మీది పిట్ట బాలల నవలలు రాశారు. “బుజ్జి కథలు-లక్క పిడతలు” 
పేరుతో వీరి పుస్తకాలు అనేకం ప్రచురించబడ్డాయి. ఇప్పటికీ రాస్తున్నారు. 

బాల సాహిత్యంతో పాటు వికాసరంగంలోనూ ప్రసిద్ధమైన విదుషీమణి 
డా. నన్నపనేని మంగాదేవి. వీరు అందించే బాల సాహిత్య పురస్మారం రెండు తెలుగు 
రాష్ట్రాల్లో బాల సాహిత్య నోబులు వంటిది. “వేగుచుక్క, 'రాణీ రుద్రమదేవి", 'ఎర్రగులాబి, 
'శుతిలయం' వంటివి వీరి రచనల్లో కొన్ని. ఐతా చంద్రయ్య కథకుడిగా, బాల సాహితీవేత్తగా 
పరిచితులు. కథా సాహిత్యంలో ఎంత కృషి చేసారో, బాల సాహిత్యంలోనూ అంతకుమించి 
పనిచేశారు. బాలల కోసం “తేనె చినుకులు” బాలగేయాలు, ‘కుందేలు తల్లి బాలల 
కథలు, బాల వివేకం” కథా సంపుటి వీరి రచనల్లో కొన్ని. ఇంకా పిల్లల కోసం “అద్భుత 
సాహసము), రాణి రుద్రమదేవి పుస్తకాలను అనువాదం చేసారు. అమ్మన చంద్రారెడ్డి 
“ఆట విడుపు పేర బాల గేయాలను తెచ్చారు. కథల తాతయ్యగా సువరిచితులు ఎన్నవెల్లి 
రాజమౌళి. “బడి నేర్చిన పాఠాలు”, ‘చిలక పలుకులు” గేయాలు మరియు బాలల కోసం 
“అమ్మమ్మ కథి, “ఎన్నవెళ్ళి కథలు కథా సంపుటాలు అచ్చయ్యాయి. “బాలల మనస్తత్వాలు” 


అమృత భారతి + 161 


వ్యాస సంపుటి అచ్చయింది. “భారత భారతి పుస్తకమాల కోసం “భక్తపోతని చరిత్రాన్ని 
రచించారు. అలుగుబిల్లి రామచంద్రారెడ్డి “ద్రాక్షగుత్తులు’, 'సంపెంగమాలి పేరుతో గేయ 
సంపుటాలు ప్రచురించారు. 


డా. జె. భాగ్యలక్ష్మి పిల్లల కోసం చక్కని రచనలు చేశారు. అనువాదాలు చేశారు. 
రేగులపాటి కిషన్‌రావు పిల్లల కోసం గేయ, కథా సంపుటాలు వెలువరించారు. అంతర్జాతీయ 
బాలల సంవత్సరం సందర్భంగా వీరు, డా.నలిమెల భాస్కర్‌, ఎర్రోజు సత్యం, వేముల 
సత్యనారాయణలు కలిసి “ఈ తరం పాటలు” పేరుతో సంకలనం తెచ్చారు. “ప్రగతి 
రథం” వంటివి వీరి గేయ సంపుటాలు. పత్రికల్లో అచ్చయి పుస్తకంగా రాని వందలాది 
గేయాలు వీరివద్ద ఉన్నాయి. డా.బోయ జంగయ్య పిల్లల కోసం 'గుజ్జనగూళ్ళు’, 'ఆటలు- 
పాటలు”, ‘చిలకల పలుకులు’, 'మన నేతలు), 'డా.అంబేద్మరొ, “సమతావాది బాబూ 
జగ్జీవన్‌రామ్‌” వంటి పది పుస్తకాలు రాశారు. కొక్కొండ (శ్రీహరి వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. 
“బాలల పాటలు”, “శ్రీ స్వయంభూ రాజేశ్వరస్వామి చరిత్ర వీరి బాల సాహిత్య రచనలు. 

బాలల కోసం రాయడమే కాక, నిరంతరం చింతించే వారిలో డా.భూపాల్‌ 
(ప్రముఖుడు. రచయితే కాక సినిమా హీరో. కొమురం భీం’ సినిమాలో హీరోగా నటించారు. 
“దాసి, మాభూమి’ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ‘కొమురం భీం” పిల్లల 
నవల, “వస్తావా పోతావా చిలకల్ల కొలికి, “గుడుగుడుగుంచం), 'భూంపాప పాటలు” 
భూపాల్‌ బాల గేయసంపుటాలు. "కొత్త బ్యాగు”, 'గాలికి ఎంతబలంి, “ఎవరిపని వాళ్ళది”, 
“రాయి దేవుడు”, “ఎలా దాటాలి” వంటివి బొమ్మల కథల పుస్తకాలు. ఇవేకాక “మనబడి”, 
“క్రమశిక్షణ”, “ముద్దు ముచ్చట్లు’, “తాతా మనవడు, “బొమ్మలు బల్లచెక్ళ' వంటి పుస్తకాలు 
ప్రచురించారు. 86 చిన్న కథలతో వీరు ప్రచురించిన “ఉగ్గుపాలు కథల పుస్తకానికి 
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్మారం లభించింది. “గోరంత దీపం” వీరి 
ఇటీవలి గేయ సంపుటి. 

మల్లాది వెంకటకృష్ణమూర్తి చందమామ కోసం రచనలు చేశారు. మరో సాహిత్య 
అకాడమి అవార్డు [గ్రహీత దాసరి వేంకటరమణ రెండు కథా సంపుటాలు తెచ్చారు. 
“ఆనందం” కథలకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. డి.సుజాతాదేవి 
చాలా కాలం హైదరాబాద్‌లో ఉండి ప్రస్తుతం నల్లగొండలో ఉంటున్నారు. “అందరమూ 
ఒకటే”, సుజలాం సుఫలాం) గ్రంథాలకు ఎన్‌.సి. ఆర్‌. టి జాతీయ పురస్మారాలు పొందారు. 
“ఆటలో అరటిపండు” పుస్తకానికి సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్మారం 


162 + అమృత భారతి 


అందుకున్నారు. 'నదీరాగా ప్రసిద్దుల్మెన నలుమూరి వెంకట సోమసుందర శర్మ జాతిరత్నాలు 
(50 భాగాలు), మహాకవుల కథలు (12 భాగాలు), నీతి కథలు (8 భాగాలు) వంటివి 
రాశారు. 

(శ్రీమతి శారదా అశోక్‌వర్దన్‌ బాలల కథలు, కవితలు, గేయాలు, నాటికలు, 
పాటలు ప్రచురించారు. బాలల కోసం రాసిన 'జంతువుల మహాసభి అనే పెద్ద కథ 
అచ్చయింది. కనిపించే దేవుళ్ళు” బాలగేయ సంపుటి. కాకి నీతి వీరి కథా సంపుటి. 
వంద కథలతో రాసిన మరొక కథా సంపుటి 'కిలకిల నవ్వుల పిల్లల్లారా” వీరికి విశేషమైన 
పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. 

బాల సాహితీవేత్తగా, జర్నలిస్టుగా, సంపాదకుడిగా, వార్త “మొగ్గ” రూపశిల్పిగా, 
“మొలకి సంపాదకులుగా సుపరిచితులు తిరునగరి వేదాంతసూరి. “చిన్నారులకు చిట్టి 
కథలు), “బాలల బొమ్మల సంక్షిప్త రామాయణం), “బాల్యంలో మహనీయులు, 'మరపురాని 
బాల్యం), “అమ్మ లోకం), 'వెలుగుబాటి వీరి రచనల్లో ప్రముఖమైనవి. ఇవన్నీ స్వాతంత్ర్య 
రజతోత్సవానంతర కాలంలో వచ్చినవే. 

తెలంగాణ భాషలో రచనలు చేసినవారిలో పెండెం జగదీశ్వర్‌ ముందువరుసలో 
ఉంటాడు. “గజ్జెల దయ్యం), “పసిడి మొగ్గలు, “ఉపాయం, తాను తీసిన గోతిలో” వంటి 
అనేక జానపద కథల సంపుటాలు ప్రచురించారు. “గమ్మతి గమ్మతి కథలు తెలంగాణ 
బడిపిల్లల భాషలో రాసిన కథలు. వందలాది జానపద కథలు సేకరించి పుస్తకాలుగా 
తెచ్చారు. ప్రతాపురం రామానుజాచారి పిల్లల కోసం 850కు పైగా కథలు రాసారు. 
చిరుమువ్వలు బాలల కథా సంపుటాన్ని ప్రచురించారు. పిల్లల కోసం రాసిన “తల్లి దీవెన, 
“విషకన్య), “కాలబ్మెరవుడు, “అపూర్వ సహోదరుడు, “అమృతజలం” వంటి నవలలు 
వీరికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. 

అలపర్తి వెంకటసుబ్బారావు సాహిత్య అకాడమి అవార్డు (గ్రహీత. “చిట్టి కథలు”, 
“ఇందిర అలుక మానింది, “పెద్ద-చిన్ని, “గాలిపటం చెప్పింది”, “పిల్లనగ్రోవి, చిన్నారి 
లోకం” వంటివి వీరి ప్రసిద్ధ రచనల్లో కొన్ని. బి.వి.పట్టాభఖిరామ్‌గా ప్రసిద్ధులైన భావరాజు 
వెంకట పట్టాభిరామ్‌ ఇంద్రజాలికులుగా, హిప్పటిస్టుగానే కాక బాలల కోసం బాలలకు 
బంగారుబాటి పేరుతో మహా పురుషుల జీవితగాథలను వివిధ పత్రికల్లో రాశారు. 
మద్దులూరి రామకృష్ణ “ముద్దు బిడ్డలు, “అందాల పాపలు, “పక్షుల కథలు’ వంటి రచనలు 
చేశారు. మహీధర నళినీ మోహన్‌ ప్రసిద్ధ సైన్స్‌ రచయిత. 'నసిరుద్దీన్‌ కథలు, మౌళీ 


అమృత భారతి + 163 


నసిరుద్దీన్‌ కథలు, చొప్పదంటు ప్రశ్నలు, మూషిక సేనాపతి, కోతి తపస్సు' మొదలగునవి 
వీరి రచనలు. చందమామ కథకులుగా ప్రసిద్ధులైన మాచిరాజు కామేశ్వరరావు 
చందమామలో 250కి పైగా కథలు రాశారు. వీటిని “చందమామ కథలుగా తెచ్చారు. 
“అడుగడుగుకో ఆపద” [గ్రంథానికి ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమి నవలా పురస్కారం 
అందుకున్నారు. మిరియాల రామకృష్ణ “రంగురంగుల రత్నదీపాలు), “ముత్యాల గొడుగు” 
వంటి ప్రసిద్ధ రచనలు చేశారు. రేడియో నాటికలు కూడా రాశారు. మరో బాల సాహితీవేత్త 
ముదునూరి వెంకటేశ్వరరావు పిల్లల కోసం డిటెక్టివ్‌ కథలు, జాతీయ నాయకుల జీవిత 
చరిత్రలు రాశారు. బాలబంధు పురస్మారం అందుకున్నారు. 

డా. వడ్డేపల్లి కృష్ణ కవిగా, సినీగేయ రచయితగా, బాల సాహితీవేత్తగా, సినీ 
దర్శకులుగా సుప్రసిద్ధులు. పిల్లల కోసం రాసిన “చిరు గజ్జెలు? బాల గేయ సంపుటికి 
తెలుగు విశ్వవిద్యాలయం గేయ కవితా పురస్మారం లభించింది. తెలుగు వైభవం” బుర్రకథ 
విదేశాల్లో ప్రశంసలందుకొంది. ఇటీవల ఆంధ్రప్రభ పత్రికలో సీరియల్‌గా రాసిన 
రామాయణాన్ని “వడ్డేపల్లి రాగ రామాయణం” పేరుతో తెచ్చారు. డా.కందేపి రాణీప్రసాద్‌ 
బాల సాహితీవేత్త, హస్తకళాకారిణి. యాభై వరకు వీరి పిల్లల పుస్తకాలు అచ్చయ్యాయి. 
గేయాలు, వ్యాసాలు, వైజ్ఞానిక రచనలు, యాత్రా కథనాలు వీరి రచనల్లో ఉన్నాయి. 
“పూలతోటి, “సైన్స్‌ వ్యాసాలు, “సైన్స్‌ పాయింట్‌, “పూలజడి, “సరదా సరదా బొమ్మలు”, 
“బొటానికల్‌ గార్డెన్‌ వంటివి వీరి రచనల్లో ఉన్నాయి. పిల్లల కోసం అనువాదాలు చేసారు. 
తెలుగు బాల సాహిత్యం -వైజ్ఞానిక రచనలు” అంశంపై పిహెచ్‌.డి చేసారు. 


డా. అమ్మిన శ్రీనివాసరాజు బాల గేయాలు, కథలు, వ్యాసాలు రాసారు. వందకు 
పైగా కథలు, మూడు వందలకు పైగా వ్యాసాలు ఈయన సృష్టి “పూత రేకులు), “రసగుల్లలు, 
“'చంద్రవంకలు” శ్రీనివాసరాజు రచనలు. మరో రచయిత గుర్రాల లక్ష్మారెడ్డి కథలు, 
గేయాలు, నాటికలు, పద్యాలు రాసారు. “చందన స్పందనే, వెన్నెల జల్లులు” వీరి బాల 
గీతాల సంపుటాలు. ఈ తరం విమర్శకుల్లో తొలివరుసలో ఉన్న ఎం. నారాయణ శర్మ 
1998 ప్రాంతంలో పిల్లల కోసం శతకాలను పరిచయం చేసారు. ఇవి వార్త మొగ్గలో 
ధారావాహికంగా అచ్చయ్యాయి. పిల్లల కోసం సులభ సుందరమైన శైలిలో పది వరకు 
శతకాలు రాసారు. “పిల్లల కోసం రాయడం నా బాధ్యతగా భావిస్తాను అనే పుప్పాల 
కృష్ణమూర్తి ఇప్పటి వరకు 400కు పైగా పిల్లల కథలు రాసారు. “బుడిబుడి కథలు, 
“మోసం”, “పాలపిట్ట” కథల సంపుటాలు పిల్లల కోసం అచ్చువేశారు. ఉండ్రాళ్ల రాజేశం 


164 + అమృత భారతి 


తెలంగాణ నుంచి రాస్తున్న బాల సాహితీవేత్తల్లో ఒకరు. ఉండ్రాళ్ల రాజేశం “పంచదార 
గుళికలు” గేయాలను, 'పసిడి వెన్నెల, బాలకథా మంజరి సంపుటాలను ప్రచురించారు. 
షేక్‌ అబ్బుల్‌ హకీం జానీ జర్నలిస్టుగా, రచయితగా ప్రసిద్ధులు. పిల్లల కోసం వందలాది 
కథలు రాశారు. 'తెనాలి రామకృష్ణ కథలు” మొదలు అనేక సంప్రదాయ కథలను పునఃకథనం 
చేశారు. అనేకమంది ప్రముఖుల జీవితచరిత్రలు రాశారు. అమ్మ ఒడి”, “బుడిబుడి 
అడుగులు వీరి కథా సంపుటాలు. 

డాక్టర్‌ ముష్టిదొరల రాములు “చిన్నారుల కథలు” పేరుతో మూడు భాగాలు పిల్లల 
కథలు రాశారు. మరో రచన క్పిషీం[ద్రుల కథలు.” బాలల కోసం నిరంతరం తపిస్తూ 
అనేక రచనలు చేస్తున్నారు. 1972 నుండి చందమామ కోసం కథలురాసిన బాల 
సాహితీవేత్త బూర్లె నాగేశ్వరరావు. నవతరం రయచితల్లో పైడిమర్రి రామకృష్ణ ఒకరు. 
“బాల సాహిత్య శిల్పులు పేర తెలుగు బాల సాహితీ వేత్తలను ఒకచోట రాసిపోశారు. 
“మామయ్యా డాట్‌కామ్‌), “అనగనగా ఒక అడవి, *చింటుగాడి కథలు, “రంగుల రాట్నం), 
“మృగరాజు తీర్చు” వంటి కథా సంపుటాల్ని వెలువరించారు. బి.మధుసూధన రాజు 
పిల్లల కోసం కథలు, గేయాలు, నాటికలు రాసారు. మల్లె మనసులు’ పేరుతో కథా 
సంపుటి తీసుకు వచ్చారు. పిల్లలతో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం మధుసూదనరాజుకు 
బాగా ఇష్టం. 'తాతచెప్పిన కథలు” వీరి బాలల కథలు. వీధుల రాంబాబు పిల్లల కథలను 
“బంతిపూలమాలి పేర వెలువరించారు. సంవీక్షణ, బాల సాహిత్యం పుస్తకాల్ని 
వెలువరించారు. సమ్మెట ఉమాదేవి పిల్లల కోసం రచనలు చేయడమేకాక, గిరిజన పిల్లలతో 
రచనలు చేయించారు. వారితో అనుభవాలను రికార్డు చేస్తున్నారు. వీరి “చిలుక పలుకులు 
కథలు ప్రసిద్ధం. ఇటీవల “నిక్‌ కోసం” తెచ్చారు. బాబ్లా నాయక్‌ బాలోత్సవాలు 
నిర్వహించడమే కాక ప్రసిద్ధ నాటకాలను బాలల కోసం రచించడం విశేషం. “పిల్లల 
నాటికలు, “సందేశాత్మక నాటికలు’ వీరి రచనలు. సైన్స్‌ రచనలు చేసినవారిలో ఆకొండి 
శ్రీనివాస రాజారావు ఒకరు. “హరివిల్లు ఆ రచనల్లో ఒకటి. “బాలల కోసం భలే కథలు), 
“బాలల కోసం భలే గేయాలు” రాసిన ఆళ్ళ రాఘవయ్య వయోజన విద్యావాచకాలకు 
గాను జాతీయ బహుమతి అందుకున్నారు. పిల్లల కోసం జీవిత చరిత్రలు రాశారు. 

కవిరావు బాలల కోసం “బొమ్మరిల్లు”, “గుజ్జనగూళ్ళు), “ఆటబొమ్మలు”, “బొమ్మల 
కొలువు” వంటి రచనలు చేశారు. భారత ప్రభుత్వ బహుమతిని కూడా గెలుచుకున్నారు. 
బాలల కోసం చక్కని కథలను అనువాదం చేసి అందించినవారిలో ఊట్ల కొండయ్య 


అమృత భారతి + 165 


గారిని మరవలేం. “గిమ్స్‌ కథలు”, “ఈజిప్టు కథలు, 'తల్లిశాపం), “ముగ్గురు మోసగాళ్ళు” 
పేరుతో దక్కను జానపద కథలను ఇంచు మించు స్వాతంత్ర్య రజతోత్సవానంతర 
కాలంలోనే తెచ్చారు. 1966లో కేంద్ర ప్రభుత్వ జాతీయ బహుమతితోపాటు సాహిత్య 
అకాడమి అవార్డు అందుకున్న రచయిత కలువకొలను సదానంద. వీరు కథలు, గేయాలు, 
నవలలు బాలల కోసం రాశారు. “అడవితల్లి” నవలకు అకాడమి అవార్డు లభించింది. 
1975 ప్రాంతంలో చల్లా రాధాకృష్ణ శర్మ పిల్లల కోసం పలు రచనలు ప్రచురించారు. 
“చిట్లికి చిరుగంటి, 'దారి చూపిన గాంధి, “భారతి చెప్పి పిల్లల కథలు” “టేల్స్‌ ఫ్రం 
తెలుగు? ఆంగ్లంలో ఈ సమయంలోనే ప్రచురించారు. చావలి వెంకట సర్వేశ్వర శర్మ 
వైజ్ఞానిక బాలల రచనలు చేసినవారిలో మొదటి వరుసలో ఉంటారు. దాదాపు నలభై 
పాపులర్‌ సైన్స్‌ పుస్తకాలు రాశారు. 

గీతా సుబ్బారావుగా ప్రసిద్ధులైన పిళ్లా సుబ్బారావుశాస్తి బాలల రచయిత, 
చిత్రకారులు. “పారిపోయిన బఠానీ” నవల, “న్యాయ తీర్పులు మొదలైనవి వీరి రచనలు. 
పుట్టగుంట సురేశ్‌ 'తమాషా కథలు, బాబోయ్‌! పోలీసులు”, చిట్టి చీమ అంతరిక్షయాత్ర 
వంటి రచనలు చేశారు. పొన్నూరు హైమావతి పిల్లల కోసం వీరు ఏకాంకికలు, 
దృశ్యరూపకాలు, గేయ నాటికలు, గేయ కథలు రాశారు. 


డాక్టర్‌ రావెళ్ళ కృష్ణారావు బాలల సాహిత్యం మీద (ప్రేమతో రచనలు చేసిన 
విద్యావేత్త. “సత్యమేవ జయతే” పేరుతో 21 గేయ కథలు పుస్తకంగా తెచ్చారు. మాత్రా 
చృ్చందస్సులో వీరిది సాధికారత. ఎన్‌.సి.ఆర్‌.టి బాల సాహిత్య బహుమతి అందుకున్నారు. 
కొల్లు మధుసూదనరావు విద్యాశాఖలో పనిచేశారు. వీరు పిల్లల కోసం నాటికలు, 
రూపకాలు, బుర్రకథలు అచ్చయ్యాయి. 

డెబ్బయ్యవ దశకంలో బాల సాహిత్య రచన, ప్రచారాలను ఎజండాగా మలచుకున్న 
వారిలో ఎర్రోజు సత్యం ఒకరు. తన జీవితమంతా బాల సాహిత్య సృజన చేసారు. డా. 
జె. బాపురెడ్డి పిల్లల కోసం గేయాలు రాసారు. “ఆటపాటలు”, 'బాపురెడ్డి బాల గీతాలుగా 
అవి అచ్చయ్యాయి. దేవులపల్లి ప్రభాకరరావు డెబ్బయ్యవ దశకంలో చేసిన బాల సాహిత్య 
రచనకు భారత ప్రభుత్వం నుండి బహుమతిని, యునెస్కో బహుమతిని అందుకున్నారు. 

మరో బాలసాహితీవేత్త మేకల మదన్‌మోహన్‌రావు అన్ని ప్రక్రియల్ని చేపట్టారు. 
సింధ్‌బాద్‌”, 'వజ్రాల దీవి: ఇతర కథలు, టెటానిక్‌ షిప్‌, ఇతర కథలు), 'గలీవర్‌ 
సాహస యాత్ర మొదటి భాగం), 'ఈసప్‌ నీతి కథలు : మరికొన్ని ఇతర కథలు” పుస్తకాలుగా 


166 + అమృత భారతి 


తెచ్చారు. మెరెడ్డి యాదగిరిరెడ్డి పిల్లల కథలు, గేయ రూపకాలు రాసారు. వీరి గేయాల 
సంపుటి ప్రచురించబడింది. చిలుకూరి దేవపుత్ర 'చిత్రదేవి కలం పేరుతో పిల్లల రచనలు 
చేశారు. 


బాలల కథా రచయితగా, గేయరచయితగా ప్రసిద్ధులు నారంశెట్టి ఉమా 
మహేశ్వరరావు. మేలెరిగిన మనిషి, “వింత జలం” వీరి ప్రసిద్ధ రచనలు. కేంద్ర సాహిత్య 
అకాడమి అవార్డు అందుకున్నారు. బాల రసాలు”, ‘వెన్నెల వెలుగులు” వంటివి రాసిన 
మరో బాలల కవి పాయల సత్యనారాయణ. ఇంకా ఎం.వి.వి. సత్యన్నారాయణ, బి.వి. 
పట్నాయక్‌, పొలిశెట్టి సుందర్‌రావు, పోలేపెద్ది రాధాకృష్ణ మూర్తి మొదలగువారు డెబ్బయ్యవ 
దశకం నుండి విరివిగా రచనలు చేస్తున్నారు. 

బెలగాం భీమేశ్వరరావు పిల్లల కోసం గేయాలు, కథలు రాశారు. సాహిత్య అకాడమి 
అవార్డు అందుకున్నారు. 'చెట్లొస్తున్నాయ్‌ జాగ్రత్త, “పిల్లలు కాదు పిడుగులు’ వంటివి 
వీరి రచనల్లో కొన్ని మరో బాల సాహితీవేత్త కవి, రచయిత బెహరా ఉమామహేశ్వర 
రావు. 'పక్షిరాజ్యం” వీరి ప్రసిద్ధ రచన. గాంధీ నూటా యాభయ్యవ జయంతి సందర్భంగా 
గాంధీ సూక్తులను కూడా పిల్లల కోసం ప్రచురించారు. యం.డి. సౌజన్య పేర రచనలు 
చేసిన నఫీజుద్దీన్‌ చారిత్రక, సాంఘిక ఇతివృత్తాలతో పిల్లల కోసం రచనలు చేశారు. 

ఎనభయ్యవ దశకం నుండి విరివిగా పిల్లలకోసం రాసినవారిలో కొల్లూరు స్వరాజ్యం 
వెంకటరమణమ్మ ఉన్నారు. బాలబాట పేరుతో పిల్లల కోసం పత్రిక తేవడమేకాక గేయాలు, 
కథలు, ఇతర అన్ని ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. “లేత కిరణాలు, 'బాలపూటి, 
“భళాభలిరా తమ్ముడా", “కప్పన్న విందు”, “చుక్కల లోకం” వంటివి వీరి ఇటీవలి రచనలు. 
“చందమామ” అందించిన కానుకల్లో డా. గంగిశెట్టి శివకుమార్‌ ఒకరు. చందమామ 
ఉపసంపాదకులుగా ఉండడమేకాక 'తెలుగు బాల కథా సాహిత్యంపై పరిశోధన చేశారు. 
“యథారాజా తథా ప్రజు వీరి ప్రసిద్ధ కథా సంపుటి. ఇదేకాక మరో మూడు సంపుటాలు 
వచ్చాయి. 

డా.వి.ఆర్‌. శర్మ చక్కని గేయ సాహిత్యాన్ని సృజించడమే కాక రాష్ట్రంలోని 
పాఠశాలలను సందర్శిస్తూ పిల్లలతో కథలు చెప్పిస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టారు. 
ఇప్పటికే వందలాది పిల్లలు చెప్పిన కథలు యూట్యూబ్‌లో ఉంచారు. “పిల్లల లోకం పేర 
వీరు తెచ్చిన పాఠశాల పిల్లల సాహిత్య బులెటిన్‌లు పిల్లల సృజనకు వేదికగా నిలిచాయి. 
ఇటీవల రాసిన 'కానుకి, “ప్రయాణం” నవలలు ప్రశంసలు పొందాయి. ఆధునిక 


అమృత భారతి + 167 


కవిత్వంలో బాల్య చిత్రణ పై పరిశోధన చేశారు. సిరిగాద శంకర్‌ బాలగేయాల సంపుటి 
“పాపతో పాటు మరికొన్ని పుస్తకాలను తెచ్చారు. తల్లావరుల మహేశ్‌బాబు ఉపాధ్యాయులు. 
పిల్లల కోసం గేయాలు, పద్యాలతోపాటు తెలుగువాణి” శతకం రాశారు. 


బాలల గురించి, అందులోని సాధకబాధకాల్ని “పల్లె పూలవానిగా ప్రచురించారు 
కవి డా. బెల్లంకొండ సంపత్‌ కుమార్‌. ఉమ్మెతల యజ్ఞరామయ్య బాలల కోసం తాతయ్య 
కథలు’ రాశారు. బాలల కోసం రచనలు చేసిన మరో రచయిత కమలేకర్‌ డాగోజీరావు. 
వీరి రచనలు గోల్మొండ పత్రిక, జాగ్భతి, ప్రజామత వంటి పత్రికల్లో అచ్చయ్యాయి. 
బాలల కోసం “పూలబాలి, *పాపలు-పండుగలు” బాలగేయాలు ప్రచురించారు. 
మానవతావాద కవి డాగోజీరావు పిల్లల కోసం నాటికలు, సాంఘిక చరిత్రలు, బుర్రకథలు, 
గొల్లసుద్దులు, ఏకపాత్రాఖినయాలు లాంటివి రచించారు. 

డా. చిల్లర భవానీ దేవి 'తాతయ్య డాట్‌కామ్‌” పేర పిల్లల కథల సంపుటి తెచ్చారు. 
డా. వేదగిరి రాంబాబు అంటే గుర్తొచ్చేది కథానిక. తెలుగు కథానికకే కాక బాల 
సాహిత్యంలోనూ వేదగిరి సేవ వెలకట్ట లేనిది. “బాలరాజు, చిన్ని కథలు, అలవాట్లు 
పొరపాట్లు, ఐదు కథలు, మన హైదరాబాద్‌, బాలల బొమ్మల గురజాడ, విజయ చంద్ర, 
బుజ్జికథలు” మొదలైనవి వీరి బాల సాహిత్యం. “బాల కథా సాహిత్యం -విద్యా విలువలు” 
అంశంపై పరిశోధన చేసిన డా. గుడివాడ ప్రభావతి పిల్లల కోసం అనేక రచనలు చేశారు. 
వీరి 'తల్లి భారతి వందనం” పుస్తకం ఎన్‌.సి. ఆర్‌.టి పురస్కారాన్ని కూడా అందుకుంది. 


సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత సయ్యద్‌ సలీం పిల్లల కోసం రచనలు చేశారు. 
వీరి బాలల నవలకు తానా అవార్డు వచ్చింది. మరో ప్రసిద్ధ బాల సాహితీవేత్త, కథా 
రచయిత చంద్రశేఖర్‌ ఆజాద్‌. వీరి బాలల నవలకు తానా అవార్డు అందుకున్నారు. 
“అందమైన పూలతోటి, “మా పహృదయంి, “పిల్లల పుస్తకం, “జమీందారు కోటి వంటివి 
వీరి రచనల్లో ఉన్నాయి. 

యువ బాల సాహిత్యకారిణి డా. సిరి దంతవైద్యురాలు. పిల్లలకోసం కథలు, 
గేయాలు రచించారు. “రాక్షసుడి పాదరక్షు, 'వెండి నెమలీకి వంటివి వీరి పిల్లల కథా 
సంపుటాల్లో ప్రముఖమైనవి. సిరి కథలతో ఎల్‌. వి. ప్రసాద్‌ ఇనిస్టిట్యూట్‌ అంధుల కోసం 
తెలుగులో తొలి బాలల ఆడియో పుస్తకాన్ని ప్రచురించింది. బాల సాహిత్యంలో తెలంగాణ 
ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్మారం అందుకున్నారు. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి పిల్లల కోసం 
కథలు రాయడమేకాక, సేకరించిన కథలను అచ్చు వేసారు. శంకరమంచి శ్యాంప్రసాద్‌ 


168 +- అమృత భారతి 


పిల్లల కోసం శ్యాము వాక్కు నమ్ము సత్యవాక్కు మకుటంతో “సత్యవాణి” శతకం రాశారు. 

బాల సాహిత్య సేవ, వికాసయజ్ఞాన్ని యజ్ఞంగా చేసినవారిలో డా.వెలగా 
వెంకటప్పయ్య ఒకరు. అనేక జీవిత చరిత్రలు రాశారు, వివిధ అంశాలపై బాలల కోసం 
పుస్తకాలు కూర్చారు. వీరి “విజ్ఞానలోకం” పుస్తకానికి జాతీయ బహుమతి లభించింది. 
తెలుగు బాల సాహిత్యంలో పరిశోధన చేశారు. 


రంగనాథ రామచంద్రరావు రచయిత, అనువాదకులు. తాను స్వయంగా 
రాయడమేకాక వివిధ భాషల నుండి అనువాదాలు చేస్తున్నారు. డా. సమతా రోప్పి చిత్త 
ప్రసాద్‌ కథలను పిల్లల కోసం తెలుగులోకి తెచ్చారు. యు. విజయశేఖరరెడ్డి బాలల కథా 
సంపుటిని వెలవరించారు. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి పిల్లలకు భాషా విశేషాలను రచనల 
రూపంలో పరిచయం చేస్తున్నారు. “బొమ్మల కొలువు” గేయాలతో పాటు, అలతి అలతి 
పదాలతో చక్కని గేయాలు రాశారు. ఆకెళ్ళ వెంకటసుబ్బలక్ష్మి “బాలగోకులం” 
వ్యవస్థాపకులుగా ప్రసిద్దులు. పిల్లల కోసం చక్కని కథలు రాశారు. *'బాల మందారంి, 
“అమ్మ మనసు వంటివి వీరి పిల్లల రచనల్లో ఉన్నాయి. 

ముంజులూరి కృష్ణకుమారి బాలల కథా రచయిత్రి, నవలాకారిణి. “అడవి తల్లి, 
“చిన్న పిట్టల పెద్ద మనసు, 'ఈ అడవి మాది”, “రాంబాబు జలుబు మందు వంటివి వీరి 
రచనల్లో ప్రముఖమైనవి. చిన్నటపిట్టల పెద్ద మనసుకు కేంద్ర ప్రభుత్వ బహుమతి 
అందుకున్నారు. మెండా ప్రభాకరరావు కథా రచయితగా ప్రసిద్ధులు. “పాపాయి-తువ్వాయి, 
“పాపాయి-రూపాయి' వంటివి వీరి ప్రముఖ రచనలు. పిల్లల కోసం ఎనభయ్యవ దశకంలో 
గేయాలు రాసినవారిలో సేనాపతి భాప్యకాచార్యులు ప్రసిద్దులు. 

విజ్ఞాన శాస్తాంశాలు ప్రధానంగా, మూఢనమ్మకాల వంటివాటిని నిర్మూలించే 
దిశగా హేతువుతో పిల్లల కోసం రచనలు, అనువాదాలు చేసినవారు డా.దేవరాజు 
మహారాజు. 'బుడుంగు”, “గురువుకు ఎగనామంి, “చిన్నోడి ప్రయాణం” మొదలైనవి వీరి 
బాలల రచనల్లోనివి. డా.కె. బి. గోపాలం విజ్ఞానశాస్త్ర రచయిత, అనువాదకులు. చెకుముకి 
మొదలుకుని బాలచంద్రిక వరకు దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో శీర్షికలు నిర్వహించారు. 
“విజ్ఞాన ప్రపంచం), “పిల్లలకు ఫిజిక్సు”, “సైన్స్‌ కబుర్లు”, “'మనశరీరం కథి వంటి ముప్పై 
అయిదుకుపైగా సైన్స్‌ రచనలు చేశారు. పిల్లల కోసం కథలు చెప్పడం, రాయడం ఇష్టం 
అంటారు సీనియర్‌ రచయిత వాసాల నరసయ్య. 2017 సంవత్సరంలో కేంద్ర సాహిత్య 
అకాడమీ బాలసాహిత్య పురస్కారం అందుకున్నారు. “చిట్టిపొట్టి కథలు”, 'కథల కదంబంి, 


అమృత భారతి + 169 


“వాసాల బాలగేయ సుమాలు, కార్డులు కబుర్లు, “విజ్ఞాన పొడుపులు విడుపులు, 'తపాలా 
ప్రపంచం” వీరికి గుర్తింపు తెచ్చాయి. తెలంగాణలో బాల సాహిత్య రచయితలు- 
రచయిత్రులు” పుస్తకాల్ని వెలువరించారు. 


పాలంకి వెంకట రామచంద్రమూర్తి చందమామ కోసం వందలాది కథలు రాశారు. 
“పండుగ బట్టలు, 'నేతి రొట్టెలు’ వీరి రచనల్లో కొన్ని వల్లూరు వెంకటస్వామి జాతీయ 
సమైక్యత ఇతివృత్తంగా రాసిన పుస్తకం “మా వూరును బాలల అకాడమి ప్రచురించింది. 
'వెలుగుబాటి పుస్తకం జాతీయ పురస్కారాన్ని, “పరిసరాలు -పరిరక్షణ” ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ 
బహుమతిని అందుకున్నాయి. కథా రచయిత్రిగా పరిచితులైన కన్నెగంటి అనసూయ 
పిల్లల కోసం రెండు కథా సంపుటాలు వేశారు. “స్నేహితులు”, “పెద్దలమాటి పిల్లల 
పుస్తకాలు. 2020 కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్మారం అందుకున్నారు. 
ఎన్‌.వి. ఆర్‌. సత్యనారాయణమూర్తి గణితంతో కూడిన అనేక రచనలు పిల్లలకు 
అందించారు. తొంభయ్యవ థకంలో వీరి పుస్తకాలనేకం పునర్ముద్రణలు పొందాయి. 
వాటిలో 'మాట్లాడే అంకెలు’, “అంకెల గారడీ”, 'చెప్పుకొంది చూద్దాం” వంటివి ఉన్నాయి. 
బాలల కోసం ఆలోచించి రాసిన ప్రముఖుల్లో బమ్మిడి జగదీశ్వరరావు ఒకరు. దాదాపు 
అన్ని పత్రికల్లో వీరి పిల్లల రచనలు అచ్చయ్యాయి. బూర్లె నరసింహశాస్త్రి, బెలగాం 
కేశవరావు, నూకరాజు శ్రీనివాసరావు, రాగోలు శంకరారావు, పులావు బాలకేశవులు, 
శ్రీపాద సత్యనారాయణలు బాలల కోసం ఇంకా రాస్తున్నారు. 

శివ్వాం ప్రభాకరం పిల్లల కోసం కథలు గేయాలు రాశారు. 'బంగారుచేపి, బాల 
కథా ప్రభి, 'నక్క సలహా” కథాసంపుటాలు, బాల సైనికులు” గేయాలు ప్రచురించారు. 
రాధా మండువ దాదాపు యాభైకథలు పిల్లల కోసం రాశారు. వాణిశీగా ప్రసిద్ధులైన 
సిహెచ్‌. శివరామ ప్రసాద్‌. కథకులు, బాల సాహితీవేత్త. “జగదేక సుందరి వీరి పిల్లల 
నవల, వేలంవెర్రి” కథా సంపుటి. వియోగి పిల్లల కోసం ఎన్నో రచనలు చేశారు. 
మాయగాడు, “మామ్మ కథలు వీరి అచ్చయిన సంపుటాలు. 

గర్భకుర్తి రాజేంద్ర ఎనభయ్యవ థకంలో పిల్లల కోసం విరివిగా రచనలు చేసారు. 
బాల గేయ సంపుటి, పిల్లల కథల సంపుటి ప్రచురించారు. ఎర్రోజు ఆదినారాయణ 
బాలల గేయాలను రచించగా, అల్లె శంకర్‌ పిల్లలకు నచ్చే విధంగా చక్కని తెలుగులో 
“కోతి గీతాలు” రచించారు. 


1979 అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా డా.నలిమెల భాస్కర్‌ 
రాసిన గేయాలు ఆకాశవాణిలో నెలల తరబడి ప్రసారమయ్యాయి. గరిపల్లి అశోక్‌ బాల 


170 +- అమృత భారతి 


సాహితీవేత్తగా కంటే బాల వికాస కార్యకర్తగా రెండు రాష్ట్రాల్లో పరిచితుడు. పిల్లల కోసం 
ఆయన ఇటీవల మూడు కథాసంపుటాలు తెచ్చారు. వాటిలో “ఎంకటి కథలు” ఆకాశవాణి 
ఆదిలాబాద్‌ కేంద్రం ద్వారా ప్రసారమై వేలాది (శ్రోతల మనసుల్ని చూరగొన్నాయి. మరో 
కథా సంపుటి “మా బడి కథలు.” మనకు తెలిసిన ఆవు-పులి కథ కొత్తగా రూపాంతరం 
చెంది వచ్చిన కథా సంపుటి “సరికొత్త ఆవు-పులి కథలు.” “కరోనా కతలు”, “పెద్దక్క 
కతలు” అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి. 

దా. అమృతలత పిల్లల కోసం రచనలు చేశారు. “చుక్కల లోకం చుట్టాద్దాం' వీరి 
పిల్లల నాటికల సంపుటి. స్వాతి శ్రీపాద బాల సాహిత్యాన్ని ఆంగ్లంలోంచి తెలుగులోకి 
అనువాదం చేశారు. సంగనభట్ల చిన్న రామకిష్టయ్య చందమామ నుండి నేటి వరకు 
రాస్తున్న వారిలో ఒకరు. మూడు వందలకు పైగా కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. 
“పక్షి సాక్ష్యం), బాలల నీతి కథలు”, చేప నవ్వింది” వీరి పుస్తకాలు. 

ఎర్రాప్రగడ రామమూర్తి 'తాతయ్య కబుర్లు? వంటి పుస్తకాలు ప్రచురించారు. 
డా.కె.ఆర్‌.కె. మోహన్‌ పిల్లల కథకులుగా ప్రసిద్దులు. “పిల్లల కథలు” వీరి కథల సంపుటి. 
వీరి శ్రీమతి కంచి రమాదేవి పిల్లల కోసం “అనంతంలో అంతం అనే వైజ్ఞానిక కాల్పనిక 
నవల రాశారు. ఇంకా “దయ్యాలమేడి వీరి సాహస నవల. కస్తూరి నరసింహమూర్తి 
ఆంగ్లం, తెలుగుల్లో రైమ్స్‌ రాశారు. వీరి *“బడిమెట్లు?, “బడిదారి” పిల్లలకు ఉపయోగపడే 
గేయాలు. 

వడ్డేపల్లి సంధ్య పిల్లల కోసం విరివిగా గేయాలు రాస్తున్నారు. ‘చిటపట చినుకులు” 
పేరుతో తొలి బాల గేయ సంపుటిని వెలువరించారు. “ఇల్లు కోసం వెతుకులాట, “చిన్నారి 
ముగ్గీ కథలను పిల్లలకోసం అనువాదం చేశారు. 'తారంగం.. తారంగం) బాలగేయాలు 
అచ్చుకు సిద్ధంగావుంది. 

డా. వాసరవేణి పరశురాములు నవతరం బాలసాహితీ వేత్తల్లో ఒకరు. 'ఈ శతాబ్ది 
బాల సాహిత్యం” అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ 
నుండి డాక్టరేట్‌ పట్టా పొందారు. “చుక్‌చుక్‌ రైలు”, చల్‌ చల్‌ గుర్రం), 'చిర్రగొనె పరశు 
రాములు వెలువరించిన బాల గేయ సంపుటాలు. గుడిసేవ విష్ణు ప్రసాద్‌ “అక్షరభారతి” 
పేరుతో గేయ సంపుటి తెచ్చారు. గోమఠం రంగాచార్యులు బాలల కోసం నాటికలు 
రాశారు. వాటిలో “పురోగమనం వైపు”, “గురుదక్షిణ వంటివి ప్రసిద్ధం. బాల సాహిత్య 
రచన, బాలల పుస్తకాల పరిరక్షణ,ప్రచారం, అనువాదాలనగానే గురొచ్చే పేరు అనిల్‌ 


అమృత భారతి + 171 


బత్తుల. “రప్యన్‌ జానపద కథలు), “పిల్లల సినిమా” వంటి పుస్తకాలను తెచ్చిన అనీల్‌ 
అరుదైన పిల్లల పుస్తకాలను సేకరించి పెట్టి పుస్తక ప్రియులకు మరింత దగ్గరయ్యాడు. 
త్రిపురారి పద్మ ఇటీవల పిల్లల కోసం చక్కని గేయాలతో 'పూలదండి గేయ సంపుటి 
ప్రచురించింది. గేయాలను అందంగా గానం చేయగలదు కూడా. చెబికు సత్యనారాయణ 
రెడ్డి “సనారె” పేరుతో గేయరచయితగా ప్రసిద్దులయిన వీరు *'చెజకు గడలు” పేరుతో 
బాల గేయ సంపుటి తెచ్చారు. 

శాఖమూరి శ్రీనివాస్‌ నిరంతరం పిల్లల కోసం రాస్తున్నవారిలో ఒకరు. కథకు 
వైజ్ఞానికాంశాలను జోడించడం వీరికి బాగా తెలుసు. 'నల్లమలలో..”, “మహనీయుల 
అడుగుజాడలు”, “పాలపిట్ట కథలు’ వంటివి వీరి ప్రముఖ రచనలు. బాలల కథలు అనగానే 
గుర్తుకొచ్చేవారిలో డా. హరికిషన్‌ మొదటి వరుసలో కనిపిస్తాడు. మౌళిక కథలతో పాటు 
ఆయన పిల్లల కోసం అందించిన వందలాది జానపద కథలు వెలకట్టలేనివి. “చందమామ 
చెప్పిన కథలు), “బొమ్మలు చెప్పిన కమ్మని కథలు”, 'తిండుపోతు దయ్యం), “పిల్లలు 
మొచ్చిన 100 కథల వంటివి వీరికి గుర్తింపుతెచ్చాయి. 

డా.మురహరిరావు ఉమాగాంధీ చక్కని బాల గేయాలు రాస్తున్నారు. ఇటీవల 
“పాలపుంత పేరుతో పిల్లల గేయాలు తెచ్చారు. బాలల కోసం తపించి పనిచేస్తున్నవారిలో 
డి.కె. చదువుల బాబు కథా రచయితగా ప్రసిద్దులు. దాదాపు ఇరవైకి పైగా వీరి పుస్తకాలు 
అచ్చయ్యాయి. “'వజ్రాలవాని, “బహుమతి, “బంగారు కలి వంటివి వీరి ప్రముఖరచనలు. 
రజిత కొండసాని బుజ్జి బాలల కోసం గేయాలు తెచ్చారు. ఇటీవల వీరి బాలల కథా 
సంపుటి వచ్చింది. కలూకలరు రాఘవేంద్ర రావు పిల్లల కోసం కథలు, గేయాలు 
రాయడమేకాక పలు అనువాదాలు చేశారు. ఇంకా కె.వి రామదాస్‌, కోలపల్లి ఈశ్వర్‌, 
కోనె నాగ వెంకట ఆంజనేయులు, గుబ్బల శ్రీనివాసరావు, చప్ప నాగేశ్వరరావు, చోడిశెట్టి 
శ్రీనివాసరావు, జిల్లెల్ల బాలాజీ తదితరులు డెబ్బయ్యవ దశకం తరువాతే విరివిగా రచనలు 
చేశారు. 


మద్దిరాల శ్రీనివాసులు గేయ కవిగా పరిచితులు. టి.వి.వి. రామకృష్ణ బాల వికాస 
కార్యకర్తగా ఉంటూనే పిల్లలకోసం రచనలు చేస్తున్నారు. “మానస డైరీకి తానా బహుమతి 
అందుకున్నారు. శైలజామిత్ర ఇటీవల ఆధునిక పంచ్‌తంత్ర కథలు” తెచ్చారు. తూర్పింటి 
నరేశ్‌ కథలు రాస్తున్నారు. చొప్ప వీరభద్రప్ప కథలు, నవలలు రాశారు. గుర్ల అమ్మాజీ 
ఇటీవల గేయ సంపుటి తెచ్చారు. ఇంకా కందర్పమూర్తి, కూచిమంచి నాగేంద్ర, 


172 +- అమృత భారతి 


ఆర్‌.కె. కృష్ణస్వామి రాజు, డి.వి.ఆర్‌. భాస్కర్‌, ఆవుల చక్రపాణి యాదవ్‌, పుల్లా 
రామాంజనేయులు, తుంబలి శివాజీ, కళ్ళేపల్లి ఏడుకొండలు, తుంబలి శివాజీ, మీగడ 
వీరభద్రస్వామి, పి.వి. రమణ కుమార్‌, పొత్తూరి రాజేంద్ర శర్మలు పిల్లల కోసం చక్కని 
రచనలు చేస్తున్నారు. 

బుజ్జిబాబు దార్ల పిల్లల కోసం యాభైకి పైగా పుస్తకాలు రాశారు. ఇవన్నీ ఎనభయ్యవ 
దశకం తరువాతనే వచ్చాయి. "కోతి తిప్పలు, “చెప్పుడు మాటలు), “మంత్రపు నాణాలు” 
వంటి ఇరవై పుస్తకాలు బుజ్జి పిల్లలకోసం రాయగా, “పుచ్చకాయ సంచారం), మొదలు 
“చీమా-ఏనుగు వంటివి పెద్ద పిల్లల కోసం రాశారు. గేయసంపుటాలు, విజ్ఞానశాస్త్ర 
రచనలు, వ్యక్తిత్వ వికాస రచనలు వీరి రచనల్లో ఉన్నాయి. తెలుగు ప్రాంతానికి దూరంగా 
చెన్నైలో ఉంటూ బాల సాహిత్యాన్ని యజ్ఞంగా రాస్తువారిలో బెల్లంకొండ నాగేశ్వరరావు 
ఒకరు. వీరు కథలు, నవలలతో పాటు రోజుకో వ్యాసం రాస్తారు. వీరితో పాటు బొందల 
నాగేశ్వరావు కూడా చెన్నైలో ఉంటూ కథా సంపటం తెచ్చారు. 

అభిలాష పేరతో రాస్తున్న తక్కెడశిల జానీభాష బాల సాహిత్యంతోపాటు బాల 
సాహిత్య విమర్శ చేస్తున్నారు. ఇటీవల “బాల సాహిత్యంలోకి...” పేరుతో తెచ్చిన వీరి 
బాల సాహిత్య విమర్శ పుస్తకరూపంలో వెలువడింది. రాజచంద్రిక చక్కని బాలల కథా 
చంద్రికను తేగా, యలవర్తి అనురాధ పిల్లల కోసం రాస్తున్నారు. పిల్లల కోసం 
తపిస్తున్నవారిలో మిత్రులు ఖదీర్‌బాబు, శరత్‌బాబు, శాంతారావు, ప్రతాప వెంకట 
సుబ్బారాయుడుల కృషి పేర్క్ళొనాల్సిందే. కందర్పమూర్తి, పి.ఎస్‌. ఎం. లక్ష్మి యాత్రా 
సాహిత్యంతో పాటు పిల్లల కోసం కథా సంపుటాలు ప్రచురించారు. “నానమ్మ కథలు” 
ఇటీవల వచ్చిన వీరి పుస్తకం. పి.వి.ఎల్‌. సుజాత పిల్లల కోసం రచనలు చేసినవారిలో 
ఉన్నారు. కొసరాజు సురేశ్‌, భాగ్యలక్ష్మిలు “మంచి పుస్తకంికు చిరునామాయే కాక చక్కని 
బాలల రచనలను తెలుగులోకి అనువాదం చేసి అందించిన సాహితీమూర్తులు. 


పైన వివరంగా పేర్కొన్న రచయితలతో పాటు ఇవాళ విస్తృతంగా బాలసాపొతీ 
వేత్తలు రచనలు చేస్తున్నారు. వందలాదిగా పుస్తకాలు, వేలాది గేయాలు వీరి రచనలో 
ఉన్నాయి. వీరిలో తోకల రాజేశం, ముత్యబోయిన మలయశ్రీ, తుమ్మూరి రామ్మోహన్‌రావు, 
జాదవ్‌రావు పుండలీకరావు, తుమ్మల దేవరావు, కోటగిరి నారాయణ గౌటడ్‌ వంటివారు 
ఉన్నారు. డా. బి.దామోదర్‌రావు, వావిలాల భూపతిరెడ్డి, కొండ్ల రామచంద్రం, పిన్నంశెట్టి 
వసుంధర రవీంద్ర, దూడం నాంపల్లి, యనగంటి మల్లేశం, పుల్లూరి జగదీశ్వర్‌రావు, 


అమృత భారతి + 173 


రాకుమార, వాసాల వరప్రసాద్‌, వాసాల వేంకటేశ్వర్లు, బి.వి.ఎన్‌. స్వామి, బెజ్జారపు 
వినోద్‌ కుమార్‌, గరిశకుర్తి శ్యామల, శ్రీమంతుల సదానంద్‌, మాడిశెట్టి గోపాల్‌, సామ 
లక్ష్మారెడ్డి వంటి వారిని పేర్కొనవచ్చు. గెంట్యాల ప్రసాద్‌, గణపురం దేవేందర్‌, తిరుమల 
శ్రీనివాస్‌ ఆర్య, డా.కాసర్ల నరేష్‌రావు, అమరేశం రాజేశ్వరశర్మ, తల్లావరుల మహేష్‌బాబు, 
అయాచితం నటేశ్వరశర్మ, తొగర్ల సురేశ్‌, శ్రీమతి ప్రభావతి, దారం గంగాధర్‌, 
కళాగోపాల్‌లతో పాటు బాల సాహిత్యంపై విమర్శ రాసిన డా.వి. (త్రివేణి, సూరారం 
శంకర్‌లు బాల సాహిత్య సృజన చేసిన ప్రముఖులు. సూరారం శంకర్‌ గజల్‌ కవిత్వానికి 
ముందు పిల్లల సాహిత్యం రాయడమేకాక చక్కని బొమ్మలు గీశారు. 

డా. వాసా ప్రభావతి రచయిత్రి, పిల్లల కోసం కథా సంపుటాలు, నవలలు 
వెలువరించారు. అనువాదాలు చేశారు. ఎ.ఎన్‌. జగన్నాథశర్మ పిల్లల కోసం మౌలిక 
రచనలు చేయడమేకాక దేశదేశాల జానపద గాథలు, ఇతిహాసాలు అచ్చులోకి తెచ్చారు. 
కె.వి.రామదాసు రచయితగా పరిచితులు. గోవిందరాజు రామకృష్ణారావు బాలల రచయిత, 
అనువాదకులు. పిల్లల కోసం కథా సంపుటాలతోపాటు, నవలలు రాశారు. అనువాదాలూ 
చేశారు. జొన్నలగడ్డ మార్మండేయులు, డి.వి.ఆర్‌. భాస్మర్‌, కైపు ఆదిశేషారెడ్డి, బమ్మిడి 
జగదీశ్వరరావు, పిల్లల కోసం రచనలు చేస్తున్నారు. బాల సాహిత్యం బాలలకు వినోద, 
విజ్ఞాన, వికాసాన్ని అందించేదిగా ఉండాలి అన్నది పెందోట వెంకటేశ్వర్లు అభిమతం. 
“ప్రభాత కిరణాలు), వెన్నెల చినుకులు), “వేంకటేశ శతకం) వీరి పిల్లల రచనలు. గుళ్ళపల్లి 
తిరుమల కాంతి కృష్ణ 'ఊయలి పేర బాల గేయ సంపుటి తెచ్చారు. బైతి దుర్గయ్య 
బాలల కోసం చక్కని రచలను చేయడమేకాక, పిల్లల సంకలనాలు తెచ్చారు. మచ్చ 
అనురాధ, జెగ్గారి నిర్మల, యాడవరం చంద్రకాంత్‌, దుడుకు నాగలత, గంగాపేరం 
శ్రీనివాస్‌, కోణం పరుశరాములు పిల్లల రచనల సంకలనాలను ప్రచురించడమే కాకుండా 
తాము పనిచేస్తున్నచోట విద్యార్థులతో విలువైన రచనలు చేయించారు. వరుకోలు లక్ష్మయ్య 
బాలల కోసం గేయాలు రాసిన ఉపాధ్యాయులు. బొమ్మలతో కూడిన 'మబ్బుల పల్లకి” 
గేయ సంపుటి తెచ్చారు. వీరి శ్రీమతి మాధవి కూడా పిల్లల కోసం రచనలు చేస్తున్నారు. 
గృహిణిగా ఉంటూనే పిల్లల కోసం చక్కని గేయ రచనలు చేసిన రచయిత్రి శ్రీమతి ఎడ్ల 
లక్ష్మి. “కనుపాపలు, బంగారు బొంగరం). “కొమ్మల్లో కోయిలి, “వర్ణమాల” వీరి గేయ 
సంపుటాలు. డబ్బీకార్‌ సురేందర్‌ దాగుడు మూతలు కవితా సంపుటి అచ్చువేసారు. 
ఎ.వి. జనార్దన్‌రావు ఉరూ, తెలుగు భాషల్లో నిష్ణాతులు, పాత్రికేయులు. పిల్లల కోసం 


174 +- అమృత భారతి 


కథలు, గేయాలు, వ్యాసాలు, నాటికలు రాసారు. దాసరి శాంతకుమారి తాను స్వయంగా 
గేయాలు రాయడమేకాక కార్యశాలలు నిర్వహించి వాటిని సంకలనంగా తెస్తోంది. ఇంకా 
రామానుజమ్మ, కమ్మరి (శ్రీనివాసాచారి, యువ అవధాని పిల్లల కోసం గేయాలు రచిస్తున్న 
అవుసుల భాను ప్రకాశ్‌లు పిల్లల కోసం తపించి రాస్తున్న వారిలో ఉన్నారు. సరికొండ 
నరసింహరాజు, షఫీ, దండె రాజమౌళిలు బాలల సాహిత్య సృజనలో మేముసైతం అంటూ 
ముందువరుసలో ఉన్నారు. యడవల్లి శైలజ కూడా పలు రచనలు చేశారు. 

ఎ.బాబూరావు, వెంకటేశ్వరశర్మ, పరశురామ్‌, ఎస్‌.రాములు, పి. మీనాక్షి 
రాజశేఖరశర్మ బాల సాహిత్య రచనలో ఉన్నారు. వలసపైడి, నామని సుజనాదేవి, సి. వి జయ 
వీరరాజు, మిట్టపల్లి శివాజి, ముఖద్దర్‌, తన్యాల ఆచార్యులు, వాడపల్లి అజయ్‌ ఉన్నారు. 
బొబ్బిలి జోసఫ్‌, పి. జ్యోతి, ఎం. శ్రీనివాస్‌, పబ్బతి సుమిత్రాదేవి వంటి వారు పిల్లల కోసం 
రచనలు చేస్తున్నారు. గోవిందు గాయత్రి గేయాలు కథలు రాశారు. మెండు మహేశ్వర్‌ 
బాలల కథా సంపుటి తెచ్చారు. మాదారపు వాణిశ్రీ కథ, గేయ సంపుటాలతో పాటు 
బాలల నవలలు రాశారు. బాలబోయిన రమాదేవి, మురళీధరశర్మ, వేముల పెరుమాళ్ళు, 
రావికంటి రామయ్య గుప్త, తాళ్ళపల్లి మురళీధర్‌ గౌడ్‌, బిరుదురాజు అచ్యుతరాజు, 
బద్దిగం పాండురంగారెడ్డి, డా.జనపాల శంకరయ్య, వైరాగ్యం ప్రభాకర్‌, కొండ్ల 
రామచంద్రం, బొమ్ము విమల, డా.గౌరవరాజు సతీష్‌ డి. ఆంజయ్య, కె. లక్ష్మారెడ్డి 
బాలల కోసం రచనలు చేశారు. వావిలాల భూపతిరెడ్డి పిల్లల కోసం చక్కని రచనలు 
చేయడమేకాకుండా పత్రికను కూడా నడిపారు. ఒద్దిరాజు మురళీధర్‌ రావు పిల్లల కోసం 
చక్కని అనువాదాలు చేశారు, కథలు రాశారు. చెన్నూరి సుదర్శన్‌ బాలల కథా రచయితగానే 
కాక చిత్రకారులుగా ప్రసిద్దులు. వీరి బాలల కథల సంపుటి అచ్చయ్యింది. వురిమళ్ళ 
సునంద ఉపాధ్యాయిని, బాల సాహితీవేత్త కథల సంపుటి వచ్చింది. 

పిల్లల కోసం రాస్తున్న వారిలో అలుగుబెల్లి రామచంధ్రరెడ్డి, జి. ఎస్‌. సాయినాథ్‌, 
గంథం నరసయ్య, వోలేటి రాధాకృష్ణమాచార్యులు, దొడ్డి రామ్మూర్తి, దుర్గాబాయి, బండారు 
జయశ్రీ, సిహెచ్‌. భాస్కర్‌, డా. షేక్‌ అబ్బుల్‌ ఘని, డా. గన్నవరం వెంకటేశ్వర్లు, నందిగామ 
కిశోర్‌, గుర్రాల లక్ష్మారెడ్డి, వీంపల్లి శ్రీకాంత్‌లను పేర్కొనవచ్చు. డా.దోరవేటి చెన్నయ్య 
పిల్లల కోసం “బూచోడొచ్చాడు”, “చదివేస్తే చరితార్జులు", “ఆచార్య దేవోభవి వంటి రచనలు 
చేశారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తొంభయ్యవ దశకంలో కసిరెడ్డి కస్తూరి పేరుతో 
వీరు రాసిన బాలల కథలు, భక్తుల కథలు ప్రసిద్దం. నల్లగొండకు చెందిన వడ్డెపల్లి 
వెంకటేశ్‌ ఉపాధ్యాయుడు, కార్జునిస్టు. ఇటీవల పిల్లలకోసం అనేక కథలు రాశారు. 


అమృత భారతి + 175 


డా. అమరవాది నీరజ ప్రాచీన సాహిత్యంపై సాధికారిక పరిశోధన చేసిన వీరు 
పిల్లల కోసం 'చిరుకానుకి, 'తేనె చినుకులు’ కథా సంపుటాలు తెచ్చారు. కిలపర్తి దాలి 
నాయుడు గేయ రచయితగా ప్రసిద్దుడు. గుడిపూడి రాధికారాణి పిల్లలకోసం గేయాలతో 
పాటు చక్కని కథలను రాస్తున్నారు. ఇటీవల వీరి కథా సంపుటి కూడా వచ్చింది. ఎనభయ్యవ 
దశకంలో రాసినవారిలో కొక్కొండ శ్రీహరి ఒకరు. పిల్లల కోసం పాటలతోపాటు చక్కని 
శతకాన్ని కూడా రాశారు. ఇదే సమయంలో పిల్లలకోసం నీతి కథలు, గేయాలు రాశారు 
గుండ్ల పుండరీకాక్షరావు. 

దీవి శ్రీనివాస దీక్షితులు తెలుగు, సంస్కృతాల్లో పిల్లల కోసం రచనలు చేశారు. 
శంకరమంచి శ్యాంప్రసాద్‌ బాలల కోసం శతకాలు రాశారు. ఇటీవల చిగురుమళ్ళ 
శీనివాస్‌ వివిధ అంశాలు వస్తువులపై ఏకంగా వంద శతకాలు పిల్లలకోసం రాశారు. 
వీటిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఎస్‌. హనుమంతరావు 
“స్నేహధర్మం), డా.జాస్తి శివరామకృష్ణ గారాలు కూచి” వంటివి ఇటీవల వెలువడ్డ వాటిలో 
కొన్ని 

పిల్లల కోసం శతకాలను, గేయాలను అనేక మంది పెద్దలు రాశారు. వారిలో 
శేషం లక్ష్మీనారాయణ 'దేశభక్తి గేయాలు”, డా.టి.వి. నారాయణ 'భవ్యచరిత శతకం), 
సూరోజు బాల నరసింహాచారి 'భగత్‌ సింగ్‌ శతకం), శిరిశనగల్‌ క ఎ్రష్టమాచార్య “గాంధీతాత 
శతకం), కౌకుంట్ల నారాయణరావు ప్రభుతనయ శతకంితో పాటు అభినవ పోతన 
వానమామల్మె వరదాచార్యులు, ముకురాల రాంరెడ్డి వంటి పెద్దలతో పాటు ఆచార్య ఎన్‌. 
గోపి, దర్భశయనం శ్రీనివాసాచార్య వంటి వారు బాలల కోసం రచనలు చేయడం 
విశేషం. బి.ఎస్‌. రాములు, అంపశయ్య నవీన్‌ల కథలు చందమామ, బాలమిత్ర పత్రికల్లో 
వచ్చాయి. వీళ్ళేకాక మరికొంత మంది డెబ్బయ్యవ దశకం నుండి ఇప్పటి వరకు పిల్లల 
కోసం రాసినవాళ్ళు, వివిధ భాషల్లోంచి తెలుగులోకి తెచ్చినవాళ్లు మనకు కనిపిస్తున్నారు. 
వారిలో ప్రణయజ, చైతన్య పింగళి, ఖదీర్‌బాబు, డా. పేక్‌ అబ్బుల్‌ ఘనీ, మాన్‌సింగ్‌ 
నాయక్‌, కె.వి. కృష్ణారావు, తొగర్ల సురేశ్‌, చక్రపాణి యాదవ్‌, ఎల్లు అనురాధ, కోనె 
ఆంజనేయులు, ఆరుట్ల శ్రీదేవి, నూకరాజు, నమిలేటి కిట్టన్న ఏడుకొండలు, ఎన్‌.కె. 
బాబు, నీలిమ, లక్కోజు జగదీశ్‌, చెప్ప వీరభద్రప్ప, రాజ చంద్రిక, పురుషోత్తం, 
ద్వారకానాథ్‌, కృష్ణస్వామి రాజు, వోట్ల ప్రకాశ్‌రావు, కల్లేపల్లి తిరుమల, కాశీవిశ్వనాథం, 
మద్దిరాల శ్రీనివాస్‌ వంటి వారు వారిలో కొందరు. 


176 +- అమృత భారతి 


డా.పత్తిపాక మోహన్‌ “పిల్లల కోసం మన కవులు, చందమామ రావె, 
“వెన్నెముద్దలు, “ఆకుపచ్చని పాటి, *ఒ సి పువ్వేసి చందమామే, “అఆ..ఇఈ..”, “పిల్లల 
కోసం సినారె కథి, బాలల తాతా బాపూజీ మొదలగు పది పిల్లల పుస్తకాలు ప్రచురించారు. 
పిల్లల కోసం వివిధ భారతీయ భాషల నుంచి నలభైకి పైగా పుస్తకాలు అనువదించారు. 
“పిల్లల కోసం మన పాటలు), “పిల్లల కోసం పొడుపు కథలు”, “వానా వానా వల్లప్ప 
బాలల గేయ సంకలనాలకు సంపాదకత్వం వహించారు. మోహన్‌ గేయాలను మహారాష్ట 
ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో చేర్చింది. ఇటీవల వచ్చిన బాల సాహిత్య విమర్శ “జయహో 
బాల సాహిత్యం”. కొత్తగా కలం పట్టి పిల్లల కోసం చక్కని కథలు రాస్తున్నవారిలో డా. 
చెరుకుపల్లి హారిక ఒకరు. రచయిత్రిగా, వ్యక్తిత్వవికాస రచయిత్రిగా నేకాక అనువాదకు 
రాలిగా పిల్లల కోసం రచనలు చేస్తున్నారు. 

వివిధ పత్రికలు, రేడియో, టీవి వంటి మాధ్యమాలు, బాలోత్సవాలు, పుస్తకమేళాలు 
వంటివి బాల సాహిత్యానికి చేసిన కృషిని గురించి నిజానికి ప్రత్యేకించి రాయాల్సిన 
అవసరముంది. స్వాతంత్ర్య రజతోత్సవానంతర కాలంలో తెలుగునాట అనేకమంది బాల 
సాహిత్య సృజనకారులు వచ్చారు. వీరిలో అనేక మంది దాదాపు యాభైయేండ్లుగా ఇంకా 
సృజన చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రస్తావించుకోవాలి. 
కేవలం మాలాంటి రచయితలే కాకుండా బాలల రచయితలుగా ఆవిర్భవించి రచనలు 
చేయడం, పుస్తకాలు వేయడం ఈ రెండు శతాబ్దాల్లో తెలుగు బాల సాహిత్యంలో 
పొడసూపిన “కొత్త విప్లవం”. ఈ విప్లవానికి అనేక సంస్థలు, వ్యక్తులు, బడులు, 
తల్లితండ్రులు, బాల వికాస కార్యకర్తలు, స్వచ్చంద సంస్థలు, సాహిత్య సంస్థల వంటివి 
అనేకం దోహదం చేశాయి. వీరందరి సౌజన్యమే ఈ పదేళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 
మన పిల్లలు రాసిన మూడు వందలకు పైగా అచ్చుకావడం. వేలాది మంది పుస్తకాల్లో 
అచ్చుకావడం. ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహించిన కథా యజ్ఞంలో 
దాదాపు ఐదు లక్షలమంది పిల్లలు పాల్గొని రాయడం ఇటీవల తెలుగు బాల, బాలల 
సాహిత్యంలో జరిగిన గొప్ప పరిణామం. జయహో బాల సాహిత్యం. 


(వ్యానకర్త: కవి, ఎన్‌బిటి ఇండియా, న్యూఢిల్లీ, అసిస్టెంట్‌ ఎడిటర్‌) 


——9ి్రి— 


అమృత భారతి + 177 


తెలుగు సాహిత్యంలో 


మినీ కవితా రూపాలు 
(1972-2022) 


సబ్బని లక్ష్మీనారాయణ 
89852 51271 


(హైకూలు, నానీలు, నానోలు, రెక్కలు, ఏకవాక్య కవితలు) 


ఆధునిక తెలుగు కవిత్వంలో వచన కవితది అగ్రస్థానం. అది గురజాడ నుండి, (శ్రీశ్రీ 
నుండి, శేషేంద్ర నుండి, తిలక్‌ నుండి, సినారె నుండి, ఆరుద్ర నుండి, కుందూర్తి నుండి 
నేటి ఆధునిక కవి వరకు కాలముతో పాటు ముందుకు సాగుతూ సుసంపంనమవుతూ 
వచ్చింది. కాల క్రమములో నవ్యతను, నాణ్యతను, గాఢతను, క్షుప్తతను సంతరించుకొని 
కూడా ముందుకు నడిచింది. తన రూప నిర్మాణాన్ని కూడా మార్చుచేసుకుంటూ వచ్చింది. 
నాటి మహాభారతం పద్యంలో 18 పర్వాలైతే, నేటి ఆధునిక వచన కవిత 18 లైన్లే 
అన్నారు పెద్దలు. అలాంటి వచన కవిత కాల క్రమములో మినీ కవిత్వమై కూడా వర్ధిల్లింది. 


తెలుగు కవిత్వ సీమలో మినీకవిత్వం 1980 లలో విశిష్ట స్థానం పొంది వర్ధిల్లింది, 
ప్రచారం పొందుతూ ముందుకు సాగింది. 1980 లలో విజయవాడ నుండి “యువ 
స్వరాలు” అనే ఒక సంకలనం వస్తుండేది నెల నెల యువ కవుల మినీ కవితలతో. 
అద్దేపల్లి రామ మోహన రావు, శీరిష్‌ కుమార్‌ లాంటి పెద్దల ఆధ్వర్యములో సాంస్కృతి 
సమాఖ్య ద్వారా. ఆంధ్ర జ్యోతి లాంటి వార పత్రికలో ఏమ్విఎల్‌ ఆదిగా గల కవుల మినీ 
కవితలు వస్తుండేవి. యువ కవి అలిశెట్టి ప్రభాకర్‌ లాంటి కవి చిత్రకారుడు, చైతన్య 
వంతమైన మినీ కవితలు రాసి వాటికి బొమ్మలు కూడా వేసి మినీ కవితలు చిత్ర 
ప్రదర్శనలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలిశెట్టి ప్రభాకర్‌ మినీ కవితలు 


178 +- అమృత భారతి 


'సిటీ లైఫ్‌ పేరున రోజుకొక్కటి ఆంధ్రజ్యోతి దిన పత్రికలో వచ్చి విశేషంగా ప్రజాదరణ 
పొందినాయి. మచిలీ పట్నం నుండి డా. రావి రంగారావు గారు విశేషముగా కృషి 
చేసినారు మీనీ కవిత వ్యాప్తి కోసం, వారు స్వయంగా మినీ కవితపై పరిశోధన చేసి 
“మినీ కవిత శిల్ప సమీక్ష ” అనే పుస్తకం కూడా రాసినారు. 
మచిలీపట్టణం, విజయ వాడ పట్టణాలలో మినీకవితపై పలుమార్లు వర్మ్‌షాప్‌లను 
ఏర్పాటు చేసి కళాశాల విద్యార్థులు ఎందరో మినీ కవితలు రాయడానికి దోహద కారిగా 
నిలిచినారు. వారు స్వయంగా ఎన్నో మినీ కవితలు రాసి సంకలనాలు వేసినారు. ఎందరో 
సంకలనాలు వేయడానికి తోడ్చడినారు. వారు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ మూడు భాషల్లో 
తన మినీ కవితల సంకలనం పుస్తకం కూడా తెచ్చినారు. ఇక మినీ కవిత అంటే 
స్పష్టత, సూటిదనం, సంక్షిప్తత, సరళత, వ్యంగ్యం మినీకవితలలో కనిపించే విశిష్ట లక్షణాలు 
అన్నారు పెద్దలు. కవితకు శీర్షిక తప్పకుండా ఉంటున్నట్లు మినీ కవితకి కూడా ఒక 
శీర్షిక తప్పకుండా ఉంటుంది. మినీ కవిత ఎన్ని లైన్లలో ఉండచ్చు అంటే ఓ అయిదారు 
లైన్లు లేదా పది లైన్ల లోపు ఉంటే అది మినీ కవిత. (్రీశ్రీ నుండి, కాళోజి నుంచి 
ఆధునిక కవుల వరకు అప్పుడప్పుడు అందరు మినీ కవితలు రాసినవారే. మచ్చుకు 
కొన్ని ఉదాహరణలు 
మినీ కవితల్లోంచి వివిధ కవులవి. ఆః! 
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే, 
నిబిడాశ్చర్యంతో వీరు- 
నెత్తురు కక్కుకుంటూ 
నేలకు నే రాలిపోతే 
నిర్ధాక్షిణ్యంగా వీరే... -శ్రీ (్రీ 
జెపి 
పుటుక నీది 
చావు నీది 
బతుకంతా దేశానిది. - కాళోజి 
కరెన్సీ నోటు 


అమృత భారతి + 179 


“గుండెల్లో 

కొత్తగా దిగబడే 

కాగితపు కత్తి 

కరెన్సీ నోటు - అలిశెట్టి వేట లేళ్ళను, కుందేళ్ళను పులులు వేటాదేవి లేళ్ళను, 
కుందేళ్ళను, పులులను మనిషి వేటాడేవాడు నేడు లేళ్ళు లేవు, పులులు లేవు బతుకే 
అడవైపోయి మనిషిని మనిషే వేటాడుతున్నాడు - సబ్బని 

అమెరికా పిల్లలు 

ఒక లక్ష్యంతో 

వదిలిన బాణాలు 

మన పిల్లలు... 

అంతే... 

అవి తిరిగి రావు. - డా. రావి రంగారావు పాదాల 


ఇలా మినీ కవితలను చూసాక, మూడు పాదాలు కవితలు, నాలుగుపాదాల 
కవితలు, అయిదు పాదాల కవితలు, ఆరు పాదాల కవితలు మినీ కవితల్లో కనిపిస్తాయి. 


ఇలా మినీ కవితల మార్గములో వాటి లక్షణాలను పుణికి పుచ్చుకొని వచ్చినవే 
ఈ మూడు లైన్లలో ఉన్న హైకూ, నాలుగు లైన్లలో ఉన్న నానీ, నానో, ఆరు లైన్లో ఉన్నా 
రెక్కమరియు ఒకే వాక్యములో ఉన్న ఏక వాక్య కవిత. వాటి గురించి విపులంగా చూస్తే 
ముందుగా హైకూల గురించి- 
హైకూలు : 

హైకూ జపనీస్‌ కవిత ప్రక్రియ, 17 వ శతాబ్దం నుండి జపనీస్‌ సాహిత్యంలో 
విశేష ఆదరణ పొందిన ఈ ప్రక్రియ తెలుగు కవిత్వంలోకి దిగుమతి అయింది. ఈ 
సాహితీ ప్రక్రియకు జపానులో ఆద్యులు - బాషో (1644-1694), యోసాబుసాన్‌ 
(1716-1784), ఇస్సా (1763-1825)- అన్న ముగ్గురు కవులు హైకూకు అపారమైన 
కీర్తిప్రతిష్టలను తీసుకువచ్చారు. హైకూలో మూడు పాదాలలో పదిహేడు “మాత్రలు ' 
(సిలబుల్స్‌) ఉంటాయి. మొదటి పాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడో పాదంలో 
ఐదు చొప్పున మాత్రలు ఉంటాయి, 5-7-5 మాత్రల చొప్పున . ప్రకృతి పరిశీలనతో, 


180 + అమృత భారతి 


జీవితానుభవాన్ని జోడిస్తూ రసానుభూతిని కలిగిస్తూ, గుణాత్మకంగా ఉంటూ ముచ్చటగా 
మూడు చిన్న పంక్తుల్లో వెలువడే ప్రక్రియ హైకూ. 

ఇస్మాయిల్‌, గాలి నాసరరెడ్డి, పెన్నా శివరామకృష్ణ లాంటి వారు జపాన్‌ భాషలోని 
ఛందస్సును పాటిస్తూనే హైకులను రచించారు. గాలి నాసర రెడ్డి తొలిసారిగా హైకులను 
1990లో ప్రచురించాడు. 1991లో ఇస్మాయిల్‌ “వానాకాలం హైకులు వెలువరించాడు. 
అనుభూతి ప్రధానంగా సాగే హైకు రచనను తరువాతి కవులు ఆకలింప చేసుకున్నారు. 
పెన్నా శివరామకృష్ణ గారు హైకు సంప్రదాయాన్ని పాటిస్తూ హైకులు రచించారు. 
ఆత్మానుభూతిని, సౌందర్యానుభూతిని కలిగించే హైకులను పెన్నా రచించి, వాటినన్నింటిని 
“రహస్య ద్వారం” పేరిట వెలువరించాడు. తర్వాతా “చినుకుల చిత్రాలు” (2000), 
“సులోచనాలు” (2006) పేర్లతో మరో రెండు హైకూ సంకలనాలను కూడా పెన్నా 
శివరామకృష్ణ గారు వెలువరించారు. ప్రపంచ దేశాల హైకూలను తెలుగులోనికి అనువదించి 
“దేశదేశాల హైకూ” అనే మరో అనువాద రచనను కూడా పెన్నా శివరామకృష్ణ గారు 
ప్రచురించారు.. 1994లో గాలి నాసరరెడ్డి జపాన్‌ హైకూలను తెలుగులోకి అనువదించారు. 
అనకాపల్లికి చెందినా తలతోటి పృథ్వీరాజ్‌ “ఇండియన్‌ హైకూ క్లబ్‌ ” ని స్థాపించి ఈ 
ప్రక్రియకు విసృత ప్రచారం కల్పించి హైకూ సంకలనాలు వేస్తూ, హైకూ సంకలనాలు 
వేసిన వారికి అవార్డులు కూడా ప్రదానం చేశారు... ఇంకా రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ 
రచించిన “హైకూ సారస్వతం” పుస్తకం, డా॥ అద్దేపల్లి రామమోహన్‌రావు, బి.వి.వి. 
ప్రసాద్‌, లలితానంద ప్రసాద్‌, వెంకటరావు, వరలక్ష్మి, సబ్బని లక్ష్మీనారాయణ, మాకినీడి 
సూర్యభాస్మర్‌, రామచంద్రారెడ్డి, పి. శీనివాస్‌ గౌడ్‌, డా॥ పత్తిపాక మోహన్‌, శిఖా ఆకాష్‌ 
బొల్లముంత వెంకటరమణారావు, చిమ్మపూడి శ్రీరామమూర్తి, డా॥భీంపల్లి శ్రీకాంత్‌, డా॥ 
శోభారాణి, దాట్ల దేవదానం రాజు, బిసనారా, పెరుగు రామకృష్ణ, డా॥ కె.బి.వేణు, 
పి. అమరజ్యోతి, పులిపాటి పరమేశ్వరి తదితరులు హైకులు రాశారు. కొందరు హైకూ 
సంపుటాలను వెలువరించారు. కొన్ని హైకూలు పరిశీలిస్తే : 

సమీక్షకుడు 

పచ్చిపాల మీగడ 

వెతికే అత్త - పెన్నా శివరామకృష్ణ. 

మంచి పోలికతో, ప్రకృతి పరిసరాల పరిశీలనతో చెప్పేది హైకూ. ఇక్కడ 


అమృత భారతి + 181 


విమర్శకుడు అనేవాడు పాల లోంచి మీగడ తీసే వాడు, ఇంకా తప్పులు వెతికే అత్త 
లాంటి వాడు అని అర్ధం. “మూసిన కన్ను నాలోని లోకానికి 


“రహస్యద్వారం” - పెన్నా శివరామకృష్ణ. 

గొప్ప అంతర్‌ దృష్టి ఉంది. ఈ హైకులో ఆత్మ పరిశీలన చేసుకుంటే... వాగు 
ప్రవాహానికి అన్నీ కొట్టుకపోతున్నాయి 

చంద్రుడు తప్పించి “ తలతోటి పృథ్విరాజ్‌. 

ప్రకృతి పరిశీలన, సౌందర్యాత్మకత ఇమిడి ఉంది ఈ హైకూలో. “కాలం సిగలో 

కొత్తగ పువ్వు 

తెలంగానము ”. - సబ్బుని. ఇందులో సౌందర్య భావన ఉంది, సామాజిక అంశం 
కూడా ఇమిడి ఉంది. 
నానీలు : 

నాలుగు పాదాలలో ఉన్న లఘు కవితారూపం “నానీ. నానీల సృష్టి కర్త 
డా॥ఎన్‌.గోపి. 1997 సంవత్సరంలో '*వార్త పత్రికలో ఎబికే ప్రసాద్‌ ఎడిటర్‌గా 
ఉన్నపుడు, గోపిగారి నానీలు సీరియల్‌ గా వచ్చినాయి. అవన్నీ తరువాత “నానీలు” 
పేరిట పుస్తకరూపంలో వచ్చినాయి. 


నానీలను గురించి గోపిగారి మాటలలోనే : 
1.ఒకానొక మానసిక స్థితిలో అలవోకగ మొదలైన నానీలు అలా ఏడాదిపాటు 


అలుపు లేకుండా వెలువడ్డాయి. 
2. నానీలు చిన్నపద్యాలు, మరీచిన్నవి గాదు 


8. నానీలు అతివిగింపు, అనవసరమైన సడలింపూ లేకుండా రూపొందిన 20- 
25 అక్షరాల విస్తీర్ణం గల చట్రం. 20 అక్షరాలకి తగ్గవు, 25 అక్షరాలకి మించవు. 


4. నానీలు అంటే నావీ నీవి వెరసి మనవి అనర్ధం. 


అదేవిధంగా నానీలు శతకపద్యాల్లా ముక్తకాలు. నానీలకు మినీకవితలోలా 
శీర్షికవుండదు. దీంతోపాటు నానీల నిర్మాణ వైవిధ్యం గురించి వారే ఇలా అన్నారు 


1. మొత్తం నానీ పద్యానికి నాలుగు పాదాలుంటాయి 


182 +- అమృత భారతి 


2. రెండుపాదాలు కలసి ఒక భావాంశంగా, నాల్గుపాదాలు కలసి రెండు 
భావాంశాలుగ వింగడించుకోవాలి. 


3. ఈ రెండు భావాంశాలు ఒకదానితో ఒకటి వైరుధ్యంగాను, సాదృశ్యంతోనూ 
అల్లుకోవచ్చు. రెండుభావాంశాలు సమన్వయం సాధించాలి. 


4. నానీలు లఘురూపమైన కవితా ప్రక్రియన్నమాట మరువరాదు. ఈ 
నియమాలతో, గోపిగారు నానీలు తొలిసంపుటంలో 865 అందించారు... నానీలకు 
విశేషంగా పాఠకులేర్చడ్డారు. పెద్దకవుల నుంచి నవయువ కవులదాక నానీలకు 
ఆకర్షితులయ్యారు. నానీల గాలి తెలుగునేల అన్నిదిక్కులా విస్తరించింది. తెలంగాణ నుంచి 
అత్యధిక నానీలసంపుటాలు వచ్చాయి. ఒక్క కరీంనగర్‌ జిల్లాలోంచే 60 నుండి 70 
వరకు నానీల సంపుటాలు వచ్చినాయి. బొంబాయి నుంచి అంబల్ల జనార్దన్‌, సంగెవేనీ 


వంటివారు బొంబాయి నానీలు, వలస నానీలు అని పుస్తకాలు వేశారు. 


గోపిగారు మళ్లీ మరో 365 నానీలతో రెండవసంపుటి తీసుకొచ్చినారు. ఇందులోని 
నానీలన్నీ 'సుప్రభాతం” పత్రికలో ధారావాహికంగ వచ్చాయి. అలా వారు, నానీల నాన్న 
పేరు గడించి నానీ కవులకు పీఠికల ద్వారా నిర్మాణ మర్మాలను అందిస్తూ, ముందుకు 
నడుస్తున్నారు. 

1997 లో మొదలైన నానీల యాత్ర 2017 నాటికి రెండు దశాబ్దాల మార్గములో 
పయనించింది.. ఈ రెండు దశాబ్దాల్లో 800 లకు పైగా నానీల సంకలనాలు 
వచ్చినాయి...మానవసంబంధాలు, ప్రకృతి చిత్రణలు, సామాజికాంశాలు, ప్రాంతీయ 
చైతన్యం, ప్రపంచీకరణ, జీవిత తాత్వికాంశాలు ఇలా అనేక అంశాలు నానీలలో 
కవిత్వీకరించబడ్డాయి. . 


వేలకొలదినానీలు అన్ని పత్రికలలో వచ్చినాయి. నానీలపై విశ్లేషణాత్మక వ్యాసాలు, 
వ్యాస సంకలనాలు వచ్చాయి. నానీకవులడైరక్టరీ” వచ్చింది. 'నానీలపై ఎంఫిల్‌, పిహెచ్‌. 
డిలు జరిగాయి, జరుగుతున్నాయి. 'నవ్యకవితారూపం నానీ వివేచన” అనేది చింతకింది 
శ్రీనివాసరావు గారి ముద్రితమైన సిద్దాంత గ్రంథం. కేంద్రప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ 
వారిచే 2008 జూనియర్‌ ఫెలోషిప్‌ పొందిన పరిశోధనవ్యాసం చలపాకప్రకాష్‌ రాసారు. 
అది “అత్యాధునిక కవితారూప ప్రక్రియ నానీ”. ఇలా నానీలు పాఠకుల, పరిశోధకుల, 
విమర్శకుల మన్ననల్ని అందుకున్నవి. 


అమృత భారతి + 183 


ఈ రెండు దశాబ్దాలకాలంలో నానీలు విసృతమైన సమాజచిత్రణ చేస్తూ, 
సమకాలీన ఉద్యమాలకి కూడా. తమవంతు ఉడతా భక్తిగా సాయాన్ని అందించాయి. 

“బొంబాయి నానీలు, తెలంగాణ నానీలు, మానేరు నానీలు, వలస నానీలు, 
చార్మినారు నానీలు, నల్గొండ నానీలు, విశాఖ నానీలు, గుంటూరు నానీలు, ఢిల్లీ నానీలు, 
హైదరాబాదు నానీలు, కడపనానీలు, కళింగ నానీలు, అమెరికా నానీలు, న్యూజిలాండ్‌ 
నానీలు, సీమ నానీలు, నెల్లూరు నానీలు మొదలైనవన్నీ ప్రాంతీయ స్పృహతోనూ, 
విశేషాలతోనూ వెలువడ్డాయి.. 

అదే విధంగా నానీలు ముక్తకాలు అయినప్పటికీ కొందరు కవులు, ఏక వస్తువుతో 
నానీలు రాసినారు, “సాహిత్య నానీలు, నానీల్లో సినారె, సునామీ నానీలు, దళిత నానీలు, 
నీటి నానీలు, నేతన్న నానీలు, నానీల నాన్నపై నానీలు, అనాథ నానీలు, కవిత్వ నానీలు, 
తెలంగాణ నానీలు, రైతు నానీలు, బడి నానీలు, బంజారా నానీలు మొదలగునవి. 
ఇవేగాకుండ, సబ్బని శారద - లక్ష్మీనారాయణ దంపతులు కలిసి పుస్తకం వేసిన. “దంపతి 
నానీలు” ప్రత్యేకమైనవి. 

ఇంకా, “అడవి కూనలు, వెలుగు పూలు, చిటికెలు, బుడ్డ పర్మలు, నెమలీకలు, 
మట్టి ముత్యాలు, గులకరాళ్లు, బత్తీసలు, చిగిరింతలు, ముంజలు, పల్లెపుంతలు, చెమట 
చుక్కలు, పిచ్చుక గూళ్ళు, మెరికెలు, నడిచే నక్షత్రాలు, బుర్మ పిట్టలు, గోరు కొయ్యలు, 
రైలు కిటికీలు.... ఇట్లాంటి నానీల సంకలనాలు ఎన్నో వెలువడ్డాయి. 

కాల క్రమములో గోపి గారి నానీలు 12 భారతీయ భాషల్లోకి అనువాదం కూడా 
అయ్యాయి. 

ఉదాహరణకు కొన్ని నానీలు : 

నాగిశెట్టి తాతయ్యనాయుడు నానీ 

“పెదవులకు 

రంగుతో పనేముంది? 

చిరునవ్వును 

పులుముకున్నాక ! 


(6A 


సబ్బనినాని “హృదయం 


184 +- అమృత భారతి 


మేఘావృతం అయ్యింది 

ఇక కవితల జల్లులు 

కురుస్తయేమో” 

8. నానోలు : 

“నానోలు తెలుగు లఘు కవిత్వంలో ఉన్న రూపాల్లోకి సూక్ష్మమైన కవిత్వం... 
నాలుగు పాదాలు, పాదానికి ఒకే ఒక్క పదం, ఆ పదం సరళమైన సమాసం లేదా సంధి 
అయినా సరే, ఇది ఈ ప్రక్రియ వ్యాకరణం అన్నారు నానోల రూప శిల్పి ఈగ హనుమాన్‌ 
గారు. అనగా నాలుగు స్వతంత్రమైన పదాలతో, పాదానికొక్క పదముతో నాలుగు పాదాలలో 
ఇమిడి ఉండి ఒక అద్భుతమైన భావాన్ని చెప్పే సూక్ష్మాతి సూక్ష్మ కవిత నానో, నానో 
అంటే భౌతిక శాస్త్ర పరిభాషలో అతి చిన్న శూక్ష్మాతి సూక్ష్మమైన కవిత. పొడవును 
కొలువడానికి ప్రమాణం మీటర్‌ గా తీసుకుంటారు. దాని తరువాత చిన్న కొలత, సె.మీ., 
మి.మీ., తర్వాత మైక్రో మీటర్‌, ఇంకా అతి చిన్న కొలతప్రమాణం నానో మీటర్‌ అంటే 
10 (-9), 10 to the power of minus 9. ఇది పొడవును కొలవడములో అతి 
సూక్ష్మమైన కొలత. ఈగ హన్మాన్‌ గారు యువ ఇంజినియర్‌, సైన్స్‌ విద్యార్ధి పైగా కవి, 
అతడు అలోచించి కవిత్వం ఉంది, మినీ కవిత్వం ఉంది ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా 
అతి తక్కువ పదాలతో కవిత్వం రాయవచ్చు కదా అనే ఆలోచనతో నానో కవిత్వాన్ని 
సృష్టించారు. ఇది వారి మెదడుకు పుట్టిన బిడ్డ. ఎవరినో కావాలని అనుకరించి రాసింది, 
సృష్టించింది కాదు. నాలుగు పదాలతో నాలుగు పాదాలలో ఒక కవితకు రూపం ఇవ్వాలనే 
తపన లోంచి ఈ నానోలు పుట్టినాయి. నానోలు రాయడానికి అక్షర నియమాలు అని 
ఏమీ లేవు, శీర్షిక కూడా ఉండదు అన్నీ నానోల పేరు కిందే వస్తాయి. 


పదాలు విడివిడిగా ఉన్నా అంతర్లీనంగా ఒక భావ సమైక్యతను కలిగి ఉండడం 
అనేది నానోల లక్షణము. నానో కవిత్వానికి కూడా వస్తువు విశ్వ వ్యాప్తం కాదేది కవిత 
కనర్దం అన్నట్లుగా. ఇంకా ఏక వస్తువు అంశముతో కూడా నానో సంకలనాలు వచ్చినాయి. 
అందుకు సబ్బుని లక్ష్మీ నారాయణ “తెలంగాణ నానోలు”, “సాహిత్య నానోలు” 
ఉదాహరణలు. ఈగ హనుమాన్‌ గారు మొదటగా వేసిన నానోల పుస్తకం: నానోలు 
కవిత్వం X 10 (-9) (Naanolu Kavithvam X 10(-9) 10 to the power of minus 
nine) అనే పేరుతో 2005 వ సంవత్సరంలో వచ్చింది. ఈగ హనుమాన్‌ గారు మార్గములో 
విశేషంగా నానోలు రాసిన వారు ఉన్నారు. ఇంటర్నెట్లో నానోల బ్లాగులు కూడా 


అమృత భారతి + 185 


ఉన్నాయి. ఫేస్‌బుక్‌ లో నానోల గ్రూపు కూడా ఉన్నాయి. అత్యధికంగా నానోలు రాసిన 
కవిగా ట్రీ నూతక్కి రాఘవేందర్‌ రావు గారి గురించి చెప్పాలి, వారు 10,000 వరకు 


నానోలు రాసినారు. 


బొమ్మరాతి ఎల్లయ్య గారు మంచి నానోలు రాసి పుస్తకం కూడా వేసినారు. 
సబ్బని లక్ష్మీనారాయణ గారు తెలంగాణ అంశముతో 'తెలంగాణ నానోలు (2009), 
సాహిత్యకారులపై న సాహిత్య నానోలు”(2016), మరియు “అక్షరాణువులు” (2017) 
అనే నానోల సంకలనాలు వెలువరించారు. నానోల పై వారి కృషికి గుర్తింపుగా, 2016 
వ సంవత్సరములో వారికి, “ఆంధ్ర సారస్వత సమితి” మచిలీపట్నం వారు నానోల 
పురస్మారం. అందించినారు. గతములో బొమ్మరాతి ఎల్లయ్య గారు, నూతక్కి రాఘవేందర్‌ 
రావు గారు నానోల పురస్మారం పొంది ఉన్నారు. 


ఇంకా పోతగాని సత్యనారాయణ, గరికపాటి మణిందర్‌, కాకరపర్తి పద్మజ, ఎస్‌. 
ఆర్‌. పృథ్వీ, కొట్టి రామారావు, ఆర్‌.వి.ఎస్‌. ఎస్‌. ్రీనివాస్‌, బొబ్బిలి జోసెఫ్‌, భీంపల్లి 
(శ్రీకాంత్‌, వల్లభాపురం జనార్ధన, బిట్రాజి నాగ మల్లేశ్వర రావు, మాధవరావు కురుప్రోలు, 
రాజ శేకర్‌, వాల్మికి వడ్డెమాని, రాధికా కేశవ దాస్‌, తొడుపునూరి లక్ష్మీ నారాయణ, 
ఆదిగా గల వందమంది కవులకు పైగా నానోలు రాస్తున్నారు విశేషంగా పత్రికల్లోను, 
అంతర్జాలం లోను. నానోలు అని రాసే వాళ్ళు ఒక్క విషయాన్ని గమనించాలి, ఒక 
వాక్యాన్ని నాలుగు పదాలుగా విడగొట్టి చెపితే అది నానో కాదు. నానో చదివినపుడు అది 
వాక్యములా స్పురించకూడదు. అది నానో అవునో కాదో గుర్తించడానికి ఇది మంచి 


లక్షణం. 


ఉదా: “'చదువు/ అందరిది/ఉద్యోగం/కొందరిది ” అన్నాడు. ఓ కవి కాని నాలుగు 
స్వతంత్ర అర్ధవంతమైన పదాలతో లోతైన భావముతో నానో రాయాలి అని కవికి తెలిసి 
ఉండాలి. కాని ఇందులో పెద్ద జీవిత సత్యమో, తాత్విక భావననో, కవిత్వ సౌందర్యమో, 
ధ్వనో కనబడే విశేషం ఏమీ లేదు కవిత్వం అని చెప్పడానికి. కవిత్వం అని చెప్పినపుడు 
కొంత పోలికతో చెప్పాలి, అర్థవంతమైన భావనతో, సౌందర్యాత్మకంగా మంచి శిల్పంతో 
చెప్పాలి. అలా చెప్పినపుడే మంచి నానోలు పండుతాయి. 

నానోను నానో పరిభాషలో, నా భాషలో చెప్పాలంటే “నవ్యత / నాణ్యత/ గాఢత 
/ నానో * అనవచ్చు. 


186 +- అమృత భారతి 


భావన, 


మలిచే 


“అక్షరం 
తపస్సు 
కవిత్వం 
అమృతం”- సబ్బని 
“మనిషి 


పై నానోలను గమనిస్తే పదాలు మద్య ఒక అంతర్లీనత, ఒక సంబంధం, ఒక 
ఒక పరిశీలన కనిపిస్తుంది. 


కాకరపర్తి పద్మజ గారు 
“జీవితం 


కాలం 
బలపం” 

వాల్మీకి వడ్డెమాని : 

“పక్షి 

శోకం 

వాలికి 

శోకం” 

“కవిత / సూక్ష్మం / భావం / అనంతం”- సబ్బని 

నానో స్వరూపాన్ని చూపే నానో ఇది. 

వస్తువు ఏదైనా, తీసుకున్న అంశం ఏదైనా దానిని ప్రతిభావంతమైన నానోగా 
సామర్ధ్యం ఉండాలి కవికి. నానోలు పుట్టి ఒక పుష్కర కాలం దాటింది. అది 


చాలా మంది యువ కవులను విశేషంగా ఆకర్షించి నానో కవిత్వం రాయిస్తుంది. 


అమృత భారతి + 167 


4. రెక్కలు : 

రెక్కల గురించి చెపుతే అది అంతా ఆశామాషిగా రాసే కవిత్వం కాదు. కవితలకి 
రెక్కలస్తే అవి విహంగాల్లా ఎగురుతాయి సాహితీ లోకములో భావస్పోరకంగా, చిక్కగా, 
తాత్వికంగా, బతుకు లోతుల్లోంచి అనుభవ సత్యాలను వెలువరించే కవితా ప్రక్రియ 
రెక్కలు. వాల్మీకి రాసినా, బర్రుహరి రాసినా, వేమన రాసినా ఊరికే రాయలేదు. బతుకు 
మూలాల్లోంచి జీవన సారాన్ని మధించి రాసారు. అలా రెక్కలను సృష్టించాలనుకొంటే 
అంత జీవితావగాహన, బతుకు మర్మము ఎరిగి ఉండాలి. అలా రెక్కలను అద్భుతంగా 
సృష్టించిన వారు సుగమ్‌ బాబు గారు. 2008 సంవత్సములో “రెక్కలు - వచనాలు” 
వారు తొలుత ప్రచురించారు. సుగం బాబు గారు వచనాలు అని రాసి వాటిని పక్షుల్లా 
ఎగిరే చిన్న కవితలని, “వాటిని రెక్కలు అని పేర్కొంటూ పుస్తకం ప్రచురించారు. రెక్కలు 
ఆరు పాదాలలో ఉండే చిన్న కవితలు. మొదటి నాలుగు పాదాలలో విషయాన్ని చెప్పి, ఆ 
నాలుగు పాదాల సారాన్నంత చివరి రెండుపాదాలలో ఇమిడ్చి చాలా లోతుగా కవితను 
పూర్తిచేయడం. వారు వందల సంఖ్యలో అద్భుతమైన రెక్కలు రాసినారు. సుగమ్‌ బాబు 
రాసిన రెక్కలు కవితల్ని డేవిడ్‌ షూల్‌ మ్యాన్‌, ఆవులమంద మోహన్‌ గారు ఆంగ్లంలోకి 
అనువదించారు “వింగ్స్‌” అనే పేర. తర్వాత కాలంలో మోపిదేవి రాధ కృష్ణ గారి కాంతి 
కెరటాలు’ రెక్కల పుస్తకం వచ్చింది. సుగం బాబు గారు, మోపిదేవి గారు రాసిన రెక్కల 
స్ఫూర్తితో సబ్బుని లక్ష్మీనారాయణ తెలంగాణ కావ్య వస్తువుతో * తెలంగాణ రెక్కలు” అనే 
పుస్తకాన్ని రాసి, సినారె, సుగంబాబు గార్ల ముందుమాటతో 2010 సంవత్సరములో 
ప్రచురించారు. చీరాలకు చెందిన శ్రీనివాస గౌడ్‌ వెలుతురు వెలయాలు’ రెక్కలు పుస్తకం 
వెలువరించారు. పెద్దూరి వెంకటదాసు, ధూర్జటి, షరీష్‌ ముగ్గురూ కలిపి త్రివేణి రెక్కల 
శతకం) (2011) లో (ప్రచురించారు. మల్లవరపు చిన్నయ్య “ఆమని- సంపుటం 
ప్రచురించారు. సుగంబాబు గారి స్పూర్తితో కాలక్రమములో కైలాసపతిరావు, 
పద్మకళ, మల్లవరపు చిన్నయ, ద్యావర నరేందర్‌ రెడ్డి, రుద్రారం (శ్రీనివాస రెడ్డి, నందవరం 
కేశవ రెడ్డి, వంగర పరమేశ్వర్‌ రావు, దుగ్గిరాల సోమేశ్వర్‌ రావు ఆది గాగల 150 మంది 
కవులు రెక్కల కవిత్వం రాస్తున్నారు. 

ఏక వస్తువు ప్రధానంగా కొద్ది కాలములో రెక్కల పుస్తకాలు రానున్నాయి. అవి: 
చాణక్య నీతి - పి. వీరా రెడ్డి, రెక్కల్లో గీతాంజలి - డి. హనుమంతరావు, రెక్కల్లో 


188 +- అమృత భారతి 


గీతామృతం - డా. కేతవరపు రాజేశ్వరి. రెక్కల పందిరిలో భజగోవిందం - మోపిదేవి 
రాధా కృష్ణ. ఇవన్నీరెక్కల్లో ప్రయోగాత్మకంగా రాయబడే మంచి పుస్తకాలు. 

జీవితాన్ని తపస్సులా భావించిన వారు మాత్రమే అద్భుతమైన రెక్కలు 
రాయగలరేమో. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం బుద్దుడి జీవనసారం “ధమ్మపదం” లోని 
విషయాలను రెక్కల్లో సులభంగా, హృద్యంగా మన కందించారు సుగమ్‌ బాబు గారు, 
రెక్కల రూప శిల్పి. అలానే వివేకనందుని జీవితం పై కూడా రెక్కలను రాసి పుస్తకం 


డూ 


వేశారు వారే. సుగంబాబు గారి “దమ్మ పథం “ లోని కొన్ని రెక్కలను పరిశీలిస్తే చాలా 
లోతైన తార్మిక భావనలు అవి. బుద్దుడి జ్ఞ్యానబోధనలను సులభంగా అర్ధవంతంగా 
మనకు రెక్కల్లో అందించారు సుగమ్‌ బాబు గారు. 


“పగతో శత్రువు 

చేసే పని కన్నా 
దారితప్పిన మనసు 

చేసే కీడు అధికం 
అయినవారి కన్నా 
మంచిబుద్ధి మిన్న అంటారు. 
ఇంకా కొన్ని రెక్కల్లో : 
అందమైన పూలపై 

వాలి తుమ్మెద 
మకరందం గ్రోలినట్లు - 
గ్రామాల్లో బతకాలి 
భిక్షువు ’ అంటారు 
గాలికి 

కదలదు కొండు 
నిందాస్తులకు 


జంకడు జ్ఞ్యాని- 


అమృత భారతి + 189 


నిర్మల కాసారం 

మేధావి చిత్రం ! ” అంటారు 

ఆ రెక్కల కవిత మార్గములో ఇటీవలి కాలములో వెలువడిన మంచి రెక్కల 
పుస్తకం మోపిదేవి రాధ కృష్ణ గారి 'కాంతి కెరటాలు ఒకటి. ఏదయినా అనుభవించి 
పలువరించమన్నాడు మహాకవి శ్రీ శ్రీ. అలా అనుభవించి పలువరించినవే మోపిదేవి 
రాధ కృష్ణ గారి రెక్కలు. 

ఆ రెక్కల్లో కొన్ని; 

“వ్యసనాలు 

మనిషిని 

పీక్కు 

తింటాయి 

జీవితం 

“బలి పశువు.” అంటారు. 

బతుకును తీర్చిదిద్దుకొనె, లేదా ధ్వంసం చేసుకొనే వీలు ఎవరికి వారి చేతుల్లోనే 
ఉంది అనే సత్యం 

ఉంది పై రెక్కలో. 

ఇంకో రెక్కలో, 

“గొప్పగా ఎదిగానని 

గోన 

పెంచుకుంటే 

మూర్ధత్వమే- 

వ్యక్తిత్వమే 

రత్న కిరీటం” ఇది అక్షరాలా సత్యం మేము గొప్పవాళ్ళమని విర్రవీగే మనుషులకు, 
వర్తిస్తుంది వ్యక్తిత్వం. 

ఉందాలని చెపుతూ ఈ రెక్క 


190 + అమృత భారతి 


ఇంకో రెక్కలో, 

“స్వయం కృషితో 

పొందిన 

ఆనందం 

వర్ణనాతీతం 

తేనెటీగల (శ్రమే 

తేనే ఎంత గొప్ప మాట ఇది. బతుకు ఎవరికి వారు తీర్చిదిద్దుకోనేది, 
స్వయంకృషితో అందుకొనేది. 

బతుకు ఒక మధువనం, మంచివాళ్ళ సృష్టి లోకహితానికి.. రామాయణమైనా, 
మహాభారతమైనా, ఖలీల్‌ జీబ్రాన్‌ కవితలైనా, వేమన పద్యాలైనా, బర్రుహరి సుభాషితాలైనా 
గొప్ప సందేశాలు కదా! ఇలా చెప్పుకుంటూపోతే రెక్కల్లో జీవిత సత్యాలను ఆవిష్కరించారు 
వారు. 

మట్టిపై 

మమకారం ఉన్న 

ప్రతి ఒక్కరిని 

ఆదరించే అమ్మ 

తెలంగాణ 1 - అంటాడు సబ్బని 

ఇలా రెక్కలు సుసంపన్నమైన చిరు లఘు కవితలు ఆధునిక తెలుగు కవిత్వములో, 
తిరుగు లేని సత్యం. రెక్కలు రాసి పండించిన వారు ధన్యులు నిజంగా తెలుగులోకి 
రెక్కల ప్రక్రియను ప్రవేశపెట్టిన సుగంబాబు గారు ఆదరణీయుడు సర్వదా. 

5. ఏకవాక్య కవితలు 

క్లుప్తత, గాఢత కవిత్వానికి కావలసిన ప్రధాన లక్షణాలు. గాఢత అధికమవుతూ, 
క్లుప్తత ఎంత పెరిగితే - అంత కవిత్వం స్థాయి ప్రతిఫలిస్తుంది. అలా “మినీ కవిత్వం” 
సాహిత్య ప్రక్రియలలో తన ప్రత్యేకతను చాటుకొంటూ వచ్చింది. ఆ క్రమంలోనే 
“హైకూలు”, “నానీలు”, “రెక్కలు”, “ఏక వాక్య కవితలు” వంటి మినీ కవితా ప్రక్రియలు 
అశేష ప్రజాదరణకు నోచుకున్నాయి. 


అమృత భారతి + 191 


ఈ సందర్భంగా మహాకవి కీ. శే. గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఒక మాట 
చెప్పుకుందాం. “విశిష్టమైన భావం, విశిష్టమైన భాష తన రక్తములో ప్రవహించే ఒక 
అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదు”- శేషేంద్ర. 

ఇక 14 వ శతాబ్దపు ప్రాచీన ఆలంకారికుడు విశ్వనాథుని - “వాక్యం రసాత్మకం 
కావ్యం” అన్న నిర్వచనం స్ఫూర్తితో 1998 - 2000 సంవత్సరాల ప్రాంతంలో, తెలుగు 
సాహిత్యంలో తొలిసారిగా డా. ఆచార్య ఫణీంద్ర గారు, “ఏక వాక్య కవితల” ను రచించి 
ప్రవేశ పెట్టడం జరిగింది. 2002 సంవత్సరంలో వారి “ఏక వాక్య కవితలు” 
విజయవాడలోని “ఎక్స్‌ రే” సంస్థ పురస్మారం పొంది, తొలి గుర్తింపును పొందాయి. 
2004 లో అవి “వాక్యం రసాత్మకం” పేరిట గ్రంథ రూపం దాల్చాయి. పండిత పామరులను 
విశేషంగా ఆకర్షించిన ఆ “ఏక వాక్య కవితలు” 2009 లో ఆంగ్లంలోకి “Single 
Sentence Delights” అన్న (గ్రంథ రూపంలో అనువదింపబడి, ప్రముఖుల ప్రశంసల 
నందుకొన్నాయి. ఈ ఏక వాక్య కవితలు వెలువడడానికి కొన్ని దశాబ్దాల (క్రితమే 
(సుమారుగా 90 ఏళ్ల క్రితం) విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ ఆంగ్ల భాషలో ఈ 
ఏకవాక్యకవితలకు అంకురార్పణ చేసారు, “5427 Birds” అనే సంపుటి ద్వారా. ఇటీవలి 
కాలములో కేతవరపు రాజ్యశ్రీ గారు ఆ పుస్తకాన్ని “వెన్నెల పక్షులు” పేర తెలుగు లోకి 
అనువదించి పుస్తకం వెలువరించారు. ఆ తర్వాతి కాలంలో ఎందరో యువ కవులు, 
కవయిత్రులు “ఏక వాక్య కవితల”ను రచించడం ప్రారంభించారు. అంతర్జాలంలో “ఏక 
వాక్యం”, “ఏక్‌ తార” వంటి “ఫేస్‌ బుక్‌” గ్రూపుల ద్వారా వందలాది మంది వేలాది 
“ఏక వాక్య కవితలొను సృజించారు. సృజిస్తున్నారు. ముఖ్యంగా యువకవి 17/75. 
శ్రీనివాస్‌ గారు మూడు వేలకు పైగా “ఏక వాక్య కవితల” ను రచించి, “శ్రీవాక్యం”, 
“శీవాక్యం - 2” పేరిట రెండు గ్రంథాలను వెలువరించారు. “సిరిమల్లెలు” పేరిట 
రచయిత్రి “సిరి వడ్డే” గారు, “పూల పిట్ట” పేరిట శ్రీమతి “స్వర్ణలతా నాయుడు” గారు 
తమ “ఏక వాక్య కవితల” గ్రంథాలను పాఠక లోకానికి అందించారు. వివిధ కవులు, 
కవయిత్రుల “ఏక వాక్య కవితల” ను సంకలన పరచిన గ్రంథాలు కూడ ఒకటి, రెండు 


వెలువడాయి. 
[ey 


అదే వరుసలో 2017 సంవత్సరము ఏప్రిల్‌ మాసంలో - శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ 
గారు “ప్రేమ స్వరాలు” పేరిట తమ “ఏక వాక్య కవితల” పుస్తకాన్ని మరియు మే 


192 + అమృత భారతి 


మాసములో “అక్షర సౌరభాలు” అనే మరో “ఏక వాక్య కవితల” పుస్తకాన్ని ప్రచురించడం 
జరిగింది.. 

శ ఒక్క చూపులో వెయ్యి కృతజ్ఞతలు, వెయ్యి స్వాగతాలు” “బతుకు పుస్తకంలో 
అపురూపంగా నువ్వొక నెమలీకలా!” 

ఎన్టీ కళ్ళలోకి సూటిగా చూశాను - రెండు భూప్రపంచాలు!” 

“నువ్వు ప్రవహిస్తున్న నదివి - నది అంచులను ముద్దాడుతున్న తీరాన్ని నేను!” 
మొదలైన “ఏక వాక్య కవితలు” సబ్బని ప్రేమ స్వరాలు” లోనివి. 

చివరగా : కవిత్వం ఎప్పటికి కాలక్షేపానికి రాయబడకూడదు. కవిత్వానికి కొంత 
ప్రయోజనం ఉంటుంది. కవిత్వానికి నిర్మాణ శిల్పం ఉంటుంది. ఆ విషయాలు తెలిసి 
ఉండాలి కవులకు. లేకుంటే కవిత్వం రాయడం ఈజీ అని బ్రమసి పడే వాళ్ళు చాలా 
మంది ఉన్నారు, నాలుగు లైన్లలో రాస్తే నానీ, మూడు లైన్లలో రాస్తే హైకూ, నాలుగు 
పదాలతో రాస్తే నానో, ఆరు లైన్లలో రాస్తే రెక్కలు, ఒక్క వాక్యంలో రాస్తే అది ఏకవాక్య 
కవిత అని అనుకోని రాసే క్రమములో కవులు ఉంటే వాళ్ళు మంచి కవిత్వాన్ని రాయలేరు, 
తెలుగు కవిత్వ సీమను సుసంపన్నం చేయలేరు. కవిత్వం అర్ధవంతమైన, ఒక స్వతసిద్ధమైన 
ధార. 

సుప్రసిద్ధ తెలుగు కవి దేవరకొండ బాల గంగాధర తిలక్‌ చెప్పినట్లు, కవిత్వం 
ఒక ఆల్మెమి దాని రహస్యం కవికే తెలుసు, పెద్దనకు తెలుసు, శ్రీఢీ కి తెలుసు శ్రీనాథుడికి 
తెలుసు అన్నట్లు”.. కవులు ఈ రహస్యాన్ని గుర్తెరిగి కవిత్వ రచన చెయ్యాలి. అవి హైకూలైనా, 
నానీలైన, నానోలైనా, రెక్కలైనా, ఏకవాక్య కవితలైన, వచనకవితలైనా, దీర్హకవితలైనా 
అప్పుడే అవి కవిత్వమై వృద్ధిల్లుతాయి జనులను అలరిస్తాయి. ఆనంద పరుస్తాయి. జనులచే 
కొనియాడబడుతాయి. 


(వ్యానకర్త: కవి, విశాంత ఆంగ్లోవన్యానకులు) 


అమృత భారతి + 193 


తెలుగుకవిత్వం - జాతీయదృక్పథం 
(1972-2022) 


ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి 
98669 56250 


ప్రస్తావన 
చెదరిపోయిన అంగముల్‌ కుదురుపరచి 
సడలువారిన తంతువుల్‌ చక్కదీర్చి 
అనుగత[ుతి భువన మోహనము కాగ 
హాయి బలికింప లెమ్ము జాతీయవీణ. 


(శివభారతము 


సమర్థరామదాసు శివాజీతో చెప్పిన ఈ మాటలు ఈ దేశ సామాన్యునికి- ధీమాన్యునికి 
శిరోధార్యాలు. ఈ దేశం ఒక వీణ. ఆ వీణాతంత్రులు దెబ్బతిన్నాయి. అవి సరిచేయాలి. 
ప్రపంచానికే ఆనందం కలిగేట్టుగా జాతీయదృష్టితో ఆ వీణను పలికించాలి. జాతీయవీరంతో 
దేశం బలపడాలి. ప్రపంచ శాంతిని కోరే విధంగా ఆ వీణానాదముండాలి. 

1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం నుండే జాతీయోద్యమం (భారత 
స్వాతంత్రోద్యమం) ప్రారంభమైంది అనీ, కాదు 1885లో ఏర్పడ్డ కాం(గైసు పార్టీవల్లనే 
జాతీయ భావాలు ప్రచలితమయ్యాయనే వాదాలున్నాయి. ఇంకా ముందుకు వెళ్లి 
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ క్రింది అంశాలపై యేర్చడ్డ పవిత్ర భావన జాతీయ 
భావవికాసానికి దోహదం చేసిందన్నారు. 


1. జాతీయ చిహ్నం - _ అశోకధర్మచక్రం 
2. జాతీయ జెండా - మువ్వన్నెల జెండా 
శి. జాతీయ గీతం - జనగణమన 


194 + అమృత భారతి 


4. జాతీయ పక్షి - నెమలి 

ర్‌. జాతీయ మృతం - సింహం (పులి) 
6. జాతీయ భాష - దేశీ భాషలన్ని... 
7. జాతీయ [గ్రంథం - రాజ్యాంగం 

8. జాతీయ భూమి - భారత్‌ 


వీటిని విభేదించాల్సిన అవసరం లేదు. అయితే ఇవన్నీ అర్ధసత్యాలే. జాతీయవాదం 

ఈ దేశంలో వేదకాలం నుండి ఉంది. 
మాతా పృథ్వీ పుత్రోహమ్‌ పృథివ్యాః (-వేదమ్‌) 

ఈ భూమి మాయమ్మ; ఈ భూమికి మేము పుత్రరూపి సంతానం... అన్న వాక్యమే 
అందుకు ఆధారం. అంతేగాక రామాయణంలోనిదిగా బహుళ ప్రచారంలో ఉన్న 
(ఉత్తరభారతం రామాయణ ప్రతుల్లో ఉంది) ఈ క్రింది శ్లోకం జాతీయవాదానికి మంత్ర 
సదృశంగా నిలిచింది. 

శ్లో అపి స్వర్ణమయీ లంకా - నమేలక్ష్మణరోచతే I 

జననీ జన్మభూమిశ్చ - స్వర్గాదపి గరీయసీ ॥ 
(-వాల్ళీకి రామాయణమ్‌ -యుద్ధకాండ) 
తమ్ముడా లక్ష్మణా! ఈ లంక బంగారుమయంకాని గాక, నాకు నచ్చదు సుమా! 
ఎందుకంటే కన్నతల్లీ, నేలతల్లీ స్వర్గంకన్నా మిన్నకదా! 

ఈ శోకార్థం ఆధారంగానే వందేమాతర గీతం, జనగణమన జాతీయగీతం, 
గీతాంజలిలోని ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో (Where the mind is with- 
out fear) అన్న కవిత, ఏ దేశమేగినా ఎందుకాలిడిన వంటి ద్విపదపద్యం, దేశమును 
ప్రేమించుమన్నా ముత్యాలసరం, జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి 
వంటి గేయం, శ్రీలు పొంగిన జీవగడ్డయి వంటి ముత్యాలసరాలు ఆవిర్భవించాయి. 
ఇటువంటి వీటికన్నిటికి ఈ క్రింది శ్లోకాలు కూడా ఆధారంగా నిలిచాయి. 


శ్లో ఆసింధు సింధు పర్యంతా -యస్య భారతభూమికా । 
పితృభూః పుణ్యభూశ్చెవ - సవైహిందురితి స్ఫృతః 1 (విష్ణుపురాణం) 
శ్లో హిమాలయం సమారభ్య - యవదిందు సరోవరమ్‌ | 


తం దేవనిర్మితం దేశం - హిందూస్థానం ప్రచక్షతే ॥ 


అమృత భారతి + 195 


శ్లో ఉత్తరం యత్సముద్రస్య - హిమాద్రౌశ్చెవ దషిణమ్‌ | 

వర్షం తద్భారతం నామ - భారతీయత్రసం తతిః ॥ 
పై రెండు శ్లోకాలు ఆభాణకాలుగానే (చాటువులుగానె) బహుళ ప్రచారంలో 
ఉన్నాయి. ఇవికూడా జాతీయవాద వికాసానికి దోహదం చేశాయి. అన్నిటికన్నా ముఖ్యంగా 
పెళ్లిపేరంటాలలో, పూజాది కార్యక్రమాలలో, ఉత్సవాలలో చెప్పే సంకల్పం .... 
“అద్యబ్రహ్మణః, శ్వేతవరాహకల్పే... భరతవర్షే భరతఖండే... వంటి మంత్రాలు 
జనజీవితంలో నాటుకొన్నాయి. కేవలం తెలుగునాటనే కాదు, కాళ్ళీరు నుండి కన్యాకుమారి 
వరకు, అటక్‌ నుండి కటక్‌ వరకు ఇవే వాక్యాలు జాతీయభావవికాసానికి దోహదం 


చేశాయి. 


జాతీయ భావ వికాసం 


దేశంలోని అన్ని ప్రాంతాలలో రామాయణ-భారత-భాగవత పురాణాది గ్రంథాలలోని 
అనేక అంశాలు అన్ని భాషలలో స్థిరపడ్డాయి. ఈ విషయాలే సాంస్కృతిక జాతీయ వాదానికి 
పునాదులు వేశాయి. ఇక స్వాతంత్రోద్యమ నేపథ్యంగా వచ్చిన ఈ క్రింది వాదాలు 
జాతీయభావ వికాసానికి ప్రేరణగా నిలిచాయి. 


1. రాజారామమోహనరాయ్‌ - _ ఏకేశ్వరోపాసనం 

2. దయానంద సరస్వతి - ఆర్షధర్మ్శ్మవాదం 

3. బంకించంద్ర చటర్జీ - మాత్రారాధనం 

4. రామకృష్ణపరమహంస - _ వేదాంత దర్శనం 

5. కేశవచంద్ర విద్యాసాగర్‌ = జ్ఞానవాదం 

6. స్వామి వివేకానంద - ఆధ్యాత్మిక జాతీయవాదం 
7. స్వామి రామతీర్థ -.. విశ్వాత్మవాదం 

రి. తిలక్‌ -... గ్రామ స్వరాజ్యవాదం 

9. స్వాతంత్ర వీర సావర్శర్‌ - 


10. మహాత్మాగాంధి 
11. ఎం.ఎన్‌.రాయ్‌ 


196 + అమృత భారతి 


హిందూ రాష్ట్రవాదం 
ఆధర్మరా మరాజ్యం 
భారతీయ సామ్యవాదం 


12. 
19. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21, 
22, 
28. 
24. 
25. 
26. 
27. 


అంబేడ్కర్‌ - 
యోగి అరవిందులు - 
నేతాజి - 
రాహుల్‌ సాంకృత్యాయన్‌ - 
అనీబిసెంట్‌ - 
నారాయణగురు అ 
స్వామి శివానంద - 
రమణ మహర్షి - 
విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ - 
జ్యోతిబా పూలే - 
దీనదయాళ్‌ ఉపాధ్యాయ = 
డాక్టరీ - 
సద్గురు మలయాళస్వామి - 
గురూజీ - 
స్వామి చిన్మయానంద - 
కందుకూరి వీరేశలింగం 


సామాజిక న్యాయం 
అఖండ భారతవాదం 
జైహింద్‌ వాదం 
విశ్వబౌద్ద సామ్యవాదం 
దివ్యజ్ఞానవాదం 
సామాజికాద్వైతం 
దివ్యజీవనవాదం 
జీవదేవాద్వైతం 
భారతజాతీయవాదం 
సామాజిక న్యాయం 
ఏకాత్మ మానవతావాదం 
రాష్ట్రీయవాదం 

సనాతన ధర్మాద్వైతం 
సాంస్కృతిక జాతీయవాదం 
భారత జాతీయవాదం 


సంస్మరణవాదం 


ఇన్నివాదాలు; నిజానికి ఇవన్నీ భావాలే. ఆయా వ్యక్తుల ప్రభావం 
రాజకీయ-సామాజిక - ధార్మిక - సాంస్కృతిక కళారంగాలపై పడింది. వీరి ఉపన్యాసాలు, 
వీరి వ్యక్తిత్వాలు, వీరిరచనలు దేశంలోని వివిధ భాషా రచయితలనూ కదలించాయి. 


నెహ్రూ పాశ్చాత్య భారతదర్శనం, సర్వేపల్లి రాధాకృష్ణ అద్వెత భారతదర్శనం, 
హరివంశరాయ్‌ బచెన్‌ మాతృభాషావాదం, రఘుపతి వెంకటరత్నం నాయుడు-వీరేశలింగం 
పంతులు - దేవులపల్లి కృష్ణశాస్త్రి తదితరుల బ్రహ్మసమాజ సంస్కరణ భావాలతో తెలుగు 
నాట ఎందరో (పేరితులయ్యారు. ఇన్ని ప్రభావాలతో తెలుగునాట మహాకవులు 
జాతీయాభ్యుదయ మహాకావ్యాలు రచించారు. 


అమృత భారతి + 197 


జాతీయాభ్యుదయ మహాకావ్యాలు 

స్వాతంత్రోద్యమ -జాతీయోద్యమ నేపథ్యంలో స్వాతంత్ర్యానికి ముందువెనకలుగా 
మహాకావ్యాలు వచ్చాయి. జాతీయభావ నేపథ్యంలో వచ్చిన ఉన్నవ లక్ష్మీనారాయణ 
మాలపల్లి నవల, విశ్వనాథవారి వేయిపడగలు, అడవి బాపిరాజు నారాయణరావు నవల 
తెలుగు సాహిత్యంలో మహాకావ్యాలుగా (క్లాసిక్స్‌గా) కీర్తింపబడ్డాయి. 

ఇక పద్య (చంపూ) కావ్యాలుగా ప్రసిద్ధిగాంచి తెలుగునాట విశేష ప్రచారం పొంది, 
జాతీయభావ వికాసానికీ జాతీయ చైతన్యానికి దోహదం చేసిన ఆధునిక మహాకావ్యాల్లో 
నిత్య స్మరణీయాలివి. 

1  శివభారతము : గడియారం వేంకటశేషశాస్త్రి 

2. రాణా (పతాపసింహ చరిత : దుర్భాక రాజశేఖర శతావధాని 

3. ఆం(ధపురాణము : మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి 

4. పోతన చరితము : వానమామలై వరదాచార్యులు 

ర్‌. వందేమాతరమ్‌ : ముదిగొండ వీరభద్రమూర్తి 

ఈ అయిదు కావ్యాలను జాతీయ సాహిత్య పరిషత్‌ ఆధునిక పంచకావ్యాలుగా 
ప్రకటించి, వీటిమీద అయిదుగురి ఉపన్యాసాలు అయిదు రోజులు పెట్టించి, వారి 
ఉపన్యాసాల సారాంశాన్ని అయిదు పుస్తకాలుగా 1992లో ప్రచురించింది. ఈ అయిదు 
జాతీయాభ్యుదయ మహేోకావ్యాలుగా నాటివక్తలు ఓగేటి అచ్యుతరామశా'స్తి, 
ప్రసాదరాయకులపతి, జి.వి.సుబ్రహ్మణ్యం, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ 
వీరభద్రయ్య ప్రకటించారు. ఈ అయిదు కావ్యాలపై వచ్చిన పరిశీలనాత్మక పరిచయ 
(గ్రంథాలు, తెలుగు సాహిత్యాన్ని జాతీయవాద దృక్పథంతో అధ్యయనం చేయడానికి 
మైలురాళ్లుగా నిలిచాయి. ఈ అర్ధశతాబ్టికి ముందే వచ్చిన ఈ కావ్యాలు తదనంతర 
జాతీయవాద సాహిత్య నిర్మాణానికి ప్రేరణనిచ్చాయి. 

ఈ ప్రేరణకు ఇంకా కారణాలేవో వివరిస్తూ ఆక్రామకుల పీడన ఎంత తీక్షణంగా 
ఉన్నా అంతర్ముఖులై ఆశ్రమజీవనులై బుద్ధిశక్తితో విశ్వరహస్యాలను వెల్లడి చేస్తూ కొనసాగిన 
వైజ్ఞానిక శాస్త్రాల పురోగమనం అంత బాధలోనూ కొనసాగుతూ వచ్చింది.... అంటారు 
జాతివిపంచీగానం జాతీయ కావ్యాన్ని స్వీకరిస్తూ ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య. వారింకా 


ఇలా అంటారు- 


198 +- అమృత భారతి 


“పదవశతాబ్దం తర్వాత ఎప్పుడో ఆగిపోయిన లలితకళలు సంగీతనృత్యాలు, 
శిల్పము మొదలైనవి సరోవరంలో నీటిని అంటకుండా పైకి లేచిన పద్మాలవలె వికసిస్తూ 
వచ్చాయి. తపస్సు అంతర్జర్భ్శనము ఎడతెగకుండా కొనసాగుతూ వచ్చినవి. విద్యారణ్యుల 
వంటి తపస్వులు, సమర్థరామదాసు వంటి యోగులు, సామ్రాజ్యనిర్మాణాలను చేసి సంస్కృతి 
యొక్క సహస్రముఖాలను నిస్తేజం కాకుండా కాపాడినారు. ఇదంతా గత చరిత్ర. 

“పాశ్చాత్యులు వచ్చిన తర్వాత విజ్ఞానప్రగతిలో సంప్రదాయ విద్యల మూలాలు 
ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడి చరిత్రను జీవనాన్ని తక్కువచేసి చూపించి తమ 
విజ్ఞానాన్ని నెత్తిమీద రుద్దడంతో ఒక నూతన సంఘర్షణ వాతావరణం ముందుకు వచ్చింది. 
రామకృష్ణ దయానందులు, వివేకానందులు, అరవిందాదులు, హెనీడిరోజెయో వంటి 
కవులు, బంకించంద్ర, బాలగంగాధర తిలక్‌, గాంధీ, రవీంద్రులు, ఆధునిక బుషివాటికల 
నుండి బయటకు వచ్చి అర్థపరంపర విజయధ్వజాన్ని ఆకాశందాకా నిలబెట్టారు...” 

(జాతివివంబీగానం, న్వీక్టతి, వుటలు : 6,7) 

ఆచార్య సుప్రసన్నగారన్న ఈ అర్థపరంపర విజయధ్వజానికే మరోపేరు 

జాతీయతావిజయం. ఈదేశ తత్త్వాన్ని పట్టి నిలిపే గ్రంథాలైన వేదాలనూ, ఉపనిషత్తులనూ, 

ధర్మశాస్త్రగంథాలను వక్రీకరించిన యూరోపియన్‌ మేధావుల వక్రభాష్యాలను అధ్యయనం 

చేసి ఆర్యసమాజాన్ని స్థాపించి ఆర్షధర్శవాదమే ఈ దేశ అస్తిత్వానికి మూలమని భావించిన 

మహర్షి దయానంద సరస్వతి తత్వాన్ని ఆకళలించుకొన్న ఆచార్యులు కోవెల సుప్రసన్నగారు. 
అందుకే వారా పదాన్ని ప్రయోగించారు. 


జాతీయవాద వికాసం 


... ఎక్కడ మనసు 
నిరంతరం వికసించే 
భావాలలోకీ - కార్యాలలోకీ 
నీచే నడుపబడుతుందో 
ఆ స్వేచ్చా స్వర్గానికి 
తండ్రీ! 
నాదేశాన్ని మేల్కొలుపు. 
(గీతాంజలిలోని వేర్‌ ది మైండ్‌ ఈజ్‌ వితవుట్‌ ఫియర్‌ గీతం చివరి వంక్తులు) 


అమృత భారతి + 100 


ఈ దృష్టితో జాతీయవాద సాహిత్య వికాసం జరిగింది. నా దేశం ఎప్పుడూ 
స్వతంత్రంగానే ఉండాలి; మళ్లీ పారతంత్రంలో పడరాదు. జాతి, ధర్మం, సంస్కృతి అందరినీ 
వికసింపజేయాలి. నా అస్తిత్వం నిలుపుకొనే శక్తి నేను సాధించుకోవాలి. ప్రపంచ శాంతికి 
దోహదంచేసే విధంగా నేను జీవించాలి. 


స్వాతంత్ర్య భారతంలో ఈ ఆలోచనలతోనే కవులు కలంపట్టారు. విశ్వనాథ, 
పుట్టపర్తి, వేదుల, జాషువా, తుమ్మల, రాయప్రోలు, వానమాములై, సురవరం, దాశరథి, 
సినారె తదితరులెందరో జాతీయవాద సాహిత్య వికాసానికి దోహదం చేశారు. మనం 
నిలవాలి; మన అస్తిత్వం కలిసి ఉంటేనే నిలుస్తుంది- అని శివార్వణం కావ్యంలో 


విశ్వనాథవారంటారు- 
క।॥ మనము మనము కలిసినచో / మన మతమును నిల్వవచ్చు మన దేశమ్మున్‌ 
మనది మనది కావచ్చును / మనయనునది మొదలు జీవమార్గమునందున్‌ 
(-శివార్పణము, 5-22) 
మనది మనదై ఉండాలి. విదేశీయులు మన మీద పెత్తనం చలాయిస్తే మనది 
మనకు కాకుండా పోతుంది. సామ్రాజ్యవాద దురహంకారంతో ఈ దేశాన్ని ఆక్రమించి 
ఓ వేయి సంవత్సరాలు విదేశీయులు పరిపాలించారు. ఆ కారణంగా మనదైన దేశాన్నీ 
జాతినీ, సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడుకోవాలి అని సాహిత్యకారులూ, దార్శనికులైన 
ఆధ్యాత్మికవేత్తలు ప్రబోధించారు. 

దురాక్రమణశక్తుల ధాటికి ఈ దేశ రాజదండం మట్టి గరచినపుడల్లా, ఈ దేశ 
ప్రజానీకాన్ని ధర్మదండం చైతన్యవంతం చేసింది... అంటారు శ్రీ గురూజీ. 

ఈ ధర్మదండధారులు సాహిత్యవేత్తలే! అన్ని ప్రక్రియల్లో (కవిత్వం, కథానిక, 
నవల, నాటకం మొ॥వి) జాతీయ దృష్టితో వ్రాసిన వారే. యోగులూ, తత్త్వవేత్తలూ, 
దార్శనికులు ఆధ్యాత్మిక జాతీయ దృక్పథంతో ప్రబోధాలు చేసినవారే. కళాకారుల్లో కొందరు 
సాంస్కృతిక జాతీయదృక్పథంతో ప్రదర్శనలిచ్చినవారే. 

స్వామి వివేకానందుల వంటివారి ఈ క్రిందివాక్యాలు మనదేశమే మనకు దేవుడు 
అని తెలుగుకవులు వ్రాయడానికి ఆధారభూతమైనై. 

...“జాతి, మతం, భాష, ప్రభుత్వం... అన్నీ కలిసి జాతిని నిర్మిస్తాయి. 
భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉండాలంటే మత సమైక్యత అత్యావశ్యకం. మనం 


200 +- అమృత భారతి 


మతాన్ని వేదాంతమన్నా మరొకటన్నా అసలు అద్వైత సిద్ధాంతమే మతాలకు అంతిమలక్ష్యం. 
మనం ఆరాధించవలసిన ప్రథమ దేవతలు మనదేశ ప్రజలే”... 
స్వామివారి ఈ భావాలే జాతీయవాద కవులకు స్ఫూర్తినిచ్చాయి. కర్షక కవి తుమ్మల 
సీత్రారామమూర్తి ఈ క్రింది పద్యం వంటివి యెన్నో వ్రాశారు. 
కం॥  దేవుడన మాతృదేశమ 
దేవతలన ప్రజలు, యజ్ఞదీక్షాయనంగా 
సేవావ్రతనిష్టయ, ఇవి 
జీవన సూత్రములుగా ప్రసిద్ధిం గనుమా! 
(గంథం : ఎక్టుట్లు) 
సుదీర్హమైన దేశభక్తి ద్విపదనందించిన రాయప్రోలు సుబ్బారావు ఆలోచనలవెనుక, 
భరతమాత నారాధానా దృష్టితో వర్ణించిన కరుణశ్రీ కవిత వెనుక ఈ జాతీయ దృక్పథమే 
కనిపిస్తుంది. 
ద్విపద: ఏ దేశమేగినా ఎందుకాలిడిన 
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైన 
పొగడరా నీతల్లి భూమిభారతిని 
నిలుపరా నీజాతి నిండుగౌరవము.... 


గీ : ఆమె (బ్రహ్మర్షి జాత కల్యాణ గీత 
ధర్మసముపేత వేదమంత్ర ప్రపూత 
విశ్వవిభ్యాత సుశ్రీల వెలయునేత 
పరమ కరుణా సమేత మా భరతమాత । 
ఇలా జాతీయ భావ నేపథ్యంలో కావ్యాలకు కావ్యాలే ఆవిర్భవించాయి. జాతీయకవి 
దాశరథి రచించిన ఖండకావ్యాలలో కొన్ని ఈ అర్ధశతాద్ది పరిధిలోకే వస్తాయి. 
దాశరథి అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకము, 
కవితాపుష్పకం... తదితర ఖండకావ్యాలన్నీ 1970కి పూర్వం వచ్చినవే. అయితే ఇవన్నీ 
కలిపి తర్వాత తరంవారికి అందేవిధంగా దాశరథి కవిత అనే ఉద్ధంథాన్ని 1977లో 
ప్రచురించారు. అందువల్ల ఈ అర్ధశతాబ్టిలో ఈ కవితాసంపుటులలోని అనేక ఖండికలు 


అమృత భారతి + 201 


ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పిజి తెలుగు వాచకాల్లో చేరి జాతీయ దృక్పథానికి 
మూలకందంగా నిలిచాయి. అగ్నిధారలోని జయభారతీ శీర్షికలోని ఈ రెండుపద్యాలు 
ఎందరినో జాతీయవాదులుగా మార్చాయి. 
ఉ॥ ఓ జనతా నతాంజలి పుటోజ్ఞ్వల దివ్య కవోష్ట రక్తధా 
రాజలసిక్త పాద కమలద్వయ శోభిమనోజ్ఞ దేహరే 
ఖాజయభారతి! యుగయుగమ్ముల పున్నెపు పంటలీవు, నీ 
పూజకు తెచ్చినాడనిదె పొంగిన గుండియ నిండు పద్దెముల్‌. 


శా॥ జండా ఒక్కటె మూడువన్నెలది! దేశం బొక్కటే భారతా 
ఖండా సేతు హిమాచలోర్వర; కవీట్కాండమ్ముతోనన్‌ రవీంద్రుం డొ 
క్కండె కవీంద్రుడు; ఊర్జిత జగుద్యుద్ధాలలో శాంతికో 
దండోద్యద్విజయుండు గాంధి ఒకడే, తల్లీ! మహాభారతీ! 
జాతీయగీతాల ప్రభావం, జాతీయోద్యమ ప్రభావం, నిజాం సంస్థానంలో 
విమోచనోద్యమ ప్రభావం దాశరథి సమగ్రసాహిత్యం మీద ఉంది. పై దాశరథి కవితలోని 
సంపుటంలోనే కాకుండా తిమిరంతో సమరం, ప్రజాధ్వజం, దాశరథి శతకం, నవమంజరి, 
నవమి, ఆలోచనాలోచనాల వంటి తదనంతర (గ్రంథాలలో కూడా జాతీయవాద 
భావాలున్నాయి. ఈ దృష్టితో అధ్యయనం చేసినప్పుడు నేటికీ సభావేదికల మీద వినిపిస్తున్న 
కవికోకిల జాషువా పద్యం జాతీయవాదానికి మచ్చుతునకగా నిలిచింది. 
స్‌ సగర మాంధాతాది షట్పక్రవర్తుల 
అంకసీమల నిల్పి నట్టి సాధ్వి 
కమలనాభుని వేణుగాన సుధాంబుధి 
మునిగితేలిన పరిపూతదేహ 
కాళిదాసాది సత్మవి కుమారులగాంచి 
కీర్తినందిన పెద్దగేస్తురాలు 
బుద్ధాదిముని జనంబుల తపంబున మోద 
బాప్పముల్‌ విడిచిన భక్తురాలు 


202 +- అమృత భారతి 


గీ॥ సింధు గంగానదీ జలక్షీరమెపుడు 
కురిసిబిడ్డల పోషించు కొనుచునున్న 
పచ్చి బాలెంతరాలు మాభరతమాత 
మాతలకు మాత! సకల సంపత్సమేత! 
( -ఖందకావ్యము 

ఇటువంటి పద్యాలు జాతీయవాద వికాసానికి దోహదం చేశాయి. గబ్బిలం వంటి 
కావ్యాలు, ఘన వివేకానందముని యమేరికసీమ / సన్నుతింపగ జయస్తంభమెత్తె... వంటి 
పద్యాలు ఈనాటికీ స్ఫూర్తినిస్తున్నాయి. 

- ఇక డా॥సి. నారాయణరెడ్డి తొంబై పైచిలుకు గ్రంథాలలో అరవైవరకు ఈ 
అర్ధశతాబ్టిలో వచ్చినవే. నవ్వనిపువ్వు నుండి మంటలూ మానవుని వరకు పూర్వార్ధంలో 
వచ్చినా మనిషీ చిలక, ఉదయం నా హృదయం, మార్చు నా తీర్పు, తేజస్సు నా తపస్సు, 
ఇంటి పేరు చైతన్యం, భూమిక, ముత్యాల కోకిల, మృత్యువునుంచి బ్రతుకులోకి, విశ్వంభర, 
రెక్కలు, అమరవీరుడు భగల్సింగ్‌ (బుజ్జకథ), నడక నా తల్లి, కవిత నా చిరునామ, 
మట్టీ మనిషీ ఆకాశం, నా చూపు రేపటివైపు, నా రణం మరణంపైనే.... ఇలా అనేక 
కవితాసంపుటాలు 2016వరకు ప్రచురించారు. 2017వ సం॥లో వారి చివరి శ్వాస 
అనంతరం కాలం అలిగింది ఆవిష్ఫతమైంది. 

వారి చారిత్రక కావ్యాలైన విశ్వనాథనాయడు, కర్పూరవసంతరాయలు, నాగార్జున 
సాగరం, జాతిరత్నం మొదలైనవన్నీ జాతీయవాద ప్రబోధకాలే. 

భరతజాతి సత్త్వమ్మును 

పరీక్షించబోకుము 

అది సహనానికి ఏలిక 

సమరానికి కాళిక (అక్షరాల గవాక్షాలు, వుట: 5౮) 


నిన్ను గూర్చి పాడుకొందు 

నన్ను గూర్చి పాడుకొందు 

నిన్ను నన్ను కన్నతల్లి 

నేల గూర్చి పాడుకొందు (అక్షరాల గవాక్షాలు, వుట: 1) 


అమృత భారతి + 203 


ఇవి పూర్వార్ధంలో వచ్చిన ఖండకావ్యంలోని గేయపంక్తులైనా ఈనాటికీ 
జాతీయవాద సాహిత్య ప్రచారంలోనే గాక జాతీయ దృక్పథానికి (ప్రేరణనిస్తున్నాయి. జననీ 
జన్మభూమిశ్చ. ... శ్లోకాన్ని గుర్తుకు తెస్తున్నాయి. 

సినారె విశ్వంభర (గ్రంథానికి జ్ఞానపీఠపురస్మారం లభించింది. అది మానవుని 
పరిణామాన్ని చెప్పినదైనా తైత్తరీయోపనిషత్తులోని పంచకోశాలకు (అన్నం బ్రహ్మెతి, ప్రాణం, 
మనస్సు, విజ్ఞానం, ఆనందం...) విస్తరణగా తాత్విక భూమికపై నిలిచిందని పరిశీలకుల 
అభిప్రాయం. ఆధ్యాత్మిక జాతీయవాదానికి ఈ పంచకోశాలు మూలకందాలు. అందువల్లనే 
విశ్వంభర ఒక మహాకావ్యంగా నిలచిపోయింది. 


సాహిత్య సంస్థలు-సంస్థాగత కవుల ద్వారా వికాసం 
కవులేగాక, కవులూ దేశాభిమానులూ అయిన పౌరసమాజ కార్యకర్తలు తెలుగులో 
జాతీయవాద సాహిత్య వికాసానికి దోహదం చేశారు. 


1974 జూలై 14వ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్‌ రాజధానియెన భాగ్యనగర్లో జాతీయ 
సాహిత్య పరిషత్‌ సంస్థ ఆవిర్భవించింది. ఆ సభలో ఆచార్యలక్ష్మణమూర్తి కవిత్వము - 
జాతీయ చైతన్యము అనే అంశం మీద ప్రసంగించారు. ఆయన యోగి అరవిందుల 
ఆలోచనల్ని సుదీర్హంగా ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. 

“జాతీయ సంస్కృతీ సంప్రదాయాలు బలమైనవై సమాజంలో నివసిస్తున్న ప్రతివ్యక్తినీ 
ప్రభావితం చేసినప్పుడు కవి మనస్సు కూడా ఆ ప్రభావానికి లోనవుతుంది. అంతగా 
ప్రతిభావంతుడు కాకున్నా కవి దీనివల్ల కాస్త శక్తియుక్తుడవుతాడు. ప్రతిభావంతుడైన 
వాని చైతన్యం సూర్యరశ్మిలా ప్రకాశిస్తుంది...” 

కవిత్వం సమాజాన్నీ-సంప్రదాయాన్నీ అనుసరించి ఉంటుందని అరవిందుల 
ఉవాచ. దానిని పరిరక్షించుకొన్నప్పుడే దేశ-జాతి-సంస్కృతి అస్తిత్వాలు మిగులుతాయి. 
లేకపోతే సామ్రాజ్యవాద దురహంకార దురాక్రమణ శక్తుల ధాటికి నిలువలేకపోతారు. 
అందుకే ఈ ఉద్దేశంతో జాతీయ సాహిత్యపరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య 
బి.రామరాజు, ఉపాధ్యక్షులు నాటి భండారు సదాశివరావు, కార్యదర్శి ఘనశ్యామల 
ప్రసాదరావు, నాటి కార్యాలయ కార్యదర్శి ముదిగొండ శివప్రసాద్‌ తదితరులు ఈ ఉ 
ద్దేశంతో పరిషత్‌ పనిచేయాలని నిర్ణయించారు. 


204 +- అమృత భారతి 


“ఈ మట్టిమీద మమకారం పెంచాలి. ఈ సాహిత్యంలోని పరమార్శాల్ని 
అందించాలి. ఈ సంస్కృతిలోని జెన్నత్యమేదో బోధించాలి. శిథిలమైనవికాగా, మిగిలిపోయిన 
మఠమందిరాలమీది కళాఖండాల్లోని సత్యశివసుందరత్వాన్ని దర్శింపజేయాలి. ఈ 
సమాజంలో పాతుకుపోయిన దురాచారాల్ని దూరంచేస్తూ సదాచారాల్ని ప్రతిష్టాపించాలి. 
వేల సంవత్సరాల భారతీయ జీవనంలో మైలురాళ్లలా నిలిచిపోయిన మహాపురుషులు ఏ 
చారిత్రక ఆవశ్యకతను పరిపూర్తిచేశారో ఆ విషయాలన్నీ కవితలుగా- కథలుగా- 
గాథలుగా- నాటకాలుగా సామాన్య మానవుని హృదయంలో నాటుకొనే విధంగా 
అందించాలి. (జాతీయసాహిత్య పరిషత్‌, 17వ ప్రాంత సభల కరదీపిక, పుట: 36) 

ఈ ఉద్దేశాలతో పరిషత్‌ పని ప్రారంభించింది. ప్రసాదరాయ కులపతి, మన్నవ 
గిరిధరరావు, పరాశరం గోపాలకృష్ణమూర్తి, జానకీజాని, తూములూరి లక్ష్మీనారాయణ, 
కందర్ప రామచంద్రరావు, యొల్దండ రఘుమన్న కసిరెడ్డి, చౌడూరి, పొద్దుటూరి అందరూ 
కార్యకర్తలుగా పనిచేశారు. 1975లో భాగ్యనగర్‌లో జరిగిన (ప్రథమ మహాసభలకు విచ్చేసి 
విశ్వనాథ, తుమ్మల, నాయని, రాయప్రోలు, కెవిఆర్‌ నరసింహం తదితరులు 
జాతీయాభ్యుదయాన్ని ఆశించి ఆశీర్వదించారు. 


జాతీయగీతాల పేరిట వందల కొలది దేశభక్తి గీతాలను సంకలనం చేసిన గురజాడ 
రాఘవ శర్మ (గ్రంథం విశేషంగా ప్రచారంలోకి వచ్చింది. 

అంతకుపూర్వం నుండే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం శాఖల్లో నెలనెలా 
పాడుకొనే గీతాల సంకలన [గ్రంథాల అధ్యయన -అనుశీలనాలు ప్రారంభమయ్యాయి. 
ఇవి నేటికీ పండ్రెండు సంకలనాలుగా వచ్చాయి. 


భాగ్యనగరాల్లోని కమలాకర లలిత కళాభారతి సంస్థ 2008లో ఈ దేశభక్తి 
గీతాలలో కొన్నిటిని స్వీకరించి పాడవోయి భారతీయుడా సంకలన [గ్రంథం ప్రచురించింది. 
ఇందులోకి విజయవిపంచి నుండి కూడా కొన్నిటిని స్వీకరించారు. ఇదే సంస్థ జీవన 
వికాసం (2007), మాతృవందనం (2008), భారత్‌ జయహో (2010)- సంకలన 
(గ్రంథాలు ప్రచురించింది. ఈ నాలుగు సంకలన [గ్రంథాలలో జాతీయవాద భావాల 
సాహిత్యమే ఉంది. ఈ కవితలూ, కథలు, సూక్తులూ, గీతాలు అన్నీ దేశబక్తి 
ప్రబోధాత్మకాలుగా ఉన్నందువల్ల ఆయా జాతీయ మహోత్సవాలలో బాలబాలికలకూ, 
యువతీయువకులకు ప్రదర్శనల పాధేయంగా నిలిచాయి. ఆ నాలుగు గ్రంథాల 
సంకలనకర్త ఆచార్య కసిరెడ్డి. 


అమృత భారతి + 205 


వ్యాసం పరిధి దృష్టా ఒక్క పాడవోయి భారతీయుడా సంకలనంలోని గీతాల 
మొదళ్లను మాత్రంచూద్దాం. 


“వందేమాతరమ్‌, ఏదేశమేగినా, శ్రీలుపొంగిన, వందేత్వాం భూదేవీం, దేశమును 
(ప్రేమించుమన్నా మేలుకొనుమా జోహార్‌ భారతమాతా, జయజయ భారత జననీ పావని, 
నమోహిందూమాతా, జయజయ భారతజనయిత్రీ, ఎగురవే వినువీధి ఎగురవే జండా, 
జగద్రక్షకుడు గాంధిమహాత్ముడు, కొల్లాయిగట్టితేనేమి, గాంధీమహాత్ముడు బయలుదేరగా, 
శ్రీగాంధి నామాం-మరువాం, స్వతంత్ర భారత పౌరులౌరా, వీరగంధము తెచ్చినారము, 
భారతమాతా పిలుపు వినుమన్నాా దేశమాతా సేవచేయండి, పరదేశీయులు తొలగండి, 
కొయ్యడ! కొయ్యడ! ఇలాగరారా, పగవారు మనపైకి వచ్చిపడ్డారు. లాలివిఖ్యాత చరితా! 
నా తండ్రి, సీమగుడ్డ కట్టబోకుమురా, వేదధాత్రీ, జ్ఞాననేత్రి, వందనమో భారతమా, 
జయము జయము భరతమాత, నమోజనని భారతావనీ, ఈ పుడమి నాతల్లి, భారతి 
నాకన్నతల్లి, మాదేనోయ్‌ హిందుస్తాన్‌, భారతి భగవతి నా తల్లీ, దండాలు దందాలు మా 
తల్లీ భారతీ, మనమంతా హిందువులం మనదంతా ఒకేకులం, కదలిరండి భారతీయ 
యోధుల్లారా, జయం జయం మహోదయం, తరతరాల నాదేశం పాడుతా, మా తెలుగు 
తల్లికి మల్లెపూదండ, పాడవోయి భారతీయుడా, చేయెత్తి జైకొట్టు తెలుగోడా, ఏ కులజుడైన 
నేమి యెవ్వడైన నేమి, పాడుదమా స్వేచ్భాగీతం, ఎగరాలి ఎగరాలి జాతీయజెందా, 
భారతమాతకు జేజేలు, తేనెలతేటల మాటలతో, మారాలి-మన సమాజము, తల్లీ భారతి 
వందనం, స్వాతంత్ర్యం -మా స్వాతంత్ర్యం, నీసంఘంనీ ధర్మం నీ దేశం నువు మరవద్దు, 


52 దేశ భక్తిగీతాలున్న ఈ [గ్రంథం బహుళప్రచారం పొందింది. విద్యార్థినీ 
విద్యార్థులు ఈ నాటికి ఈ [గ్రంథంలోని గీతాలనుపయోగించు కొంటున్నారు. గీతాల 
పోటీలు నిర్వహించేవారు ఈ చిన్ని గ్రంథాన్ని పరిశీలించుమంటున్నారు. కమలాకర భారతి 
గారి ఈ కృషి ప్రశంసనీయమైంది; జాతీయవాద దృక్పథాన్ని భావజాలాన్నీ జనజీవితంలోకి 
తీసుకొని పోవడానికి ఇది యెంతగానో ఉపకరించింది. 

ఇక “భారత్‌ జయహో గ్రంథంలో నేటికవులు వ్రాసిన కవితలే ఉన్నాయి. జీవన 
వికాసం గ్రంథంలో సాహితీకదంబం ఉంది, భిన్నప్రక్రియలలో భారతీయ సంస్కృతి 
ప్రతిబింబించే అంశాలు ఇందులో కనిపిస్తాయి. ఇక మాతృవందనం దేశభక్తి గీతాల 
సంకలన (గ్రంథంలో ఈ అర్ధశతాబ్టీలో వ్రాస్తున్న రచయితల రచనలే ఉన్నాయి. 


206 +- అమృత భారతి 


ఆచార్య ఫణీంద్ర: తలయెత్తి నిలుచుంది తల్లిభారతి 
ఆమె పాదాల మోకరిల తరలిరండి! 
సూర్యప్రసాదరావు: ఇది నా జాతిగీతం 
జాతీయత జపియించే గీతం 
పొన్నలూరు పద్మావతి: జై జై భారతమాతా - జ్ఞాజై భాగ్యోపేతా 
జై జై కీర్తిసంజాతా - జై జై విమల విఖ్యాతా 
బండా సరోజన: అమరవీరుల్లారా జోహార్లు 
సమరయోధుల్లారా జోహార్లు 
ఘనశ్యామల: దేశమె దేహం ధర్మమెప్రాణం 
ప్రతి పౌరుడు ఒక రక్తకణం 
ఆచార్య కసిరెడ్డి: భరతమాత పాదాలను భక్తి గొలువు రైతన్నా! 
భరతవీర వరపుత్రుల బాటనడువు కూలన్నా! 


అమిరినేని రామకృష్ణ: రామసేతు రక్షణకై రాముడవతరించాలా! 
రామదూత లాంటి శ్రీరామభక్తులలనుండగ 


ఇలా ఈ చిన్ని మాతృవందనం దేశభక్తి గీతాల సంకలనంలో మరికొందరి 
గీతాలున్నాయి. జాతీయ భావ వికాసానికి కృషిచేస్తూ రచనలందిస్తున్న వారిలో మచ్చుకు 
మాత్రమే కొందరిని ఉదాహరించుకొన్నాం. జనజీవితంలోకి ఈ భావాలు తీసుకొని 
వెళ్ళడానికి వ్యక్తిగతంగా సంస్థలమాధ్యంగా ప్రయత్నం చేసిన చేస్తున్న కావ్య (కార్య)కర్త 
లెందరో ఉన్నారు. అలా వ్రాసిన వారి ప్రసిద్ధ కావ్యాలలో కొన్నిటిని పరిశీలించే ప్రయత్నం 


చేదాం! 
(a) 


ఈ అర్ధశతాబ్టిలో కొన్ని ముఖ్య కావ్యాలు 
వివిధ సాహిత్య ప్రక్రియల ద్వారా జాతీయ భావ ప్రసారానికి వికాసానికి కృషిచేసిన 
రచయితలెందరో ఉన్నారు. ఇప్పుడు ఆ దృక్పథంతో రచనలు చేస్తున్న యెందరికో 
మహాకవులు మార్గదర్శకులుగా నిలిచారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో వారు దేశభక్తి 
కవిత్వాన్ని వెల్వరించారు. ఈ మహానుభావులందరిపై పరిశోధనలు జరిగాయి. ప్రధానంగా 
వారి దేశభక్తి కవిత్వాన్నే స్పృశించిన వారున్నారు. 


అమృత భారతి + 207 


సంస్కృతభాషలో అపూర్వ దేశభక్తి కావ్యాలను రచించిన వారు శ్రీ భాష్యం 
విజయసారథి, వాసా సూర్యనారాయణశాస్త్రి. గురజాడ, రాయప్రోలు, విశ్వనాథ, జాషువా, 
నాయని, తుమ్మల, ఇంద్రగంటి, కరుణశ్రీ, పుట్టపర్తి, దాశరథి తదితరుల దేశభక్తి కవిత్వంపై 
వరంగల్లులోని శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల వారు అధ్యయన సదస్సు నిర్వహించి 
ప్రసంగపత్రాలు ప్రచురించారు (2006), ఈ మహానుభావుల నేటి జాతీయకవులందరూ 
అధ్యయనం చేసినవారే. 


జాతీయ సాహిత్య పరిషత్‌ 1974లో స్థాపించిన సాహిత్యవేత్తలందరూ, వీరిని 

స్పృశించిన వారే. వీరు 1950 ప్రాంతంలోనే భారతీయ రచయితల సమితిని నెలకొల్పారు. 
అదే జాతీయ సాహిత్యపరిషత్‌గా రూపుదిద్దుకొంది. తెలుగునాట అరవై శాఖలుగా 
విస్తరించింది. ఇప్పటికీ జాతీయ భావవికాసానికే కృషిచేస్తుంది. అటువంటి భావజాలంతో 
వచ్చిన కొన్ని కావ్యాలను టూకీగా పరిచయం చేసుకొందాం! 
(1) మహాసర్గ: ముదిగొండ శివప్రసాద్‌ జాతీయ కవితాసంపుటి, 1974 ప్రారంభ 
సమావేశంలో ఈ ఖండకావ్యంలోని కవితనే వారు చదివారు. 

బాధామయగాథలతో గడిపే 

భారతీయ నవజన సమూహమా! 

ఎన్నాళ్లెన్నాల్లీ బానిసవ్యథ 

ఎన్నాళ్లెన్నాల్లీ వేదన కథ 

శక్తిహీనమగు జడసమాజమా! 

ముక్తిలేదు నీవిట్లే యుండిన... (మవోనర్హ వుట: 11) 

భారతి కన్నీళ్లలో కలంముంచి వ్రాస్తున్నానని, ఐక్యహీన జాతిగాంచి, శక్తిహీన 

జాతిగాంచి, చింతిల్లే గొంతుకతో, మార్చబడనిదేదో పరిమార్చబడుట కొరకై... కవిత్వం 
వ్రాస్తున్నామన్నారు. మహాసర్గ ఈ జాతీయశక్తినందించిన ఖండకావ్యంగా ప్రసిద్ధిపొందింది. 
ముదిగొండ శివప్రసాద్‌ చారిత్రక నవలలన్నీ తదనంతర కవితా సంపుటులన్నీ 
జాతీయవాదాన్నే ప్రోత్సహించాయి. 
(2) సవిత (కవితాసంపుటి, 1973) వేనరెడ్డి: చేతనావర్తకవులలో వేనరెడ్డి ఒకరు. 
పేర్వారం, సుప్రసన్న సంపత్కుమార, వేనరెడ్డి తదితర ఆధునిక కవులందరూ జాతీయ 
భావ ప్రచారం తమ కవితల ద్వారా చేసినవారే. 


208 +- అమృత భారతి 


గుండెను రెండుగా ఖండించినట్లే, అఖండ దేశాన్ని ఖండించారని సవితలో వేదన 

చెందిన వేనరెడ్డి ఇలా అంటారు- 

మళ్లీ ఉదయిస్తుంది 

నిన్నటి ఉదయం మళ్లీ అఖండమవుతుంది 

కాలాన్ని కత్తిరించి చూడకు 

దేశాన్ని విభజించి భజించకు 

నేస్తం కాస్త హుషారు సేవించు 

నిన్న జారవిడుచుకొన్న ఉదయాన్ని 

నేడు సంపాదించుకోవాలి! 

(-నవిత, వుట : 26) 
మరణశయ్యపై రచించిన పరిశోధన (గ్రంథాన్ని సమర్పించి మరణానంతర 

పిహెచ్‌.డి అందుకొన్న వేనరెడ్డి సవితవంటి కవితాసంపుటే గాన సమరగీత, సమరభారతి, 
సమర్‌ పథ్‌బంగ్లా వంటి జాతీయభావ కవితా సంపుటులు ప్రచురించారు. ఉస్మానియా, 
కాకతీయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా పనిచేసి ముప్పయి మూడు సం॥ల 
చిన్నవయసులో దివంగతులైన వేనరెడ్డిని గూర్చి దయ్యాలుండే దేశంలో దైవం ఉండడయ్యా 
అన్నారు కాళోజీ. 
(38) వ్యాసమహర్షి. (పద్యకావ్యము, 2000) రాష్ట్ర కవి డా॥ ఓగేటి అచ్యుతరామ శాస్త్రి 
శివాజీ, బాజీ ప్రభు వంటి కథాకథనోపన్యాసాలతో విశిష్ట కీర్తినార్జించి, ఆంధ్ర వాజ్‌పేయిగా 
పేరొందిన ఓగేటి పదునెన్మిది గ్రంథాలను ప్రచురించారు. వ్యాస మహర్షి పద్య కావ్యంలోనే 
గాక అన్నిటా రాష్ట్రీయ (జాతీయ) దృక్పథమే ఉంటుంది. స్వామి రామతీర్థ ఆంగ్ల కవితను 
వారనువదించారు. అది ఓగేటి జీవనానికేకాదు, జాతీయవాదులందరికీ మార్గదర్శనం 
చేసేది. 

అఖండ భారతమే నేను 

భారతవర్షమే నా శరీరము 

కన్యాకుమారి అగ్రమే నా పాదభూమి 

హిమాలయమే నా శరీరము 

గంగా సింధు బ్రహ్మపుత్రా నదులు 


అమృత భారతి + 209 


నా శిరము నుండియే ప్రవహించుచున్నవి 
కోరమండలు మలబారులు నా పాదద్వయము 
ప్రాక్సృశ్చిమములే నా రెండు చేతులు 
ఈనా రెండు చేతులను చూచి 
విశ్వమానవకోటిని కౌగిలించుచున్నది 
నేను నడచినచో 
భారతమె నడచినట్లుండును 
నేను ఊపిరి పీల్చినచో 
భారతమే ఊపిరి పీల్చును 
నేను మాటలాడినచో 
భారతమే మాటలాడినట్లుండును 
నేనె భారతము / భారతమే నేను 
నేనే శంకరుడను 
నేనే సర్వేశ్వరుడను. _ (సాధన, మానవత్రికలో వ్రచురణ) 
హైదరాబాద్‌ నగర తెలుగు భాషా సాహిత్యవికాస చరిత్ర వంటి గ్రంథాన్ని 
అందించిన ఓగేటివారు, “ఎట్టన అరణ్య పర్వశేషము-సమగగ పరిశీలనముపై పరిశోధన 
చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి డాక్టరేటు పట్టా పొందారు. 
(4) పృథ్వీసూక్తం: (పద్య వచన గేయ కవితా సంపుటి, 1994)- భండారు సదాశివరావు. 
జాతీయ సాహిత్య పరిషత్‌ వ్యవస్థాపకులలో ఒకరైన భండారు సదాశివరావు 
న్యాయవాది; అంతకుపూర్వం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ ప్రచారక్‌, పృథ్వీసూక్తం 
జాతీయ దృక్పథంతో వెల్వడిన పద్య-వచన-గేయ కవితాసంపుటి. జైసోమనాథ్‌, కృష్ణావతార 
వంటి ౩. ఎం. మున్నీ గ్రంథాలను అనువదించిన భండారు సదాశివరావు జనవిజయం, 
మన వారసత్వం, మహారాణా బాప్పా, మన పండుగలు, యుగ ద్రష్ట డాక్టర్డీ, శ్రీ గురూజి, 
అగ్నిమూర్తులు వంటి గ్రంథాలను ప్రచురించారు. 
పృథ్వీసూక్తంలో 44 కవితలున్నాయి. అన్నీ జాతీయ భావ ప్రబోధకాలే. దేశమూ 
దేశప్రజలూ సంస్కృతి గురించి ప్రస్తావించిన ఒక పద్యం చూద్దాం! 


2 1 0 +- అమృత భారతి 


మః ఇది నాదేశము, వీరు సోదరులు, నాకిందే యిహంబున్‌ బరం 
బిది నా కోరికలల్లుకొన్నదివి, ఇందే పుట్టి జీవించి చెం 
దుదు చిత్సంగతి, యీ ధరా రజములో దొర్లాడి యీ గాలులన్‌ 
హృదయాశావధి నిల్పి యీ జనని నర్చింతున్‌ పరాదేవిగా 
(పృధ్వీనూక్తం, పుట: 17) 
ఇది వారి హృదయం. ఒకప్పుడు పాత్రికేయులు, న్యాయవాదిగా జీవితం 
కొనసాగించారు. తత్పవేత్తగా సంఘకార్యకర్తగా సమాజానికి విశిష్ట సేవలందించిన ప్రముఖ 
జాతీయవాది భండారు సదాశివరావు. 
(5) చైతన్యశ్రీ: (పద్యకవితానంహిత, 1992)- ఆచార్య కసిరెడ్డి, ఉస్మానియా 
విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యాపకులుగా, శాఖాధ్యాయులుగా పనిచేసి 2006లో 
పదవీవిరమణ చేసిన ఆచార్య కసిరెడ్డి తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో 140 
పుస్తకాలు ప్రచురించారు. చైతన్యశ్రీ ఖండకావ్యంలో 30 కవితలున్నాయి. 
మః ఇది నా దేశమటంచు చెప్పుకొనగా నెంతేని వాంఛించితిన్‌ 
ఇది నా సంసృతియంచు చాటుకొనగా నెంతేని భావించితిన్‌ 
ఇది నా ధర్మమటంచు చూపుకొనగా నెంతేని యోచించితిన్‌ 
పెదవుల్‌ విప్పగనీక కుట్టిరట! స్వేచ్చ్భాధరిత్రీసతీ! 
(-చైతన్యత్రీ, వుట : 42) 
1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిలో జరిగిన అణచివేతను దృష్టిలో 
పెట్టుకొని (బాసిన పద్యఖండికలోని పద్యమిది. సింహగర్జన, అమృతసూక్తం, 
ఆనందామృతం, లేతమబ్బులు తదితర కవితా సంపుటులన్నీ జాతీయ దృక్పథంతో 
వెలువరించిన రచనలే. 
(6) విజయ విక్రాంతి : (కార్గిల్‌ యుద్ధంపై దీర్హ కవిత, 2000) - డా॥ ఆచార్య ఫణీంద్ర. 
1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంపై ఆచార్య ఫణీంద్ర స్పందిస్తూ రచించిన 
దేశభక్తి పూరితమైన దీర్హకవిత “విజయ విక్రాంతి”. ఆ కృతిలోని 
భరతమాత శిరస్సు 
బవుమతాల సదస్సు 
పామవన్నగ రోచిస్సుల 
కాళ్ళీరుకు నమస్సు! 


అమృత భారతి + 21 1 


అన్న కాళ్ళీరు వర్ణనతో కూడిన పంక్తులు పలువురి ప్రశంసలనందుకొన్నాయి. 
(7) జాతి విపంచీగానం : (జాతీయ కావ్యం, 2020)- ముదిగొండ వీరభద్రయ్య. 


'హైరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులుగా పనిచేసిన ముదిగొండ 
వీరభద్రయ్య సుప్రసిద్ధ విమర్శకులుగా, తత్త్వవేత్తగా, ప్రాచ్యపాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాల 
ప్రబోధకులుగా విశిష్ట కీర్తినార్జించారు. సంగీత కళాతత్వ్వశాస్త్రంలో నిష్ణాతులు; అరవై 
గ్రంథాలు ప్రచురించిన సాహిత్యశాస్రమర్శజ్ఞులు. విదేశీ సామ్రాజ్యవాద దురాక్రమణ 
శక్తుల ధాటికి దేశం దెబ్బతిన్న స్థితిని జాతి విపంచీగానం కళాత్మకంగా వివరించింది. 
జాతీయతా దృఢత్వంతో నిలబడి, అంతర్జాతీయంగా శాంతి నిర్మాణానికి భారతజాతి 
పూనుకోవాలన్న సందేశంతో ఈ కావ్యం ముగుస్తుంది. 


దేశాలుగా జాతులుగా ఆకాశం 

“భూగోళాన్ని ఎన్నడయినా విభజించిందా? 

విశ్వశేయః కావ్యం” అన్న తెలుగు కవి ఆశయాన్ని 

“లోకాఃసమస్తాః సుఖినోభవంతు” 

అన్న వైదిక బుషుల మహదాశయాన్ని 

ముక్కలుగా నరికిందెవ్వరు? 

ఇలా ఆలోచనలు రేకెత్తింపజేసి జాతీయశక్తుల సుదృఢత్వానికి అనేక సూచనలు 
మాతృసమ్మతంగా చేస్తారు కవి. అహరహం జాతీయ దృక్పథాన్ని రంగరించుకొన్న వచన 
కవితా సంహితనందించారు ముదిగొండ వీరభద్రయ్య. 
(8) రుద్రరాగాలు: (కవితా సంపుటి, 2020)- డా॥పి. భాస్మరయోగి. 

జాతీయ సాహిత్య పరిషత్తు కార్యకర్తగా కావ్యకర్తగా నిత్య చైతన్య శీలిగా 
ప్రసిద్ధిగాంచిన ఉపన్యాసకులు డా॥పి.భాస్మరయోగి. విదేశీయుల ఆగడాలకు పుండు 
వడిన గుండా నుండి ఆవిర్భవించిన వచన కవితా సంపుటి రుద్రరాగాలు. 56 కవితలున్న 
రుద్రరాగాలు పరిపూర్ణ జాతీయ భావాలతో ఉన్న కవితా సంపుటి. ప్రతి కవిత జాతికి 
శక్తినిస్తుంది. తన దేశాన్ని ధర్మాన్ని జాతిని, సంస్కృతిని రక్షించుకొనేందుకు వ్యక్తికి 
ప్రేరణనిస్తుంది. పాలమూరు జిల్లా సంకీర్తనా సాహిత్యంపై పరిశోధన చేసిన భాస్మరయోగి 
ఆంధ్రభూమి దినపత్రికలో భాస్మరవాణి శీర్షికక్రింద (కాలమిస్టుగా) ఎన్నో వ్యాసాలు 
వ్రాశారు. 


212 + అమృత భారతి 


ఆధ్యాత్మిక -సాంస్కృతిక - ధార్మిక -సామాజిక అంశాలపై ఒక ప్రవక్తగా 
ప్రచారకునిగా పేరుగాంచిన యోగి ఉపన్యాసాలతో ఎందరో ప్రభావితులై, జాతీయ 
దృక్పథంతో ప్రవృత్తిని వృత్తినీ సమన్వయించుకొంటూ సాగిపోతున్నారు. 

నేను గనుక హిమాలయం పైకెక్కి కేకవేస్తే 

దేశంనిండా సిద్ధమైన సుశిక్షిత వీరులు 

గదలు ధరించి శత్రువుల గర్వం అణచేస్తారు...! 

నాగుండె గాయాలను ఇపుడు ఎవ్వడూ మాన్పలేడు 

నా పూర్వీకుల ఆత్మలన్నీ ఈ మట్టిచుట్టే 

ప్రదక్షిణలు చేస్తున్నాయ్‌...! 

చస్తే చస్తాంగానీ ఈ మట్టిలోనే కలిసిపోతాం 

ఈ నీటిలోనే ఇంకిపోతాం 

ఈ ఆకాశంలోనే అదృశ్యమవుతాం అంటూ 

నేను తర్పణాలు వదులుతుంటే 

చెవిలో చెప్పేస్తున్నారు (రుద్రరాగాలు, వుట : 78) 

సుదృఢ జాతీయవాది ఆలోచనలను ఈ పంక్తులు ప్రస్ఫుటం చేశాయి. తమసోమా 
జ్యోతిర్గమయ ఖండికలోని ఈ నాలుగు పంక్తులు దిశాదర్శనం చేశాయి. 


ఎందరో జాతీయవాద రచయితలు 


యోగి మార్గం జాతీయం; ఇంతవరకు చెప్పుకొన్న వారితోపాటు నిత్య సాహిత్య చైతన్యంతో 
జాతీయ సాహిత్య శంఖారావాన్ని పూరిస్తున్న వారెందరో ఉన్నారు. పండితరఘుమన్న 
పొద్దుటూరి యెల్లారెడ్డి, కుంచకూరి బుచ్చిలింగం, బాబూదేవీదాసశర్మ అయాచితం 
నటేశ్వరశర్శ, చెప్పెల హరనాథశర్మ, అవధాని మలుగు అంజయ్య, అవధాని భానుప్రకాశ్‌, 
ఇలా ఓ వందమంది జాతీయ భావాలున్న కవులనూ, రచయితలనూ చెప్పుకోవచ్చు. 

స్వతంత్రభారత అమృతోత్సవాలు (ఆజాదీకా అమృతోత్సవాలు) జరుపుకొంటున్న 
తరుణంలో 75 మంది స్వాతంత్ర్య సమరవీరులపై 75 సీసపద్యాలతో అమృతమూర్తుల 
పేరిట అవుసుల భానుప్రకాశ్‌ దేశభక్తి కావ్యం (2021) ఈ మధ్యే ప్రచురించారు. 
అనంతమైన ఆధునిక తెలుగు కవిత్వంలోని జాతీయతాంతరంగాన్ని అనుశీలిస్తారని ఆశిస్తూ 
అందులోని ఒక పద్యంతో ఈ వ్యాసం ముగిస్తున్నాను. 


అమృత భారతి + 213 


గీ॥ 


బారిస్టరు చదివి భారతదాస్యమ్ము 
తొలగించ సిద్ధమై దుమికి రగిలె! 
గాంధీజి వెనువెంట గర్వమై శిరమెత్తి 
సమరాన సాగుచు శక్తిజూపె! 
బార్జోలి రైతుల పావనోద్యమమును 
విజయవంతమొనర్చి విజయుడయ్యె! 
సంస్థానముల గల్పి సత్వమ్ము నొనగూర్చ 
ధీయుక్తి చాటిన తేజమయ్యె! 
తనరె తొలి ఉపప్రధానియై దేశాన 
నేకతా ప్రతిమగ నెత్తు నిలిచె! 


నుక్కు మనిషిగ గర్వించి యుర్విమెచ్చె 

వరలె సంక్షేమ కార్యాలు వసుధ కొసగి 

దివ్యభారత రత్నమై దిశలు వెలిగె 

భవ్య సర్దారు వల్లభభాయి యతడు 

అమృతమూర్తిని మనసార నంజలింతు. 
జైహింద్‌-జైభారత్‌ 


(వ్యానకర్త: సాపొలీవేత్త, వి(శ్రాంతాచార్వులుు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌) 


© © © 


“చుట్టూరా ఆవరించుకొని వున్న 
చీకటిని తిట్టుకుంటూ 
వూరికే కూర్చోవడం కంటే, 


ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా 
వెలిగించడం మంచిది” 
ఈ వాక్యమే మా యువభారతి ఊవిరి 


214 + అమృత భారతి 


